చొక్కనాథ చరిత * సమ్మగ పరిశీలన 


1989లో ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి 


పిహెచ్‌.డి. పట్టం పొందిన సిద్దాంత (గంథం 


డా. వడ్డూరి ఆంజనేయరాజు 
(వ. ఆంజనేయులు) 


మాతృవత్సల _పచురణలు 
భాగ్యనగర్‌ ఆం. ప. 


CHOKKANATHA CHARITRA - SAMAGRA PARISHEEFLANA 
A Doctoral Thesis by Dr. V. ANJANEYULU M.A. Ph.D. 
Dept. of Telugu, Osmania University, Hyd - 7. 





క ల ౫ టా. 


worn శా! డా 

న న న 5 గ్‌ 
i ' ఫై Ww తం నే న్‌ ఆ గ 
TEE || u మ! J 
| ఓ (శ శ ఇ ఇల్లీ ల న. 


(పథమ ముదణ : 1992-93 
పతులు ఏ వేయి 
మూల్యం : 120/- 
మాతృవత్సల (పచురణల సంఖ్య -4 


(పిన్‌ ఫాన్‌ _పింటర్స్‌ 
2-2-25/P4 దుర్గాబాయిదే శ్‌ముఖ్‌ కాలనీ 
బాగ్‌ అంబర్‌పెట్‌, హైదాబాదు - 500 013. 


reg ;Phone: 614507, _ 
" ల . \f శె | 


పతులకు 


wr 
| 
f 


Far పాలా. 


= 
ర్‌ 


ముదణ |“ _ .: ఫిన్‌, ప్లాన్స్‌ (ప్రింటర్స్‌ | 
| _22425/గ4ద్రుర్గాబాయు దేశ్‌ముఖ్‌ కాలనీ 
తాన్‌ అంబర్‌పేట్‌" హై(దాబాదు - 500 013. 


అలి! 


అ 
HR =. 


తిరుమల తిరువతి దోవస్థానము వారు ఈ [గంధ (వచురణకు 
రూ. '10,000లు (వది వేల రూపాయలు) ఆర్థిక నవోయం అందింబినారు. 


అంకితము 
మా నాన్న 
శ్రీ వడ్డూరి వేంకటరాజు గౌరికి 
భక్తితో 


ఓం శ్రీ సాయిరామ 


ఆచార్య విరుదురాజు రామరాజు 
పూర్వ ఆంధశాఖాధ్యక్షులు, 
ఉస్మానియా విశ్వ విద్యాలయం, 


హైదరాబాదు. 


ఆః 


“చొక్కనాథ చర్మితాసమ్మ్యగ వరిశీలని) సిద్దాంత వ్యాసం మొదటి 
నాలుగధ్యాయాలు చదివినాను. డాక్టర్‌ ఆంజనేయులు మనసుంచి పర్మిశమించినట్లు 
గుర్తించినాను. నాకు సంతృప్తి సంతోషములు కలిగినవి. ఈ యువక పరిశోధకుడు 
ఇతోధిక వాజ్మయ సేవ చేస్తాడని ఆశ. పరమేశ్వరుడు ఆయనకు దీర్హాయు రారోగ్యాలు 
మంచి అవకాశాలు (పసాదెంచుగాక. 


ఆంగిరస సంకాంతి వీ. రామురాజు 
14-1-1993 


1ఫొఫెసర్‌ ముదిగొండ శివపసాట్‌ 
తెలుగుశాఖ, ఉస్మానియా విశ్వ విద్యాలయం 


నివాసుభూతి 
“సివస్య ఇదం శైవం'' శివునికి సంబంధించిన మతం శైవము. ఎవడు 
సృష్టి స్థితి లయకారకుడో, ఎవడు మంగళకరుడో, అతడే శివుడు. ఇది అనాదిగా 
వ్యాపించిన మతము. తక్కిన మతములన్నియు (ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 
ఇందుండి జన్మించినవే. శివ సంకల్పమస్తు అనుచు వేదము చెప్పుచున్నది. 


భారతదేశములో దశవిధ శెవములు కలవు. ఆంధ _పాంతములోని 
చాళుక్యాదులు అసంఖ్యాక రాజవంశములలో శివుడే ఇలవేల్పు. వారు స్వయముగా 
సివుని స్తుతించిరి. ఈశ్వరార్పితముగ్నాశెవ (గంథములు రచింపజేసిరి. పచ్చకప్పురపు 
తిరువేంగళకవి చొక్కనాథ చర్మిత అనే గంధము రచించెను. ఈతడు |క్రీ!! శ! 
1540 1పాంతము వాడు. ఈతడు “నిటలాక్ష పదభక్తి నియతి పెంపొందు” వంశంలో 
జన్మించినానని చెప్పుకొన్నాడు. ఇతడు రచించిన ద్విపద కావ్యం పేరు చొక్కనాథ 
చరితము. చొక్కనాథుడు అనగా సుందరేశ్వరుడు. మధుర మీనాక్షి సుందరేశ్వరులను 
తమిళులు అంగయకళ్ళిమ్మ,. చొక్కనాథ శివుడు అని పిలిచెదరు. శివునికి 
సంబంధించిన అరువది నాలుగు లీలలు కలవు. వీనినే చతుష్షష్టి లీలలు అందురు. 
ఇవి మిక్కిలి (పసిద్ధిములు. ఇందుకొన్ని పౌరాణిక కథలు, కొన్ని చార్మితక 
సంఘటనలు, మరికొన్ని కల్పితములు చోటు చేసుకున్నవి. ఇందు జైన మత 
విమర్శ (పధానముగా కలదు. వెష్టవులలో పన్నిద్దరు ఆళ్వారులు ఉన్నట్లు 
శైవములో అరువది ముగ్గురు నాయనార్లు కలరు. వీరందరును దాదాపుగా _దవిడ 
దేశమునకు సంబంధించినవారే. ఈ చొక్కనాథ చర్మితలో పతంజలి బుషి, జ్ఞాన 
సంబంధార్‌, కాడ్వెట్టి చోళ _పభువు, పాండ్య రాజన్యుడు మొదలై న చార్మితక వ్యక్తుల 
(పశంస కూడా కలదు. ఇది తొమ్మిది ఆశ్వాసముల కావ్యము. స్కాంద పురాణములోని 
మధురాఖండము లోని వోలాస్య క్షేత మావాత్మ్యమునకు ఇది తెలుగుసేత. 

శ్రీ వడ్డూరి ఆంజనేయరాజు ఈ (గంథముపై అపారమైన పరిశోధన చేసినాడు. 
ఈతని పరిశోధనకు మార్గదర్శకత్వము వహించు అదృష్టము నాకు లభించినది. 
ఆతని అపార పాండిత్యము అసామాన్య పరిశోధనాశమకు ఈ సిద్దాంత వ్యాసము 
అద్దము పట్టుచున్నది. తెలుగులో మార్గ, దే? కవితారీతులు రెండును రెండు 


సమానాంతర రేఖలుగా సాగినవి. నన్నయాది కవి పండితులు అక్షరగణములను 
ఆశయింవగా, దేశి కవులు ద్విపద మార్గమును ఎన్నుకొనిరి. 


ఇహము ఒక పదము. పరము మరొక పదము. ద్విపదములకును 
ఆధారభూతమై నది ద్విపది అని వారి సంకల్పము కాబోలు. పాల్కురికి సోమనాధుడు, 
పచ్చకప్పురవు తిరువంగళ నాథుడు వంటి శైవ కవులే కాదు అన్నమాచార్వుని. 
వంటి వైష్ణవులు కూడా _పజ"దరణకె దేశి పదములనే ఆశయించిరి. కవిసార్వభౌముడు 
కూడి పల్నాటి వీర చరితకు వచ్చునరికి దేశేయమైన ఇతివృత్తమునకు, 
దేశేయమైన ఛందస్సునే స్వీకరించుట తెలిసిన విషయమే. తిరువేంగళనాధుని 
(గంధము కేవలము ఆధ్యాత్మిక దృష్టి కలది మ్మాతమే కాదు. ఏతత్కాలీన సాంఘిక, 
సాంస్కృతిక, సామాజిక పరిస్థితులను అధ్యయనము చేయుటకు ఎంతగానో 
తోడ్పడును. 


ఆంజనేయరాజు హనుమంతుని వలెనే విన్నమభక్తి స్వభావము కలవాడు. 
కార్యసాధకుడైన హనుమంతుడు విర్మ్శాడూపమును _పదర్శించినట్లే, ఆంజసేయరాజు 
విశ్వతోముఖమైన పరిశోధనావైభవము ఇందు (పత్యక్షరములోను _పత్వక్షముగః 
గోచరించును. ఇంతకు మించి శిమ్యుని (వశంసించుట జెచిత్యము కాడని 
విరమించుచున్నాను. ఈ గ్రంథము సర్వజన సమాదరణ ప్మాతము కాగలదని న 
విశ్యాసనము. శుభంభూయాతీ. 


(పొఫెసర్‌ ముదిగొండ శివపసాట్‌ 
ఎం.ఎ. పిటాచ్‌,డి. 
2-2-647 /132 బి, 
పొదరాబాదు సెంటుల్‌ ఎక్సాజ్‌ కాలని 
Adalat బాదరాభాదు' ౯5౪౮౮ ౦౮ 


ఆచార్య కోవెల స్ముపసన్నాచార్యులు 
అధ్యక్షులు, తెలుగుశాఖ, 
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్లు. 


ఆశంస 


శ్రీ వడ్డూరి ఆంజనేయరాజు సమర్పించిన సిద్దాంత వ్యాసం ఇది. 
పచ్చకప్పురపు తిరువేంగళనాథుని చొక్కనాథ చర్శిత దీనికి వస్తువు. తెలుగు 
సాహిత్య చరితలో ఈ కవిది ఎంత అరుదైన అందమైన ఇంటి పేరు? 


ఈ సిద్దాంత వ్యాసం వాస్తువు-తలుగు సిద్దాంత వ్యాసాల నిర్మాణ వైఖరిని 
అనుసరించిందే. ఇది సంస్కృతంలో హాలాస్య మావాత్మాానికి తెలుగుసేత. రచయిత 
మూలంతో పోల్చి కథా నిర్వహణలో కవి చేసిన మార్పులను బెచిత్యమును గూర్చి 
విపులంగా చర్చించారు. 


దేశి రచనా సంపదాయంలో తెలుగు సాహిత్యం ఒక (పత్యేకతను 
నిలబెట్టుకొన్నది. ద్విపద కావ్యాలు దీనిలోని _పధాన మార్గం. పొల్కురికి సోమన్న 
వేసిన (తోవ ఇది. సంస్కృత సమాస భూయిష్ట రచనను పరిహరించి జను ఆలుగు 


అభివ్యక్తికి పాధాన్యమిచ్చిన రచనా సం[పదాయంలోనిది ఈ రచన. శైవ వైష్టవ 
కవులు దీన్ని చక్కగా వాడుకొన్నారు. 


మన దేశంలో సంస్కృతికి సంబంధించిన మూల్యాలను అందరికీ అందించే 
ఒక పద్ధతి ఉండేది. దానిలో సమాజంలోని భిన్న భిన్న స్థాయులలోని పాఠకుల 
ఆస్వాద శక్తిని బట్టి, విద్యా స్థాయిని బట్టి వారి వారికి అనువైన రూపాలలో ఆ 
విలువలను అందించెందుకు అనెక _ప్మకియలను అభివ్యక్తి మార్గాలను నాటి 
సాహిత్యకారులు, సంస్కృతీ నిర్జేశకులు స్వీకరించారు. అందువల్ల ఒక్కోసారి ఇన్ని 
పక్రియలు పరస్పర విరుద్దాలుగా ఉన్నట్లు కనిపించినా, అవన్ని ఎకాకారంగా ఉన్న 
ఒక పద్మంలోని భిన్న భిన్న దళాల. ఈ దృష్ట్యా మన సాహిత్యాన్ని కళా సామ గినీ 
అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. 


పాల్కురికి సోమన్న ఆవేశంతో [పారంభించినా, తరువాత నెమ్మదిగ తేరుకొని 
ద్విపద కావ్య సంపదాయం తన మూల్య వ్యూహాన్ని సమాజంలోకి సంపూర్ణంగా 
విస్తరించుకొన్నది. ఈ లక్షణానికి ఉదాహరణం రంగనాథ రామాయణమే. 


చొక్కనాథ చరిత వర్ణించిన అరువది నాల్గు శివలిలలను సరిగ్గా పరిశీలిస్తే 
మన సంస్కృతిలోని ఆంతర్యం వెల్లడి బెతుంది- ఈశ్వరార్చనాధికారం, మోక్షాధికారం 
అందరిదీ అని - ఈశ్వరుడు భక్షికే వశుడు కాని మరి దేనికీ కాదని - కులాల 
అంతరాలు మనం కల్పించుకున్నవే కాని వాటికి ఈశ్వరుని ముందు అసలు విలువ 


ఏమీ .లెదవి. 

చొక్కనాథుడు సుందరేశ్వరుడు. అక్కడి (పధాన దైవతం మీనాక్షీదేవి. 
మీనొక్షీదేవి మహా విష్ణువునకు బిడ్డ వంటిది. మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణంలో 
కన్యాదానం చేస్తున్న వారిద్దరి తోడి నారాయణమూర్తి (పపంచ ణిల్పాల్లోనే అత్యంత 
సుందరమైనది. ఈ మూర్తిలో శాక్త, శైవ, వైష్ణవ సపదాయాల అద్భుతమైన 
సమన్వయం సాధించబడింది. అందువల్లనే మధుర దేవాలయం భారతీయ 


a 


సంస్కృతికి ఆశ్చర్యావహమైన సుందర సంకేతం. 


చొక్కనాథ చర్మ్శితలో అనేక సందర్భాలలో శృతి పురాణాలలోని వాక్యాలు 
యధాతథంగా ఉద్దరించడమే కాకుండా సోత సన్నివేశాలలో ఉపనిషత్తుల లోని 
తాత్త్విక స్పురణ స్పష్టంగా గోచరిస్తున్నది. వర్ణన సందర్భంలో పకృతి కథా 
సన్నివేశాల కనుగుణంగా స్పందించటం మనం గుర్తించవచ్చు. నలఖై ఎడవ 
లీలలోని కొలను వర్ణన బాణాది సంస్కృత కవుల రచనారితిని స్మరింపచేస్తున్నది. 
కొన్ని చోట్ల “చొక్కనాథా! యన్న శుభములుసెందు, చొక్కనాథా! యన్న 
కుదమ్ములుడుగు' ఇత్యాది ద్విపదలు మౌఖిక స1పదాయంలోని సజీవ సాహిత్య 
సంగీత సంబంధాన్ని ఆవేశాన్ని వ్యక్తం చేస్తున్నది. తిరువేంగళనాథుని అనేక శాస్త 
పాండిత్యము కూడా దేశీ సాహిత్య స్య్యపదాయంలో ఒదిగిపోయి సామాన్య (పజలకు 
జ్జ చెటువులో నుండి తీసిన కాలువల సమూహం వల సన్నిహితము 
స్తున 


ల్‌ 


ణు 
పటల 
వె 


ల 

0) 
Va 

eae 


పచ్చ కప్పురపు తిరువేంగళనాథుని రచన సరళంగానూ, భావ గాంభీర్యంతోను 
ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నది. ఈ రచనలోని విశేషాలను ఆ మూలా(గం 
పరిశీలించి పాఠభేదాల దగ్గర్నుంచి ఖావ సంయోజనం దికా కవి సాధించిన 
ఫలితాలను సరిగ్గా అంచనా వేసి: మనకు అందజేశారు మ్యితులు శ్రీ వడ్డూరి 
ఆంజనేయ రాజా. 

త్రీ ఆంజనేయరాజు స్వయంగా సొధకులు.సాహిత్య సాధకులు. సాహిత్య 
రంగంలో ఈ (గంథం ఆయన తన మార్గాన్ని తీర్చుకోవడానికి వేసిన ముఖ్య 
పయత్నం. మునుముందు సాహిత్యాన్ని సర్వతోముఖమై న జీవన చ[కంలోని 
కేంద బిందువుగా ఉపాసించి ఆ చృక మధ్యంలో వాగ్డేవిని సాక్షాత్కరించుకోగలరని 
నేను ఆశిస్తున్నాను. శ్రీ మీనాక్షీ సుందరేశ్వరుల అనుగహం ఆయనకు జీవితమంతా 
కీతలచ్చ[త ఛాయరయై కాపాడగలదని భావిస్తున్నాను. 


వరంగల్లు కోవెల స్ముపసన్నాచార్య 


30-3-93 


కృతజ్ఞతాంజలి 
= a 


1982లో పిహెచ్‌.డి. పట్టము కొరకు నాకీ పరిశోధనాంశమును 
రూచించి, ఆశీస్సులందించిన గురువర్యులు ఆచార్య డా. బిరుదురాజు రామరాజుగారికి 


ఈ సిద్దాంత (గంథమును ఆమూల్మాగము పదిశీలించి, తగు సలవోల 
నొసంగి, “శివానుభూతి” నందించిన వర్యవేక్షకులు -గురువులు-ఆచార్య డా. 
ముదిగొండ సివ్యపసాద్‌రావు గారికి- 


ఈ [(గంథమును సాంతం చదివి, (పేమతో '“ఆశంని (టాసియిచ్చిన 
గురుతుల్యులు-ఆచార్య డా. కోవెల సు[పసన్నాచార్య గారికి - 


“చొక్కనాథ చరితను దానికి మూలమై న “హాలాస్వమాహాత్మకము'ను తమ 
స్వంత (పతులను యథేచ్చగా వాడుకొనుమని ఇచ్చిన ఆచార్యులు డా. డి. చిన్ని 
కృష్ణయ్య (పెసిడెన్సీ కళాశాల మదరాసుగారికి- 


అప్పుడప్పుడు నాకవసరమైన (గంథముల నందెంచి సహకరించిన 
ఆత్మీయులు డా. కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి - 


1982లో పిహెచ్‌.డి. పట్టము కొరకు నేను పెట్టుకొన్న వినతి షుతమును 
స్వీకరించి, _పవేశము కళ్చించి, 1988లో సమర్పించిన ఈ సిద్దాంత (గంథమును 
1989లో పిహెచ్‌.డి. పట్టమునకర్షమై నదిగా _పకటించి, ముదించుకొనుటకు 
అనుమతినిచ్చిన ఉస్మానియా విశ్వవిద్యాలయాధికారులకు, అప్పటి ఇంటర్వ్యూ 
కమిటీ సభ్యులకు, ఆనాటి ఆం ధశాఖాధ్యక్షులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, 
ఈ _(గంథమును పిహెచ్‌.డి. పట్టమునకర్దమై న (గంథముగా నిర్ణయించిన అజ్ఞాత 
న్యాయ నిర్ణేతలకు ల్ల 


చొక్కనాథ చరిత ముదిత _(గంథమునకు ఆధారమైన సి.పి. _బౌన్‌గారు 
వాయించిన, కాగితపు, (పతి (డి. నెం. 1051)తో సరిచూచుకొనుటకు అవకాశము 
కల్పించిన మదరాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారము వారికి, చొక్కనాథ చరిత 
తాళపష్యత (పతిని (డి.నెం. 1053) వెదకించి యిచ్చిన తిరుపతి తాళప్యత 
(గంథాలయ నిర్వాహకులకు, సంబంధిత శాసన పాఠములను తమ కార్యాలయమున 
చదువుకొనుటకు అనువుతించిన తిరువతి వురావస్తు వరిశోధనశాఖ 


కార్యాలయాధికారులకు మరియు మదరాసు పురావస్తు పరిశోధన శాఖ కార్యాలయ 
(గంథాలయాధికారులకు - 

ఈ (గంథ ముదణార్థం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించిన 
తిరుమల తిరుపతి దేవస్థానం వారికి - 

ముఖ పుతాన్ని (వాసి యిచ్చిన మదన్‌ రేవంత్‌ ఆర్థ్చ వారికి- 

ఈ (గంధాన్ని అందంగా ముదించి యిచ్చిన ఓం సాయి (గాఫిక్స్‌ మరియు 
(పిన్‌ఫాన్‌ _పింటల్స్‌ వారికి- 

పేరు పేరున ఇందు పేర్కొనకున్నను ఇంకను ఈ కార్యరంగమున నాకు 
ఆర్థికంగాను, వోర్దికంగాను సహకరించిన సహృదయులకు, స్నేహితులకు, 
ఆత్మీయులకు అందజకు నా కృతజ్ఞతాంజలులు. 


బెర్రీ 
వడ్డూరి ఆంజనేయరాజు 


ఈ _గంథ మ్ముదణకు ఆర్థికంగా సహకరించిన సహృదయులు మతులు 


1. మాన్యులు శ్రీ మాడపు బొంతప్ప గారు 
వ్యాపారస్తులు 
విర్వకెవ మహాసభ గౌరవాధ్యక్షులు, ఆంధృ్యపదేశ్‌ 
వరశెవ సమాజం అధ్యక్షులు, సికిందరాబాదు ర 


డా. బేతిబాపు రెడ్డి గారు .2,000/- 
బీరవోలు శశిధర్‌ రెడ్డిగారు ._ 2,000 /- 
గజ్జెల యోగానంద్‌గారు రు, 2,౮౪6 
బొమ్మినేని ఆగారెడ్డిగారు రు. 1,000 /- 
బొమ్మినేని నారాయణ రెడ్డిగారు రు. 1,000 /- 


యమ్‌. రాజమహేందర్‌ రెడ్డిగారు రు. 1,000 /- 





పథమాధాయము-పాఠ పరిశీలన 

ద్వితీయాధ్యాయ ము-పాఠాంతర ములు, సాధుపాఠములు 
తృతీయాధ్యాయము-కవికాలాదులుూరచనలు 
చతుర్ధాధ్యాయము-అనువాద విధానము 
పంబమాధ్యాయము-కావ్య శిల్పము 
షష్రాధ్యాయము-లాక్షణికత 

సప్తమాధ్యాయము-శెవ సంపదాయము 
అష్టమాధ్యాయము- సమకాలీన సాంఘిక పరిస్థితులు 
అనుబంధములు 


ఉపయుక్త [గంథములు, పతికలు, నిఘంటువులు 


పుట 

1-11 

12౯-235 
20737 
38-129 
130-209 
210-278 
280-300 
0919 


చొక్కనాథ చరిత 


చొక్కనాథ చరిత - సమ్మగపరిశీలన 


పథమాధ్యాయము ” పాఠ పరిశీలన 


చొక్కనాథ చరిత, పై సమ్మగ పరిశీలనకు పూనుకొని ఈ (గంథమును(ముదిత పతి) 
మొట్టమొదటిసారిగా చదివినపుడు కొన్ని సందేహములు కలిగినవి. కొన్ని చోట్ల కొన్ని 
పాదములు లుప్తములుగను, కొన్ని పాదములు (పక్షిప్తములుగను, ద్విపదలకు సరిపోక 
కొన్ని పొదములు, కథాకథన శిల్పమున కాటంకము కల్గించునట్లు కొన్ని చరణములు 
అగుపించినవి. ఈ సందేహాములు నివారించుకొనుటకు ముదిత (గంథమునకు ఆధారమై న 
గంధముతో సరిచూచుకొనవలెనని తలచి ఆ పనికి పూనుకొంటిని. 

చొక్కనాథ చరిత పీఠికలో “చెన్నపురి పభుత్వ _పొచ్యలిఖిత పుస్తక భాండాగారమున 
ఈ “చొక్కనాథ చర్మ్నిత” కు మూడు పతులు గలపు. అవి డి.నెం.1051,1052, 1053 
రు.లలో పర్ణితములు. మొదటిది కాగితపు (పతి కడమవి తొళప[త (పతులు. 
తొళప్మత్మపతులు మిగుల జీర్ణావస్థలో నున్నవి. ఇవి మాతృకలుగమొదటి కాగితపు (పతి 


(జౌసు దొరగారిచే వాయించబడినది. అది యాధారముగ ముదణ్య్మపతి సమకూర్పబడినది 

అని వాసియుండుటను బట్టి పైన చూపబడిన కాగితపు (పతితోను, తొళప్యత 
[(గంథములతోను సరిచూచుకొని నా సందేహములను నివృత్తి చేసికొనపలెనని మదరాసు 
(పాచ్యలిఖిత పుస్తక భాండాగారమునకు బోయి అచ్చటి అధికారులను నంపదించగా 
వారు కాగితపు (పతి మ్మాతమే మా వద్దసున్నది. తాళప(త(పతులు ఆంధ(పదేక్‌ పభుత్వ 
అభ్యర్థనపై తిరుపతిలోనున్న తొళప[త (గంథాలయమునకు పంపించినామని చెప్పిరి. 
అంత నేనచ్చట గల కాగితపు [పతితో ముదెత (గంధమును నరిచూచుకొంటిని. అందు 
అనగా ముదిత [గంధమునందు కాగితపు (పతిలోనున్న చరణములు కొన్ని లుప్తములై నట్లు, 
కొన్ని చరణములు భేదముతో నున్నట్లు తెలియవచ్చినది. వానినన్నింటిని నోటు చేసికొని 
అనంతరము తిరుపతిలో నున్న తొళప్య్తత (గంథాలయమునకుబోయి అచ్చటి 
 గ్రోంథాలయాధికారికి నా పయత్నమును తెలియపరచి DI052;, ౧1౨5౨” నలితు 
గల తాళప్యత్యపతులను ఇప్పించమని అడిగితిని. వారు నా ప్రార్థనను మన్నించి ఆ 
(గంథములకై వెదికించగా ఆరెంటిలో 1౮53 (పతి మ్మాతము దొరికినది. మరొకటి 
లభించలేదు. వారమురోజులు వెదకించి అచ్చటి క్యూరేటర్‌గారు ఇంతకుముందొకమారు 
ఈ _గంథాలయమున అగ్ని _పమాదము సంభవించి కొన్ని _గంథములు కాలిపోయినవి. 
బహుశ ఈ [పతి కూడ అందు దగ్గమైపోయియుండపచ్చునని తమ సందెపామును 


౧2 పాఠపరిశీలన 


విచారమును వెలిబుచ్చి ఇక లాభములేదని చెప్పినారు. అంతటితో నా పయత్నము 
సంపూర్ణముగ ఫలించనందులకు విచారించి దొరికిన ఆ 1053 (పతితో మ్యుదితమును 
సరిచూచుకొనగా అందు తాళపష్మ్తత (ప్రతిలో లేని చరణములు కొన్ని కనిపించినవి. 
వానినన్నిటిని నోటు చేసికొని వీనిని, ఇంతకు ముందు కాగితపు పతితో సరిచూచుకొని 
(వాసికొనిన నోట్సును, ముదడితమును చెంత నుంచుకొని నరిపోల్పుకొనగా ఈ మూడింటికి 
కొన్ని పోలికలు భేదములు కనిపించినవి. వానినన్నింటిని _కోడీకరించి ఈ (కింది విధముగా 
విభజించి [వాసి కొంటిని. 

1. కాగితపు (పతిలోనుండి ముదిత (గంధథములో లెని చరణములు. 
తాళప్మత [గంథములో నుండి ముదిత [గంథమునలేిని చరణములు 
ముదిత [గంథములోనుండి 1053 తాళపుత్రపతిలో లేని చరణములు. 
తాళప[త్రపతికి ముదిత (గంథమునకు భేదముగల చరణములు 
కాగితవు[వపతికి ముదిత (గంధమునకు భేదమున్న చరణములు. 
కాగితపుపతికి తాళప్యతపతికి ముడిత (గంథమునకు భేదము గల 
చరణములు 
|. కాగితపు పతిలో నుండి ముదిత (గంథములో లేని చరణములు 

(1) ముదిత [గంథములోని కథానుకమణికలో (పుట 6,7 లలో) మునులు కాశీ 
విశ్వనాథుని స్తుతించు సందర్భమున “*వణివ విశ్వేశ! క్రీ గిరిజేశ! అను పాదమునుండి 
మొదలుకొని ఇవవ గణనాథ త్రీ విశ్వనాథ అను పొదము పరకు ముదిత గంథమున 
పదుమూడు చరణములున్నవి. కాని కాగితపు పతి 01051లో 'స్మూతము “శివశివ 
విశ్వేశ!క్రీ గిరిబేశ అను చరణము తదుపరి 'శివశిప హారి గర్వశిక్షకశర్వ' - అనునొక 
పాదము కలదు. దీనితో కలిపి పదునాలుగు పాదములు - ఏడు ద్విపదలకు సరిపోపు చున్నవి. 

“ఇప శివ మద గర్వ శిక్షకళర్వ' అను తప్పులతో కూడిన మరియొక పాఠము కూడ 
కాగితపు _పతిలో చూపబడినది. కాని ఇది యుక్తమైనది కాదు. 

(2) ముదెత (గంథములోని కథానుకమణికలో (పుట7 ) “ఓ దిప్యసంకాశ! ఓ 
వ్యోమకేశ అను 'ద' _పానముతో గూడిన చరణమునకు ముందు కాగితపు పతిలో “ఓ దేవ 
సర్వజ్ఞ ఓ (_తిలోకజ్జ అను చరణము కలదు. 

(3) ముదిత (గంథమున చతుష్షష్టిలిలల పట్టికలో (పుట 13) “ఇక్షుదండము 
చేతికిఛ్చినలీల' అను చరణము తదుపరి కాగితపు (పతిలోనున్న ఈ [కింది రెండు 
చరణములు లేవు. కాగితపు పతిలోని చరణములు ఇవి! 

“భద వారణమును బౌద్భులంపినను 
య్మదులు గాజేసి యమరిన లీలా 

(4) ముదిత (గంథములోని మొదటి లీలలో (పుట 24) “మును విచ్చినవి గాక 
ముకుళమ్ముగాకి అను చరణము తరువాత “ని ప్రాసముతో మరొకపాదము లేదు. 


లు ౮ > (ల గు 


చొాక్కనాథ చరిత 3 
కాగితపు _పతిలో “వినుతింపనప్పుడు వికసితమైని అను పాదము కలదు. 

(5) ముదిత (గంథములోని రెండవలీలలో (పుట నెం. 3౩0లో) 'సురమణి 
కంకణస్పురణ శోభిల్లు అను చరణము తరువాత “ర'_పాసముతో మరొక చరణములేదు. 
కాని కాగితపు (పతిలో దీని తదుపరి 'సురభూజసురనాగ సురధేనువులునుి అను 
పొదమున్నది. 

(6) ముదిత (గంథములోని ద్వితీయాశ్వాసములోని నాలుగప లీలలో (పుట 
40) 'యెసగంగ భుజియించి యెంగిలి వార్చి' అను చరణము తదుపరి “సి పాసములో 
పురొక పాదము లేదు. కాగితపు _పతిలో “వెసగంధకర్పూర వీడ్యంబులిచ్చి అను 
చరణము కలదు. 

(7) ముదిత గంథములోని ద్వితీయాశ్యాసములోని నాలుగవ లీలలో (పుటక 4) 
“కాపుందు రెప్పుడు కాలుని దెశను' అను చరణమునకు ముందు కాగితపు (పతిలోనున్న 
“నా పురి సంరక్షులై నాల్గు దిశల అను చరణము లేదు. 

(8) ముదిత (గంథము నందలి ద్వితీయాశ్యాసములోని ఐదవ లీలలో (వుట 
47 ) “నగరికే తెంచి యా నరనాయకుండు 
మగుపతో గూడి నెమ్మది నుండెనపుడు” అను ద్విపద తదుపరి ఈ (కింది అయిదు 
పంక్తులు కాగితపు _పతిలో"గీ" పతిలోయీ అయిదు చరణములు లేవు” అను సూచనతో 
(వాసయున్నవి. ఆ చరణములివి. 

“యిడియు పంచమ లీల యిటమీది చరిత 
అంత నామధుర మహావట్టణమున 
సంతోషమున పొండ్యజన పాలకుండు 
సౌందర్యనాథుని సత్కృవ గల్లి 
నెంతయు ధర యెల్ల నేలుచునుండి” అనునవి. వీని తదుపరి “కడువేడ్కతో 
(గొంత కాలమ్మునకును” అను చరణము ముదిత (గంథములో వలెనే సాగినది. 
కథమధ్యన లీల పూర్తిగాక మునుపే పంచమలీల యని “'గ'_పతిలో ముగించుటచేత 
ఇందలి అనౌచిత్యమును గమనించి (గంథ పరిష్కర్త వీనిని వదలి యుండపచ్చును. 
ముదిత పతిలోని ఐదవ లీల కాగితపు పతిలో అయిదు, ఆయి లీలలుగా 
విభజింపబడియున్నవి. 
(9) ముదిత (గంధము నందలి ద్వితీయాశ్యాసములోని ఆజవ లీలలో(పుట5 7 ), 
“వేదపురీశ్వరు వెలయంగ (మొక్కి 
యాదట త్యాగప్ప నాత్మభావించి' 
అను ద్విపదకు ముందు కాగితపు పతిలో 
“నా వృద్ధగిరి వాను నర్ప్చించి మించి 
నావల పున్నాంబలాధ్యక్షుగొల్చి' అను ద్వివద కలదు. ఇది ముదితమున 


4 పాఠపరిశీలన 


(10) ముదిత [గంధము నందలి ద్వితీయాశ్వాసములోని ఆఅవ లీలలో (పుట 
57 ) “మధ్యార్దునునినాది మధ్యాంతరహితు” అను చరణము తదుపరి “ధ్య' (పాసముతో 
మరొక చరణము లేదు. కాగితపు _పతిలో “నధ్యాత్ము బరమాత్ము నాత్మభావించి" అను 
చరణము కలదు. 

(11) ముదిత (గంథము నందలి ద్వితీయాశ్వాసములోని ఆజవలీలలో (పుట 
63) “పాలించె సౌందర్య పాండీడనంగ"” అను చరణము తదుపరి “లి పాసముతో మరొక 
పొదములేదు. కాగితపు పతిలో “భూలోకమెల్ల పెంపునసాంపు మిగుల” అను చరణమున్నది. 

(12) ముదిత గంధథమునందు ద్వొితీయాశ్యాసము లోని ఏడవలీలలో (పుట 64, 
“కడువేడ్క నంగయ కణ్ణమ్మ చూడ” అను పాదము తరువాత 'డి పాసముతో మరొక 
పోదములేదు. కాగితపు _పతిలో “తడయక(దానౌడె తొండవంబపుడు” అను పొదమున్నది. 

(13) ముదిత (గంథము నందలి తృతీయాశ్వాసములోని తొమ్మిదవ లీలలో 
(పుట 70) “యీ విధమ్మున నుండు కొఖుగమేమనుచు” అను చరణమునకు 
ముందుగాని తరువాత గాని “వ” ప్రాసము గల పాదము మరొకటి లేదు. కాగితపు (పతిలో 
దీనికి ముందు “యీ విధమ్మున నుండుకేమి నీ కనుచు” అను పొదమున్నది. 

(14) ముదిత (గంథము నందలి తృతీయాశ్వాసములోని పదునొకండవ లీలలో 
(పుట 77) “కడిమిమై పోల సంగడము సాధించి అను చరణము తరువాత కాగితపు 
పతిలోనున్న తడయక తడువుగా దండాలు దోచి అను చరణము లేదు. 

(15) ముదిత (గంధము నందలి తృతీయాశ్వాసములోని పదునాలుగవ 
లీలలో(పుట 90) “అప్పుడు దేవేందుడతి రౌదమెసగి” అను చరణము తరువాత 
“తప్పక నా పొండ్య ధరణీశు( జూచి” అను కాగితపు (పతిలోనున్న పాదము లేదు. 

(16) ముదిత _గంధమునందలి తృతీయాశ్వాసములోని పదునైదవ లీలలో 
(పుట 100) “వ్మ్యకంబులన్ని నిర్వకంబుగాగి అను పాదము తరువాత కాగితపు (పతిలో 
గల “నీ క్రియ రాజ్యమ్మునెల్ల శోభిల్ల అను పాదము లేదు. 

(17) ముదిత (గంథమునందు చతుర్థాశ్వాసములోని ఇరువది రెండవ లీలలో 
(పుట 123) అత్తన్వి దోడ్కొని యతిమోదమునను” అను చరణమునకు ముందు 
“అత్తమావుల చేత నంపించుకతడు"” అను చరణము కాగితవు (వతిలో 
కలదు.ముదితమునలేదు. 

(18) ముదిత _గంథమునందు చతుర్థాశ్వాసములోని ఇరువది మూడవ లీల 
(పుట 126) లో “ఎక్కి యాడుచు వచ్చి యిందు శేఖరుడుి అను చరణము తరువాత 
కాగితపు _పతిలోనున్న “అక్కడ. _బత్యక్షమై నిల్బె శివుడు అను చరణము లేదు. 

(19) ముదిత (గంథములోని పంచమాశ్వాసములోని ఇరువది యైదవ లీల 
(పుట 137) లో “బాలుని నొకని దర్పకమూర్తి గాంచె అను చరణము నకు ముందు 
కాగితపు _పతిలో నున్న “చాలంగ గర్భలక్షణములు దాల్చి” అను పాదము లేదు. 


చొక్కనాథ చరిత 8 ర్‌ 


(20) ముదిత (గంథము నందలి పంచమాశ్యానములోని ఇరువది తొమ్మిదవలీల . 
(పుట152 )లో “అదెవచ్చుచున్నారె! యటుచూడుడనిన” అను చరణమునకు ముందుగాని 
వెనుకగాని “ద' పాసముతో మరొక పాదము లేదు. కాని కాగితపు _పతిలో ఈ చరణము 
ఈషద్భేదముతో నుండి దీని కింద పణియొక చరణము అదే _పాసముతోనున్నది. ఆ 
చరణములివి: 

“ అదెవచ్చుచున్నారు యటు చూడుడనుచు 
వదలక తన మంతి పరులతో ననిన” 

(21) ముదిత [గంధమున ష షాశ్వానమున ముప్పది యారవ లీలలో (పుట 
187) “హాయని పెడబొబ్బలార్పులుసెల గొ అను చరణమునకు ముందు కాగితప్పు 
పతి యందలి “పోయిన నాచోళ భూపొలుడంత' అను చరణము లేదు. 

(22) ముదిత (గంథమునందు షష్టాశ్వాసములోని ముప్పది యేడవ లీల (పుట 
189)లో “తన కులాంగనయును దాను భుజించి” అను చరణము తదుపరి కాగితపు 
పతిలో గల “ఘనతర సౌభాగ్య గరిమ చెన్నొంది" యను చరణము లేదు. 

(23) ముదిత (గంథమునందు సప్తమాశ్వాసములోని నలువది మూడవ లీలలో 
(పుట 223) “నాలీల బాణుని నాడ నాయిర్వు రను పాదమునకు ముందు కాగితపు 
_పతిలోనున్న “తూల. బోనాడి నా తోయజ గంధి” అను చరణము లేదు. 

(24) ముదెత (గంథమునందు సప్రమాశ్యానములోసి నలుపదీ మూడప లీల 
(పుట 226) లో 'హెచ్చుకొంచము పెద్ద లేర్పజించెదరు' అను చరణమునకు ముందు 
కాగితపు _పతిలో నున్న “యిచ్చోట బాడుడు యీక్షణంబునను'"” అను చరణము లేదు. 

(25) ముదెత (గంధము నందు సప్తమాశ్వాసములోని నలువది నాలుగవ లీలలో 
(పుట 231) “వెచినంగనుగొని వడి! గోపమెసగి అను పాదము తరువాత కాగితపు (పతిలో 
గల “క్రీ చొక్కనాథుడాసేనాని జూచి” అను పాదము లేదు. 

(26) ముదెత _గంథమునందు అష్టమాశ్వాసములోని నలువది తొమ్మిదవ లీలలో 
(పుట 255) “పాలించి జనులెల్ల (పస్తుతిసేయ” అను చరణము తదుపరి కాగితపు 
పతిలోనున్న “కెలానమునకేగె కడువేడ్కనంత”” అను చరణము లేదు. 

. (27) ముదిత _గంథమునందు అష్టమాశ్వాసములోని ఏబది యైదవ లీల (పుట 
276) లో "'కాలకూటావోర!కలుషాపవోర! ' అను చరణము తరువాత కాగితపు 
_(వతిలోగల 'కాలదంషష్టా కార!కందర్పవార!* అను చరణము లేదు. 
(28) ముదిత (గంథమునందు అష్టమాశ్వానములోని ఏబది యైదవ లీలలో 

(పుట 277) “గ్రచ్చరవెదుక నక్కడ వైఖదరిని అను చరణము తదుపరి కాగితపు 
పతిలో నున్న ఈ [కింది చరణములు లేవు. 

“విచ్చేసి యుండంగ వేగంబెగాంచి 

పరతెంచి వచ్చి యా పాండ్యభూపతికి 

ధరణీశ వినవె సౌందర్యనాయకుడు 

నాయుత్తరంబున నావైఖదరిని”. 


6 పాఠరపరిశీలన 


(29) ముదిత [గంథమునందు నవమాశ్వాసములోని వబదియేడవ లీలలో 
(పుట 296) “ఎన్నేని విధములనెన్నేని గతుల””- అను చరణము తరువాత కాగితపు 
(పతిలోనున్న “నెన్నేని మార్గంబు అన్నిక గాక” అను చరణము లేదు. 

(30) ముదిత (గంథమునందు నవమాశ్వాసములోని ఏబదియెనిమిదవ లీలలో 
(పుట 3౩03) “చాలు పహాధన మెల్ల సరగనిచ్చెదవొ అను చరణము తరువాత 
“జాలిమాలుచు( గుంది చాలనొచ్చెదవొ' అను కాగితపు (పతిలోని పాదము లేదు. 

(31) ముదిత (గంథమునందు నవమాశ్వాసములోని యఖుపదియవ లీలలో 
(పుట 318) “మంగయకర్ష సన్మంగళాకర్ణ్ష అను చరణము తదుపరి కాగితపు 
_పతిలోనున్న “శృంగార సద్గుణకీలనుత్కర్ద్ష' అను చరణము లేదు. 

(32) ముదిత [గంధము నందు నపమాశ్వాసములోని యఖుపది యవలీలలో 
(పుట 226) విభూతి మహత్త్వమును దెలుపు సందర్భమున “సురుచిరాంచిత దేహశుద్ధి 
విభూతి” అను చరణమునకు ముందు కాగితపు (పతిలోనున్న “చిరతర సంకల్ప సిద్ధి 
విభూతి” అను చరణము లేదు. 

(33) ముదిత (గంథమునందలి నపవమాశ్వాసములోని యజువది యవ 
అీలాంతపమున పుట నెం.329 లో “నిదియునరువది లీల యిట మీది చరిత 

ముదముతో జెప్పెదమునులార వినుడి” అను ద్విపద అనంతరము 
“యనుచు సన్మునులతో నాయగన్వ్యుండు 
మనమున( దలపోసి మజీియు నిట్లనియె" అను ద్విపద కాగితపు పతిలో 
“పాతం” అను సూచనతో వాసి యున్నది. ఇది 0 1053 తొళప|త (పతిలోనిది. 
ముదితమున ఈ ద్విపద తొలగింపబడినది. బహుశ తరువాత లీల “మజీయును” అని 
పారంభించుట చేత కావచ్చును. 
1D 1053 తాళషృత గంథమున నుండి ముదితమునలేని చరణములు 

(1) ముదిత (గంథము నందలి తృతీయాశ్యాసములోని పదునాజివ లీలలో 
(పుట103) “అభినుతుల్‌సేయంగ హార్షమ్ము నంది” అను చరణము తదుపరి “భి” 
పాసతో మరియొక చరణము లేదు. కాని తాళష[త్ర (పతిలో ఈ పాదము తరువాత 
“అభినవమ్ముగ వారి కానతియిచ్చె” అను చరణము కలదు. ఇది కాగితపు (పతిలో 
కూడలేదు. 

(2) పంచమాశ్వానములోని ఇరువది తొమ్మిదవ లీలలో (వుట 151) 
“యాదరమ్మున(మొక్కి యభినుతుల్‌ సేసి” యను చరణమునకు ముందు తాళష[త(పతిలో 
నున్న “యాదేవు గుడికేగి యా స్వామికపుడు” అను చరణము ముదితమున లేదు. 

(3) సప్తమాశ్వాసములోని నలువది యాజవ లీలలో (పుట 245 ) “ఆచటకమ్ము 
చయ్యన (మొక్కినిలచి” యను చరణము తదుపరి తాళప(త (|పతిలోనున్న “ఓ 
చొక్కనాథ సద్యోన్నతపదవి” అను చరణము కాగితపు (పతిలోను ముదిత (గంథములోను 
లేదు. 


చొక్కనాథ చరిత 7 
(4) సప్తమాశ్వాసములోని నలువది యేడవ లీలలోని సరోవరవర్ణన లో (పుట 
248) “జననుతమ్మగు” నిత్యాదిగాగల ద్వివద తరువాత తాళప[త (పతిలోనున్న 
“కడునుత్తమాశ్వలక్షణములబోలె, పడిమించు ఘనతరావర్తముల్‌ గలిగి” అను ద్విపద 
కాగితపు (పతిలోను ముదిత [గంథమునందును లేదు. 
[| మ్యుదిత గంథములో నుండి D 1053 తాళషపత (పతిలో లేనిచరణములు 
(1) “సౌందర్యనాథుండు సర్వేశ్వరుండు” (పుట 12) 
(2) “వినుడివిజాథీశ విన్నవించెదను” (పుట 24) 
(3) “మునినాథనాతప్పు మొగి గాచితేని” (పుట 32) 
(4) “సురవైభవమ్ముల సొంపుతో నుండ” (పుట 35) 
(5) “శ్రీ మహాదేపుండు శిష్ట రక్షకుడు 
నా తటాతక శౌర్యమాత్మ భావించ (పుట 52) 
(6) “నాకుంభ సంభవు(డాత్మను ప్పాంగి 
యామవహామునులకు నప్పుడిట్లనియె” (వుటలు 135,136) 
(7) “మధురాపురమ్మున మజిదేవపాండి 
ధర్మమ్ము తప్పక ధర యేలుచుండ” (పుట 137) 
(8) “వేగంబె మధురకు విచ్చేసి మజీయు" (పుట 202) 
(9) “రప్పించి యా పాండ్యరాజు వేడుటయుో (పుట 263) 
IV తాళష్మత (పతికి ముదిత గంథమునకు భేదముగల చరణములు 
(1) ముదిత (గంథములోని చతుర్ణాశ్వాసములో ఇరువది నాలుగవలీలలో 
(పుట 133) “అప్పుడా స్వామి తానశరీరియగుచు 
నాదేవపాండికి నానతియిచ్చె” - అను పాసభంగము గల ద్వివదకు 
మారుగా దిని స్థానమున 0.1053 తాళప్యత్మపతిలో 
“అప్పుడా స్వామి తొనశరీరియగుచు 
నప్పాండ్యభూపతి కానతియిబ్బె' - అను సాధు పాఠము కలదు. 
ముదిత (గంధము నందలి _పొసభంగము ద్విపద 0 .1051 కాగితపు పతిలోనిది. 
(2) ముదిత (గంధము నందలి పంచమాశ్యాసములోని ఇరువది యేడవ 
లీలలో (పుట 146) నున్న ఈ (కింది చరణములకు మరియు తొళప్యత [గంధములోని 
చరణములకు కొంత భేదమున్నది. 
ముదిత పాదములు; “ఓదేవ! యిదియొక్క యుత్సాతముగను 
భూదివము్ములను గప్పుచు నిందులకును 
గాలాగ్ని చందాన! గడ(గు చున్నదియు” 
తళప్మత్మపతిలోని పాదములు : 
“ఓ దేవ! యిదియొక్క యుత్పాతముగను 
భూలోకమెల్ల గప్పుచు నిందులకును 
గాలాగ్ని చందాన కడగుచున్నటియు”*” - ఈ చరణములలో 


8 పాఠపరిశనీలన 


ఓ దేవ! యను మొదటి చరణమునకు ముందుగాని వెనుకగాని “ద” [పాసతో 
మఠియొక పాదములేదు. కావున నిది ఏకపద గావలసివచ్చును. ముదిత పాఠము 
_పకారమైనచో “ల” ప్రాసముతో గల చరణము ఏకపద గావలసివచ్చును. 

(3) ముదిత (గంథమునందలి పంచమాశ్యాసములోని ముప్పది రెండవ లీలలో 
(పుట 168) “యా దేవుననుమతి యపనికేతెంచి 

యాపాండ్య రాజ్యమ్ము నందు నామజఖ్ద్‌ - అను 
(పానభంగము గల ద్విపద తాళపష్మృత (గంథమున 

“యాదేవుననుమతి నవనికేతెంచి 

యాదేవ రాజ్యంబు నందు నా మట్టి” - అని కలదు. 

(4) ముదిత (గంథము నందలి షష్టాశ్వాసమున ముప్పదితొమ్మి దప లీలలో 

(పుట 202) “చేయుచున్నది యంచు(జేరలెన్నేని 
_ వఎలయంగంబంపె( దా వెలయు సద్భక్తి 

కప్పలాసరసిలో. గడు యోయుచున్న 

దగపార్వతీశ్వరు ధ్యానమం(తంబె” అను 
ద్విపదలు రెండును _పొసదోషముతో నున్నవి. ఇవియే తాళప[త (గంథపమున ఈ [కింది 
విత మగా నున్షవి; 

“చేయుచున్నవి యంచు జేరలెన్నేని 

వేయంగ(బంపె(దా వెలయుసద్భక్తి 

కప్పలా సరసిలో. గడు (మోయుచున్న 

నప్పార్వతీశ్వరు ధ్యాన పుంతంబె'. 

(5) ముదిత (గంథమునందలి సప్తమాశ్యాసమున నలువది మూడప లీలలో 
(పుటలు 228, 229) ఈ (కింది నాలుగు చరణములు తాళపష్యత (పతిలో ఆరు 
చరణములుగానున్నవి. 
మ్యుదిత పాదములు; 

“మటీయు నాసాధ్విని మన్నించి యపుడు 

య్యుగుని-జూచిన యుత్తమాంగనవు 

నీ భాగ్యమున గాదె నీపాట వినగ 

నీశుండు వేంచేసె నీ పాలం గలిగి” - 
తాళప[తపతిలోని చరణములు; 

““మజియు నా సాధ్విని మన్నించి యపుడు 

తిరమైన కరుణార దృష్టిని. .జూచి 

యో భామ నీవెప్పు డుత్తమాంగనవు 

నీభాగ్యమునగాదె నిన్ను మన్నించె 

నీ పాట వీశుండు నీపాట వినగ 

నీ పాలి కేతెంచె నీ పొల గలిగి. 


చొక్కనాథ చర్మిత 9 


తాళప[త[పతిలోని పై యాజు చరణములు ముదితపమున నాలుగు చరణములకు 
కుదింపబడినవి కాని పాసము తప్పినది. 
(6) ముదిత (గంథమునందలి సప్తమాశ్యానములోని నలుపదిమూడప లీలలో 
/పుట 229) ఈ [కింది చరణములు తొళపత (గంథములోని చరణములకు కుదింపుగా 
దోచుచున్నవి. 
ముదిత పాదములు; “ అంత నా యింతి యత్యంతమై నట్టి 
సంతోషముప్పాంగ సౌందర్యనాథు 
సన్నిధికిని బోయి సదృక్త్మమొక్కి 
కరములు మొగిచి* - ఇత్యాది. 
తాళప[త (గంధములోని చరణములు; 
“అంత నాయింతి యత్యంతమై నట్టి 
సంతోషముప్పాంగ సరభసమ్మునను 
నందంద వేడ్కనా హాలాస్యనాథు 
ముందజికిని బోయి (మొక్కి సద్భక్తి 
కరములు మొగిచి' - ఇత్యాది. 
ముదిత ద్విపదలలో “సన్నిధి కినిబోయి” అను చరణము ఏకపదగాపలసివచ్చును. 
అర్థము రండింటను నపూానమేగాన ఆళవ్యత్మపతి పొఠమే సరియై నదెగా నున్నటి. 
(7) ముదిత (గంథమునందలి అష్టషాశ్వాసములోని ఏబదియ్టైదప లీలలో 
(పుట 278) ఈ కంది చరణములకు తాళప(త (గంధములోని చరణములకు 
భేదమున్నది. 
ముదిత పొదములు; “కానమేమీ మధ్య కాంతారు డలిగి 
రానిందు నతన్నికె రా. (బాప్తికలిగె 
నీ విందు రానేల? నీ చోటి కరుగు 
మనియమ్మహాదేవు(డాన తిచ్చినను 
వినియు నా పొండ్య భూవిభుడాత్మ(గల(గి" - 
తాళప[త[పతిలోని చరణములు; 
“కానమేమీమధ్య కాంతారుడలిగి 
రానిందు నతన్నికె రా. (బాప్తిగలిగె 
నని యమ్మ హాోదేవుడాన తిచ్చినను 
వినియు నా పాండ్యభూ విభుడాత్మ(గల(గి" - దీనిలో 
ముదిత పాఠములోనున్న “నీ విందు రానేల? నీ చోటి కరుగు” అను చరణములేదు. 
ముదితమున “పి ప్రానముతో మరొక పొదపు లేకపోవుటవలనను, కథాకధనమున దీని 
అవసరము కూడ లేకపోవుటపలనను తాళప[త_వతి పాఠమే నరియైనది. 
(8) ముదిత [గంథము నందలి నవమాశ్వ్యాసములోని అరువది యొకటవ 


10 పాఠపరిశీలన 


SSS LSE SCD st ET కోటు 
చరుడను నొక మంతి నమ్మంధ వరుని 
గనుగొని పల్కెను ఘనతతోంగొట్టు 
లెనిమిదివేలి” త్యాది గా కలవు. 
పై ద్విపదలో పాసభంగము జరిగినది. తాళపష్మత్యప్రతిలో ఈ ద్విపద యిట్లున్నది. 


చరుడను నొక మంతి జ్ఞానసమ్మంధ 
వరుని గన్గొని బల్కె వరునతో కొట్టు 
లెనిమిదివేలి” త్యాదిగా గలవు. 
(9) “యోమేనజాత్మేశ! యోదుఃఖనాశ! 
యో కామ భస్మాంగ! యో కృపాపాంగ! 
యో కాల సంహార! యో కృపాొకార! 
యో మధురానాథ! యో చొక్కనాథి” - ఈ చరణములు ముదిత్యగంథము 
నందలి నపమాశ్వానములోని అటువది నాలుగవ లీలలోనివి (పుట 355) ఇందలి 
నాలుగప చరణము తొళప[త(పతిలో రెండవ చరణముగా నున్నది. 
(10) ముదితగంథము నందలి నపషాశ్వాసములోని అణుపది నాలుగవ 
లీలలో (పుట 363) “జచొక్కనాధాయన్నశుభములుసెందు 
చొక్కనాధాయన్న క్షుదమ్ములుడుగు” 
అను చరణములు తాళప(తమున [కిందు మీదుగా నున్నవి. 
(11) ముదిత(గంథము నందలి నవషాశ్వాసములోని అజువది నాలుగవ 
లీలలో (వుట 363) “పాయని ధనధాన్య భాగ్యముల్‌ పస్తు 
వాపానమ్ములు గల్లి వసుధ బాలింతు 
రాయురారోగ్యమ్ము కైశ్వర్య సిద్ది” - యను పాదములు మూడింటికి 
బదులు తొళపతమున 
“పాయని ధనధాన్య పస్తు వాహనము 
లాయురారోగ్యంబులై శ్వర్య సిద్ది” - యను ద్విపద మాతమే కలదు. 
మ్నుదితము నందలి “వసుధ పాలింతు' రను వాక్య భావము తరువాతి ద్విపదయగు... 
“ఇలలోన మజియు ననేక కాలము 
వెలయంగ నుందురు విమలాత్ములగుచు' - అను ద్విపద యందు 
కలదు; 


౪. కాగితపు పతికి ముదిత _గంథమునకు భేదమున్న చరణములు 

(1) ముదిత (గంథములోని అవతారికలో (పుట 9) అగస్త్యునకు విశేషణ 
పరముగా “ఈ క్రితి రక్షించె నిన సన్నిభుండు అను చరణము నందు “ఇన సన్నిభుడను'” 
విశేషణపదము సూర్యసముడను నర్థమున కలదు. కాగితవు (వతిలో “ఈక్షితి రక్షించె 


దొక్కనాథ చరిత న 11 


నీశసన్నిభుడు' అను పాదమున “ఈశసన్నిభుడిని ఈశునితో సమానమైన వాడను 
నర్ధమున నున్నది. 
(2) ముదిత (గంథములోని ద్వితీయాశ్వాసము నందలి అయిదవ లీలలో 
(పుట-48) “ మగటిమి తోడ దిజ్బండలంబెల్ల, 
దగు కిరీటమ్ముమస్తకమున( బూని యను ద్విపద కాగితపు (పతిలో 
“దగు కిరీటమ్ము మన్తకమున(బూని 
మగటిమి తోడ దిజ్మండలమెల్ల' - అని కలదు. 
(3) ముదెత (గంథము నందలి నవమాశ్వాసములోని అజఖువది రెండవ లీలలో 
(పుట 341) “పాలును కంపడరిన, బలుగులు జాజి ” - యనుచరణము యతి 
దోషముతో (పొ -ప) కలదు. కాని కాగితపు (పతిలో “పాలును కంపడరిన మూలుగుల్‌ 
జాలి" అని యున్నది. 
VI. కాగితపు (పతికి తాళషత్మపతికి ముదిత గంథమునకు భేదము గల 


చరణములు 

(1) ముదిత (గంథమునందలి అష్టమాశ్వాసములోని ఏబదియొకటవ లీలలో 
(పుట 263) “గరిమ నావురమున గల కవీశ్వరుల 

రప్పించి యాపాండ్య రాజువేడుటయు 
నెరవుగాదమతమ నేర్పులు మొజయ” 

అను మూడు పొదములలోని మధ్యపొదము కాగితపు |పతిలో కుండలికరణములలో 
నున్నది. తాళప(తమున ఈ చరణము లేదు. అందు 

“గరిమ నావురమున; గల కవీశ్వరులు 

నెరవుగా. దమతమ నర్చులు మెజయ” - అను రెండు పాదములు మ్మాతమే 
కలవు. 

(2) ముదితగంథమునందు అష్టమాశ్వాసములోని ఏబదియాణవ లీలలో 
(పుట2684)” రసగంధములు వచ్చికసవు గాలించి యను యతి భంగముతో కూడిన 
చరణము కలదు. ఇది కాగితపు _పతిలో “రసగంధములు వచ్చి కనవు గావించి” యని 
కలదు. ఇందును యతి దోషమే కలదు. కాని తొాళవ(త (గంథమున “రస (గంధ పంచక 
(పాప్తి గావించి యని కలదు. కాని అర్థదృష్టికిది సరిపడుటలేదు. ఈ చరణమున యతికి 
బదులు పాసయతి ఉపయుక్తమై యుండవచ్చును. 

అ థోజ్ఞాపికలు 

1 బొక్కనాథచరి(త - పచ్చకప్పురపు తిరువేంగళరాజ[వణీతము. 
నంపాదకీయము . టి. చందశేఖరన్‌ యం.ఎ.లిట్‌. క్యూరేటర్‌ (పభుత్వ 
పౌచ్యలిభిత గంథాలయము. మదరాసు. 

ముదణ,; వపభుత్వ ముదణాలయము. మదరాసు 1954. 

2. D1051| కాగితపు (పతిలో "గి" ప్రతిలో లేవని సూచనగా వాసియున్నవి. 

3. ఈ చరణము కాగితపు _పతిలో బాకెట్లలోనున్నది. 
నోటొ పై వ్యాసమున ముదెత (గంథము అనగా “చొక్కనాథ చరిత” అని 
(గపాంచవపల. 


12 పాఠొంతరములు , సాధు పాఠములు 


ద్వితయాధ్యాయము - పాఠాంతరములు, 
సాధుపాఠములు 


(1) బొక్కనాథ చరిత అవతారికలో “శ్రీ కరంబై యొప్పు చెయ్యేటి దరిని” 
అను పాదము తరువాత “కి పొసతో మరియొక పాదములేదు. ముదిత [గంథమునకు 
ఆధారమైన 09 1౦5] కాగితపు _పతిలో కూడ లేదు. కాని అందే దీనికి రెండు 
పాఠాంతరములు చూపబడినవి. ఒకటి; '"క్త్రీకరంబైయొప్పు చెయ్యేటిదరిని, అనియు 
రెండు; శ్రీ కరంబైయొప్పు చెయ్యేటి దనరి అనియు. బహుశః ఇవి రెండును 01052 
01053 తొళప[తపతులలోనివి కావచ్చును. 

తిరుపతిలోని తాళపతగంథాలయములో నాకు లభించిన 01053 తాళపుత 
పతిలో “శ్రీ మాతమే మిగిలినది. తక్కినది తొళపుతము విజిగిపోయినది. ఆ 
తరువాతిచరణము లేదు. 

పై రెండు పొఠాంతరములలో మొదటిదైన శ్రీ కరంబైయొప్పు చయ్యేటిదరిన' 
అను పాదము చివరిపదమును ఇంచుక మార్చి అనగా “'దరిన' అను పదమును “దరిని" 
అని సవరించి 'త్తీకరంబై యొుప్పుచెయ్యేటిదరిని' అని ముదెంచబడినది. 

రెండవ పాఠాంతరమును (గహించినచో 'క్రీకరంజై యొప్పు చెయ్యేటిదనరి' అని 
యుండును. ఇందలి 'దనరి యను పదము “తనరి' యను పదమే. దీనికి ముందు 
చెయ్యేటి అను పదము తరువాత అరసున్న తొలగిపోయియుండును. “తనరి యనగా 
“ఒప్పి' యని అర్థము. తరువాతి పాదములో ఊరుపేరుకు సంబంధించిన విషయమేదైన 
యున్నదేమోనని సరిపెట్టుకున్నను. చెయ్యేటి అను పదమునకు తనరి యను విశేషణము 
కంటె “దరిని యనగా ఒడ్డున యను అర్థము వచ్చుటయే సమంజసముగానున్నది. 
కావున ముదిత పాఠమే సరియైనది. 

(2) “క్రికరంబైయొప్పు చెయ్యేటి దరిని” - అను పాదము తదుపరి ముదైత 
గంథములో “వెనొరవా పొందవారి యందేోరుగంటమ్మ అను అస్తవ్యస్తమైన తప్పుల 
తడక పాద మొకటి కలదు. దీని ముందు చరణము “క” _పాసతో నుండగా దీని తరువాతి 
పాదము “రి పాసతో నున్నది. అది “పరమకళ్యాణిశాంభవి ఏకవీర” అను పాదము. 
దీని తరువాత పానము మారినది అనగా ద్విపద మారినది. కావున ఈ పొదము కూడ “ర” 


1. ముదిత గంధము. పుట నెం.3. 
2. _ చొక్కనాథ చరిత పుట 3. 


చొక్కనాథ చరిత 13 


పాసముతో నుండుటయే అెన్స. అపుడు “వనొరవపాొంద' అను పదములకు బదులుగా 
'వెరవొపొంద అను పదములో, లేదా “నొారవపాంది అను పదములో మిగులును. 

కాగితపు _పతిలో దీనికి రెండు పాఠములు చూపబడినవి. బహుశః అవి 01052 
D1053 తాళపష్యత్మపతులలోనివి కావచ్చును. 01053 తొాళపుతపతిలో “వెనొరవాపొంద 
వారి యందోరుగంటమ్మ”' అను చరణమునకు “రియందోరు” అని మ్మాతమే మిగిలినది. 
మిగతాది లుప్తమై పాయినది. కాగితపు పతిలోని పాఠములు ఇట్లున్నవి. 

ఒకటి; “వెరవొంద వారి యంద్లోరుగంటెమ్మ” 
రెండు; “వెరవంద వారి యందజ్లోరు గటంమ్మ” - ఇందలి లేఖక దోషములు 
సపరించుకున్నను పై రెంటిలోనూ యతిదోషము (వె - ఓ) కలదు. 

ముదెత (గంథములోని “వెనొరవొపొంద వారి యందోరు గంటమ్మ” అను చరణములో 
కాగితపు _పతిలో వలెనే “నో” అను నక్షరమును తొలగించుకొని మిగిలిన “వెరవొపొంది 
అను పదములలోని 'పొ' అనునక్షరమును ముదణ దోషముగా పరిగణించి తొలగించుకొనినచో 
“వెరవొంద” అని మిగులును. అప్పుడు “వెరవొంద వారియందోరు గంటమ్మ” అని 
యున్నను ఇది కూడా యతి దోషమునే కలిగియున్నది. కావున శబ్ద దృష్టి కన్న అర్ధ దృష్టి 
ముఖ్యమని ఎంచి ఈ చరణములోని మొదటి పదమైన 'వరపు' ను “ఒజఅగు యొక్క 
రూపొంతరమై న "ఒజిపు' గా సవరించుకొనినబో, ఒఅగు శబ్దమునకు సూర్యరాయాంధ 
నిఘంటువులో “పంగు' వాలు" అను నర్దములున్నవి కాపున యతి బాసమందలి “పొందు” 
అను పదమునకు "ఒఅవు' (ఒఅగు) శబ్దము అథీనమను నర్దమున సరిపోపును. యతి 
దోషముండదు. కాని రాణ _పొసముండవలసి వచ్చును. 

అట్లుగాక 'ఒఆఅుపు' అను శబ్దమును _గపాంచినచో దీనికి తాపము, బాధ అను 
నర్ధములు గలవు. కాన జీవితములో బాధలకు గుజియైన వారి పొందు అను నర్థము 
వచ్చునట్లు 'ఒఅపొందువారి పొందోరుగంటమ్మ'' యని సవరించుకొనవచ్చును. ఇందును 
యతి దోషముండదు కాని ర - జ _పొనముండును. 

'చొక్కనాధచరిత' లో ర - అ పానముగల ద్విపదలున్నవి. గాన పైని చూపిన 
రెండు పొఠములలో “ఒఅవొందు వారి యందోరుగంటమష్ము” అని యో లేక “ఒజపాందు 
వారి పొందోరుగంటమష్ము” అనియో (గపించవచ్చును. ఈ రెంటిలో రెండవది మే(ల్లరమని 
నా అభిపాయము. 

(3) ముదిత (గంథమునందలి అవతారికలో “వరుస పాడ్యమినమావ్యాస 
నందయిను'' - అని కలదు. ఇందలి “నమావ్యాస' అను ముదిత దోషముగల శబ్దమును 
"నమావాస్య యని సవరించుకొనినచో “వరుసపాడ్యమి నమావాస్యనందజును” అని 
యగును. కాగితపు (ప్రతిలో దీనికి రెండు పాఠములు చూపబడినవి. అవి తాళపత 
పతులలోనివై యుండును. 





1.  చొక్కనాథ చరిత పుట 6. 


14 పాఠాంతరములు , సాధు పాఠములు 


ఒకటి? “వరుస నాషాఢమవాస్యంబునందు. . 
రెండు; “వరుస నాపొడ్యమావాస్యనందరును”. 
వీనిలో రెండవది అర్దపంతముగా లేదు. ఇక మొదటి దానిలోని 'ఆషాఢమవాస్య' 
కు గల [పాధాన్యమేమిటో తెలియరాదు. పజ్బూజ్గములు దీనిని చుక్కల అమావాస్య 
అనియు, దీపస్తుభ గౌర్మీవతము జరుపుకొను దివసమనియు పేర్కొన్నవి. జ్యోతిశ్శాస్త 
పకారముగా విశేషార్ధము అభించసంత వరకు ముదిత (గంథములోని “పరుస పాడ్యమి 
నమావాస్య నందరును' - పాడ్యమి మొదలు అమావాస్య వరకు (2) అనునట్లుగా 
సామాన్యార్థము గహించుట యుక్తము 
(4) ముదిత Mo చతుష్షష్టిలిలల పట్టికలో 
“పగగొనిచోడని( బడిగెలో వాసి 
పాగడంది తనపురంబున కేగులీల, ” అను ద్విపద కలదు. దీనికి 
కాగితపు (పతిలో రెండు పాఠాంతరములున్నవి. 
ఒకటి? “పగగొనిచోడాని పడిగెలో _వాశి 
పాగడొందు తన పురంబున కేగులీల 
రెండు? పగగొని చోడాని పరిఘలో (వాణి 
పాగడొందు తన పురంబునకేగులీల' - ఈ రెండింటి లోను కథా 
దృష్టితోజూ? చినచో. 'పడిగలో (వాయుటి' గాని, “పరిఘలో వాయుట' గాసి కుదురదు. 
ఇక్కడ “వాణి అను పదమును "తోసి అని సవరించుకొ నినచో వరిఘలో [దోసి అనగా 
అగడ్తలో (దోసి అను నర్థము వచ్చును. కధలో కూడ పరిఘలో (దేసినట్లు ఈ కింది 
పంక్తులు తెలుపుచున్నవి. 
“అందుముంచుటః జేసి యాయగడ్తకును 
గొందాళి యను పెరు కొమరొప్ప(బరగ్నె" కావున “పడిగెయను పదముకన్న 
“పరిఘ”, “(వాణి యను పదముకన్న'(తోసి” యర్థవంతములు- 
ఇ(క కాగితపు (పతిలోని “పాగడొందు తన పురంబునకేగులీల' అను చరణము 
కంటె “పాగడంది తన పురంబున కేగులీలి అను ముదిత పొఠమే సరిగా నున్నది. 
పాగడంది యనగా స్తుతిని (గహించి యని యర్థము- చొక్కనాధుడు -పాండ్యుడు 
స్తుతించిన తరువాతనే అంతర్జానమైనట్లు కథలో నున్నది గాన యదియే యుక్తముగా 
నున్నది. 
(5) ముదిత (గంథములోని చతుష్షష్టి లీలల పట్టికలో గల నలువది నాలుగవ 
లీలకు' సంబంధించిన విషయమున 


ననన నక న వల కా 
1. చొక్క నాథ ఛరిత వుట 14 
2. 'చొక్క నాథ చరిత్ర 36వ లీల పుట 187 


చొక్కనాథ చర్మిత 15 


“కామించి యంగయ కణ్ళామ్మ నచట 

బేమతో( గలవేసి పెండ్లాడు లీల” అని గలదు. ఇందలి రెండవ చరణమునకు 
కాగితవు వతిలో రెండు పాఠాంతరములున్నవి. 

ఒకటి; (పేమతో వెలివే?ి పెండ్లాడు లీల” 

రెండు; (పేమతో వలవేశి పెండ్లాడులీల - ఇందు మొదటి దానిలో నున్న 
“వెలివేయుట” అను |కియ నలువది నాలుగవ లీలలోని కథకు సంబంధించినది కాదు. 
అట్లే ముదెత (గ్రంథములోని “కలవేయుట” గూడ కథకు సంబంధించినది కాదు. ఇక 
రెండవ పాఠాంతరమందలి “పలవేయుట"” కథకు సంబంధించినది - ఈ కథలో చొక్కనాధుడు 
శాపవశముస దాశరాజు కూతురుగా జన్మించిన అంగయకణ్ణామ్మను గాంచి మోపాంచి 
వివాపాపాడనెంచి యామె తండినడుగగా యాబోయ రూవమున నున్న చొక్కన్గాథుని " 
జడధిలోనున్న నొక మత్స్యమును బట్టినచో నా కుమార్తె నిత్తునని షరతు విధింపగా' నతడు 
శాపవశమున మత్స్య రూపమును ధరించి సుజ్ఞాన పుస్తకములను మస్తకమున దాల్చి 
యున్న నందీశ్వరుని వాగురవైచి పట్టి అంగయకణ్ణమ్మను పెండ్లియాడెను. కాన ఇందు 
వలవేసి యను పదమే యుక్తముగా నున్నదిగావున రెండవ పొఠాంతరమైన “(పేపుతో 
పలవసి పెండ్లాడులీల” అను పొదమే సరియైనది- ఇచ్చట పలవేయుట అంగయకణ్ణామ్మ కు 
గాదు - మత్స్యమునకు. 

(6) ముదెత (గ్రంథములో చతుష్షష్ట లీలల పట్టికలో గల ఏబదియైదవ లీలకు 
సంబంధించిన ద్విపద ఈ (కింది విధముగా నున్నది. 

"అరయ నెడక్కొడడను భట్టునకును 

నరుదొంద( దోడుగా నరిగిన లీల - ఇందు భట్టు పేరు 'ఎడక్కొడడు' అని 
వాడబడినది. కాగితపు (పతిలో దీనికి రెండు పాఠాంతరములున్నవి. అవి యివి 

ఒకటి; “అరయనెడక్కిరుడను భట్టునకును 

ననువంద. దోడుగా నరిగిన లీల” - అను పాన దోషముతో సున్న పొదము. 

ఇందు వాడిన పేరు “ఎడక్కిరుడు'- 

రెండు; “అరయనెడక్కాడడను భట్టునకును 

నరుదుగా( దోడు దా నరిగిన లీల” - ఇందు “ఎడక్కాడడు' అని యున్నది. 

ముదిత (గంథములోని “ఎడక్కొడడు” అను శబ్దముగాని, కాగితపు (పతిలోని 
"ఎడక్కిరుడు, ఎడక్కాడడు” అను శబ్దములు గాని కథలో సరిపోవుటలేదు. ఏబదియై దవ 
లీలలోని యీ [కింది పంక్తులు “అడుక్కాడడు” అని బుజువు చేయుచున్నవి. అవి 


యివె 


1. *అనుచునడుక్కాండ డందంద మొక్కి” (చొ.నా.చ. పుట 277) 
2.  “యాయడుక్కాండడు నాకమితాప్తు( 
టి అముము టను " (పుట 278) 


1,2. చొక్కనాధ చరిత. పుట 15 


16 పాఠొాంతరములు, సాధు పాఠములు 


3.  “నాయడుక్కాండ డాదైన సత్కవులు” (పుట 279) 

కావున పై చరణములను బట్టి “అడుక్కాడడోను విశేష్య పదమే సరియైనది. 
ఎడక్కాడడిత్యాదులు గావు- ముదిత (గంథములోని “అరయనెడక్కొడడను భట్టునకును” 
అను పొదము “అరయ నడుక్కాండడను భట్టునకును” అని యుండవలె. రెండవ 
చరణము ముడదితము నందు పల ''అరుదొందడుగా నరిగినలీల” అని యున్నను, 
పాఠాంతరపముగుదో "అరుదుగా! జోడు దా నరిగిన లీలో' అని యున్నను ప్రమాదము లేదు.. 

(7) ముదిత (గంధము నందలి చతుష్షష్టిలిలల పట్టికలో గల ఏబది తొమ్మిదవ 
లీలకు సంబంధించిన ద్విపద ఈకింది విధముగానున్నది. 

“పిట్టక మన్ను దాః బెట్టుగా మోసి 

కట్ట కై పిట్టుదా( గైకొన్న లీల, ఇందలి మొదటి చరణమున కూలికాడై వచ్చిన 
చొక్క నాథుడు 'పిట్టకి మన్ను మోసినట్లు కలదు. ఇది కథా దృష్టికి తప్పుగా నున్నది. ఇది 
పిట్ట కథ గాదు, పిట్టమ్ముకొని జీవించు “పిట్టవ్వ' యను నొక పేద పెద్దమ్మ కథ. అందువలన 


రు రు 
దీనిని సరిచేయపలసియున్నది- ఏబది తొమ్మిదప లీలలోని కధలో చొక్కనాథుడు 
కూలివాడై వచ్చి (బొ.నా.చ. పుట 3౦06) “పిట్టవ్వ యను నొక్క పేద పెద్దమ్మ” పంతునకు 
పచ్చిన కట్టక 'పిట్టు ను కూలిగా గొని మన్ను మాసినట్లు గలదు. గాన యా ద్యొపదనిట్లు 


పు 
యా 
కట్టక పెట్టు ద్నాగ కొన్న లీల” - ఇందలి రెండప చరణములోని "పెట్టు" శబ్దమునకు 


'దెబ్బ' అని యర్థము. ఈ కథలో కూలి కాడ వచ్చిన చొక్కనాథుడు కట్ట సరిగా గట్టుటలేదని 
రాజుబే కొట్టబడినాడు కాపున మొదటి దానికన్న విదియ. సాధు పాతవి; 
(8) ముదిత (గంథము నందలి వథమాశ్యాసములోని మొదటి లీలలో (పుట 19) 
“కావికోకలు నీలి కాసెలు వలలు 

చేప విండ్లును* దుప్పు చెడనియంబులును” -అను ద్విపదకు పరియు 

“గలిగి కొందు వేట కాండతివేడ్క 

బలిసి తన్‌గొలువగా( బావనంబైన' - అను ద్విపదకు నడుమ 

“నందమై వేట సన్నావాంబుగాగో అను చరణము కలదు. కాగితపు (పతిలో 
కూడ నిక్లే కలదు. బహుశః ఈ చరణము తదుపరి “ంద' పాసముతో గల మరియొక 
చరణము లుప్తమై పోయి యుండవచ్చును. 


1... చొక్కనాధ చరిత. పుట 16 
2. చొక్కనాథ చరిత. పుట 19. 


- 
ట్‌ 


చొక్కనాథ చరిత 
(9) ముదిత (గంథము నందలి ద్వితియాశ్వాసములోని నాలుగవ లీలలో (పుట 40) 

“తివిరి నే నాడని తీర్థముల్‌ లేవు 

నరసి కానని శివాలయములు లేవు”, - ఈ ద్విపద యందు (పాసభంగమైనది. 
కాగితపు పతిలో ఈ ద్విపద ఈ (క్రింది విధముగానున్నది. 

“తిరిగి నేనాడని తీర్భముల్‌ లేవు 

నరసి కానని కివాలయములు లేవు” - ఇది సరియైనది. 
(10) షమ్నుదిత (గంధము నందలి ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో (పుట 41) 
గల ఈ [కింది ద్విపదలలో “ గావించి చనియెను గడువేడ్కతోడ” అనునొక చరణము 
అదనముగా పడినట్లు తోచుచున్నది. ఈ చరణము కాగితపు _పతిలో కూడ నిక్లేయున్నది. 
ఎఎ*శః వాయ నకాం[డు* జొప్పించిన ఈ పొదము ముదితమున నట్లే గైకొని 


యుండవచ్చును. ఆ ద్విపదలివి; 


గా వచ్చిమిము వేడ్క, గాంచి యర్చించి 

దేవాలయంబును దివ్య మంటపము 

గావించి చనియెను కడువేడ్కతోడ 

బంగారు గోపుర _పొకారములును 

సంగీత సాహిత్య సౌఖ్యమ్ముగాను 

గావించి చనియును (గావారిమున్ను 

నీవు మా పూజలు నెమ్మితో జేసి - పై పాదములలో మొదట ౨౦డు 
చరణములొక ద్విపదగను, తదుపరి రెండు చరణములు రెండవ ద్విపదగను, ఆ తదుపరి 
రెండు చరణములు మూడవ ద్విపదగను (గహించినచో “వి _పాసతో గల ఏడవ 
చరణము మిగులు చున్నది. పైగా పుథ్వ ద్విపదలలో _పాస భంగము జరుగుచున్నది. 
కావున ఎడప, ఆరప చరణములొక ద్విపదగను, అయిదవ, నాలుగవ చరణములు 
మరొక ద్విపదగను గణించి “గావించి చనియెను కడువేడ్కతోడ' అను మూడప 
పాదమును వదలి వేసి, రెండవ, ఒకటవ చరణములనొక ద్విపదగను (గహించినచో 
ఛందమునకు భంగము వాటిల్లదు. ఈ చరణములనట్లే యుంచినచో ఛందో భంగము 
తప్పదు సరికదా ఆఖ్యాన శిల్పమునకు కూడ భంగము వాటిల్లును. కథాకథన గతి 
కుంటువడును. మజియు “గావించిచనియిను” అను (క్రియ చివరి ద్విపదలో మొదటి 
పాదమున “గావించి చనియెను (గ్రావారి మున్ను” అని కలదు గాన నిదే యర్థము నిచ్చు 
చరణము రెండు మారులుండవలసిన యవనసరము లేదు. వాయ సకాండు జొస్పించబగ 
పై మూడవ చరణమును విడుచుటయే యుక్తమని నా యభిప్రాయము. 
1. చొక్కనాధ చరిత. వుట 40. 
2. చొక్కనాధ చరిత. పుట 41 


18 పాఠాంతరములు, సాధు పాఠములు 


(11) ముదిత (గంథము నందలి తృతీయాశ్వాసములోని తొమ్మిదవలీలలో (పుట 70) 

“అయ్యేడు జల నిధులయ్యేడు వాక 

లయ్యగ్ని మూలను నందొక్క సరసి 

గా నుండ బంచె నా కాలకంధరుడు 

చాన తటాక యా స్వామికి భక్తి 

ధరం జక్క సాగిలి దండ (ఉపణామ', అను నీ చరణములు కాగితపు _పతిలో కొలది 
మార్పులతో రెండు పాఠాంతరములలో నున్నవి. మొదటి పాఠాంతరము: బహుశః 
D1052 తాళపవ్మ్యత _పతిలోనిది కావచ్చును. అది యిది. 

“అయ్యేడు జలనిధులయ్యేడు వాక 

లాయగ్ని మూలను నందొక్కసరసి 

గా నుండ బంబి నా కాలకంధరుడు 

అతి వ తటాతక నతి భక్తితోడ 

ధర చక్క జాగిలి దండ (పణామ 
ముదితములో వలెనే ఈ _పతిలో కూడ “ర” పాసతో మరొక చరణము లేదు. పైగా మధ్య 
ద్విపదలో (న-త. లకు) _పాసదోషము కలదు. కావున ఈ పాఠము విడువదగినది. రెండవ 
పాఠాంతరము, ఇది 01053 తాళష్మ్యత్మపతిలోనిది. 

“అయ్యేడు జల నిధు అయ్యేడు వాక 

అయ్యగ్ని మూలను నందొక్క సరసి 

నుండంగ బంపె నాయురగ కంకణుడు 

యుండిన యంత నా యువిద తటాత 

కరుదుగా నా స్వామి కతి భక్తితోడ 

ధర చక్క జాగిలి దండ (పణామో- 

ముదిత [(గంథములోను, మొదటి పాఠాంతరములోను అయిదు చరణములే 
యున్నవి గాన ఇవి మూడు ద్వివదలకు సరిపోవు, కాని రెండవ పాంఠాంతరములో ఆరు 
చరణములున్నవి గాన ఇవి మూడు ద్విపదలకు సరిపోవును. అంతేకాక పై పాదములు 
చొక్కనాథ చరితమునకు మూలమైన హాలాస్యమావహాత్మ్యము నందలి (తయోద శోధ్యాయమై న 
“సప్త సాగరా విర్భావము అను లీలలో “యస్సప్త సింధూన్‌ స్వపురస్తటాకే దేవ్యాస్స 
మాహూయము దంచకార్శొ అను వాక్యమునకు సరియైన అను వాదముగానున్నవి. 
మ్యుదితములోను 01052 తాళప్యత (పతిలోను ఏడు వాకల నొక సరసిగా గావించినట్లు 
కలదు. ఇది మూలమునకు భిన్నము 01053 తాళ పుత్రపతిలో గల చరణములలో 
సరసిలో నుండ బంచినట్లుగా కలదు. ఇది మూలమునకు సరియైన అనువాదము. 





1. చొక్కనాథ చరిత. పుట 70. 
2. హాలాస్యమావాత్మ్యము. పుట రరి. శ్లో. 58. 


చొక్కనాథ చర్మిత 19 


అందువలన ఛందః పరముగ జూచినను, అనువాద దృష్టితో జూచినను ఈ 1053 
తాళప[త[పతి పాఠమే సరియైనది. 

ముదిత (గంథమునందు ఈ లీలాంతముననున్న 

“నా సప్త జల నిధులా కొలనిలోన 

రాశిగా వారాసులై యుండెనంత | అను ద్విపద కూడ పై యభిపాయమును 
బలపజణచుచున్నది. మజియు మూలమునందలి పదుమూడవ అధ్యాయములోని ఈ 
(కింది శ్లోకము పై అభ్మిపాయము సరియని తెలుపుచున్నది. ఆ శ్లోకమిది: 


చా 


ఇ 


“అస్తిదేవపు రోభాగే సరోజలధిపత్సురా! 
తజ్జలేనాబ్ధిసలిలం సంగతం పామరాజన్నాా !'51! 
(12) ముదిత ee నందలి తృతీయాశ్యాసములోని పదియప లీలలో నున్న ఈ 
(కింది చరణములు కథా కథన దృష్టితో, ఛందస్సు దృష్టితో 1053 తాళ షృతపతి 
పాఠముతో భేదించుచున్నవి. 
ము[దిత పాఠము: 
“అప్పుడా విధమెల్ల హరునకు. దెలియ( 
జెప్పిన తన పత్ని చిత్తమ్మునకును 
సంతోషకరముగా సౌందరేశ్వరుడు 
సంతిమీతల్లికి నీప్పితంబుగను( 
దడయక మలయకేతన పొండ్య విభుని 
రప్పింతు నిచటికి రాజుతోంగూడి 
నొప్పుగా స్నానంబు నొనర( జేయింపు 
మునుకొని సురలోకమున నున్న పాండ్య 
. జననాధు( బిలిపించె జనలోకమునకుో - పై పొదములలో ఛందో దృష్టితో 
జూచినపుడు “తడయక మలయ కేతన పొండ్య విభుని” అను చరణము తరువాత “డ 
పొనతో మజియొక చరణము లేదు. 01051 కాగితపు (పతిలో ఈ చరణములకు రెండు 
పాఠములు ఈ [కింది విధముగా నీయబడినవి. వానిలో నొక 
“అప్పుడావిధమెల్ల నాధుకెణిగింప 
జెప్పిన తనపత్ని చితంబునకును 
సంతోషకరముగా సౌందరేశ్వరుడు 
యింతి మీతల్లికి యీ పితంబుగను 
తడయక మలయకేతన పాండ్య విభుని 





1. బొక్కనాధ చరిత. పుట 71 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 67. 
3. చొక్కనాథ చరిత. పుట 72. 


20 పాఠాంతరములు, సాధు పాఠములు 


రప్పింతునిచటికి రాజుతో గూడి 
వొప్పుగా స్తానంబు వనర జేయింతు 
మునుకొని సురలోకమున నున్న పాండ్య 
జననాథు బిలుపించె జనలోకమునకు” - బహుశః ఇవి 1052 తొళపతపతిలోనివి 
కావచ్చును, వీనిలో లేఖక దోషములు సవరించుకున్నను, ఛందోదోషము తప్పుట లేదు. 
“తడయక మలయ కేతన పాండ్య విభుని” అను చరణము తరువాత “డి పొసతో 
మజియొక చరణము లేదు. 
ఇ(క రెండవది; “అప్పుడావిధమెల్ల హరునకు దెలియ 
జెప్పిన తన పత్ని చ్మితంబునకును 
సంతోషకరముగా సర్వేశ్వరుండు 
యింతి మీ తల్లికి నీపితంబుగను' 
కడువేడ్క రప్పింతు కాంతుని గూడి 
సరవితో నుత్తమ స్నానంబు యిపుడు 
నరుదుగా జేయింపు మతివ నీపనుచు 
మునుకొని సురలోకమున నున్నయట్టి 
జననాధు ఛులుకించె'జనతోకమునకు'" ఇత 1053 
తళపుత[పతిలోనివి. వీసీలో “కడువేడ్క రప్పింతు కాంతుని గూడి" అను చరణము 
తదుపరి “డి(పాసతో మరియొక చరణము ఈ కాగితపు (పతిలో లేదు కాని నేనీ తళష్మత 
(గంధమును పరిశీలించినపుడు “తడయక మలయకేతన పాండ్యవిభుని” అను చరణము 
కూడ యిందు వాసియున్నది. ముదిత (గంధమును సిద్దముచేయునపుడు ఈ పాదమును 
మ్మాతమే (గహించి “కడువేడ్క రప్పింతు కాంతునిగూడి” యను పాదమును పారపొటున 
వదలినట్లు తోచుచున్నది. కావున ఈ చరణమును [(గహించుటయే యుక్తమని నా 
తలంపు. దినిని _గహించి ఛందోభంగమును పరిహరించి కథాకథన దృష్టితో ముదిత 
పాఠము కొంత 1౮9౩ తొాళపత పతి పాఠము కొంత స్వీకరించి ఈ [కింది విధముగా సాధు 
పాఠమును నిర్ణయించుకొనుట యుచితమని నా అభ్మిపాయము. నాకు తోచిన సాధు 
పొఠమిది: 
“అప్పుడా విధమెల్ల హారునకు( దెలియ 
జెప్పిన తన పత్ని చిత్తమ్మునకును 
న సౌందరేశ్వరుడు 
నింతి మీ తల్లికి నీపితంబుగను 
దడయక మలయ కేతన పాండ్య విభుని 
కడువేడ్క రప్పింతు కాంతుని గూడి 
సరవితో నుత్తమ స్నానంబు యిపుడు 
నరుదుగా జేయింపు మతివ నీవనుచు 


సం 


దొక్కనాథ చరిత 21 


మునుకొని సురలోకమున నున్న పాండ్య 

జననాధథు( బిలిపించె జనలోకమునకు” - 

ఉత్తమ స్నాన (పసక్తి ముదిత పాఠమునందు పొందుపజచలేదు. అందు రాజుతో 
గూడి “ఒప్పుగా స్నానంబు నొనరజేయింపు” అని మ్మాతమే కలదు. కాని కథలో తటాతక 
తల్లి కూతురుతోతన స్నాన వాంఛను వెలిబుచ్చిన సందర్భమున 'పతిగూడి స్నానంబు 
భక్తితో నాడుటది యుత్తమంబగు” | నని యున్నది. కావున పై పాఠమున “ఉత్తమ స్నాన 
పసక్తి గల 1053 ఆప వరల చరణములను "గహించిన యుచితముగా 
నుండునని (గహాంచితిని. 
(13) ముదిత (గంధము నందలి తృతీయాశ్వాసములోని పదుమూడవ లీలలో ఈ (క్రింది 
ద్విపదలు _పొసభంగముతోనున్నవి. ఇవి కాగితపు పతిలోకూడ ఇక్తేయున్నవి. అవి 
యివి, 

“జననాథ క్షతియ శబ్దంబు వినవె 

తగనెదిర్చిన శతు దండించుటయును"” - మజియు 

"శరణార్థి రాజన్య సమితి. బోచుటయు( 

దగ జెప్పవినవె పెద్దలు శాస్త్రములను - వీనిలోమొదటి దానిలో న - గ లకు 
(పాస కూర్చుబడియున్నది. దినిలోని రెండవ పాదమున గల “తగ యను శబ్ల మునకు 
మారుగా 'తస' యను శబ్దము సుపయోగించిన (పొసము తప్పుదు. అంతేకాక "తగనెదిర్చిన 
శతు పనుట కంటె “తన నెదిర్చిన శతుపనుట యుచితముగా నుండును. అట్లే రెండవ 
ద్విపదలో ర - గ లకు ప్రాస గూర్చబడినది. ఇందలి రెండవ చరణములో “తగ 
జెప్పవినవె” అనుటకు బదులు “ధరజెప్పవినవె' అని సవరించుకొనినచో[పాసముచెడదు. 
(14) ముదిత [గంధము నందలి తృతీయాశ్యాసములోని పదునాలుగవ లీలలోనున్న ఈ 
కింది చరణములు 1053 తాళపష్మత్మపతిలోని చరణములతో భేదించు చున్నవి. ముదెత 
గంథములోని యీ చరణములు 1051 కాగితపు _పతిలోనివి. అభం 

“పఘుజీయు నా పొండ్య భూ మండలేశ్వరుడు న ను 

సంతోష చిత్తుడై జగతింబాలింప 

బలభేది యప్పుడా పార్థి వేందునకు 

బరగ నీవిటన్నుగ పొండీం[దుడనగ 

నారాజ శేఖరు నీంశంబు నీవు 

నోరాజ శేఖర యు(గ పాండీశో 

పై మూడు ద్విపదలలో మొదటి దానిలో ప్రాసము 





1. చొక్కనాధ చరిత. పుట 72 
2. చాక్కనాఢథ చరిత. పుట 84 
3. చొక్కనాధ చరిత. పుట 92 


22 పాఠాంతరములు, సాధు పాఠములు 


ల-ర _ప్రాసమున్నది. తాళప్యత్యపతిలో అర్ధ్థభేదము లేకయే పైన చూపిన ఆరు 
పాదములలోని విషయము ఈ (కింది నాలుగు చరణములలో నున్నది. 
' "మరియు నా యిందుండు మనుజేందునకును 

పరగనివాదేప పాండీం[దుండనఘు 

ండౌ' రాజకేఖరు నంశంబు నీవు 

నోరాజ శేఖర యుగ పాండీశి - ఇందలి లేఖక దోషములు సవరించి కొలది 
మార్పులతో (వాసిన అవి యిట్లుండును. 

“మజియు నా యిందుండు మనుజేందునకును 

పరగ నీవిట నుగ పాండీందుడనగ 

నా రాజ శేఖరు నంశంబు నీవు 

నో రాజ శేఖర యుగ పాండీశి-ఇందలి మొదటి ద్విపదలోని అార _పాసము కవి 
కనిష్టముగాదు కావున ఆత్మీయతకు భంగము వాటిల్లదు. అందువలన ముదిత _పతిలోని 
ఆరు చరణముల కన్న పై నాలుగు చరణములు యుక్తముగా నుండును. పాదములు 
తక్కువగా నుండుట వలన కథా గతి కే మాతములోటు లేదు. అట్లుగాక మ్యుదితములోని 
“పుఖియు నాపాండ్య భూమండలేశ్వరుడు, సంతోషచిత్తుడై జగతి పాలింప"” అను రెండు 
చరణములను తొలగించి మిగిలిన పాఠమునైనను (గహించవచ్చును. ఈ రెండు 
చరణములసు తొలగించుట పలన కథా గతికి ఆటంకము కలుగదు. _పొసదోషము గల 
పైపాదములను తొలగించిన పాఠము ఇట్లుండును. 

“బలఖభేది యప్పుడా పార్థివేందునకు 

బరగ నీవిట నుగ పాండీందుడనగ 

నా రాజశేఖరు నంశంబు నీవు 

నోరాజ శేఖర! యుగ పాండీశ” - 

పై రెండు పాఠములలో దేనినైనను (గహించవచ్చును. 
. (15) ముదిత [గంథమునందలి తృతీయాశ్వాసములోని పదునైదవలీలలో 

“ఇం పొప్ప న్నుగపాండీని స్వప్నమున 

జననాథ! నీ వింత చింతింపనేల 

వరుసతోడుత( బరివారంబునకును” అను చరణములలో రెండవ పాదమున 
యతి దోషము, మూడింటిలోను పాసభంగము కలిగినది. దీనికి0105] కాగితపు _పతిలో 
ఈ (క్రింది విధముగా పాఠాంతరమున్నది. 

“ఇరవొష్పన్నుగపాండీని స్వప్నమున 

జననాథ వీవింత చింతింపనేల 

వరుసతోడుత పరివారంబునకును”- 





1. చొక్కనాథ చర్మిత. పుట ౪4 


చొక్కనాథ చర్మిత 23 


ఇందలి మధ్యపాదమునకు (పక్కన యీ పాదము "|" _పతిలో లేదు అను 
సూచనయున్నది "గీ" వతి యనగా D.No.1053 తాళప|త[పతి. యతిదోషముతో 
(జ - చిం) నున్న ఈ చరణమును వాయ సకాం(డు జొప్పించి యుందురు. మ్యుదితమున 
సైతము దీనినిక్లే గైకొని యుందురు. ఈ పాదముండుట వలన “ఇరవొప్పను(గపాండీని 
స్వప్నమున, వరుసతోడుత వరివారంబునకును” అను ద్విపద ఏర్పడుట కాటంకము 
కలుగుచున్నది. కథా గతిలో ఈ చరణము యొక్క ఆవశ్యకత ఏమియును లేదు గాన 
దినిని తొలగించుటయే యుక్తము. ఇ(క ముదిత (వతి పాఠములోని మొదటి చరణమున 
గల “ఇంపొప్ప' అను శబ్దము “ర కార స్థానమున పూర్ణ బిందువు పొరపాటున 
ము[దింపబడినది. ఇది ముదిత దోషమేగాని వేరు గాదు. 
(16) ముదిత (గంథమందలి చతుర్జాశ్వాసములోని ఇరువది యొకటవలీలలో ఈ క్రింది 
చరణములు ప్రాసభంగముతో నున్నవి. * 

“ఘనుడైన చోళ భూకాంతు డత్తటీని 

పగతుడై మధురపై పరివారములతో 

తన తోడ. గినిసి యుద్ధము సేయుచుండ”" 

1053 తొళప్మత్మపతిలో పై వానిలో నున్న మధ్య పాదము లేదు. పాసభంగమును 
పరిహరించుటకై తాళపష్మత్యవపతి పాఠమును (గహించుట యుక్తము. 
(17) ముదిత (గంథము నందలి చతుర్జాశ్వానములోని ఇరువది యొకటప లీలలో 
నున్న ఈ (క్రింది చరణములు 1051 కాగితపు పతి నుండి (గహింపబడినవి. ఇవి 1053 
తాళపత్రపతితో భేదించుచున్నవి. 

ము[దితములోని చరణములు; 

“నారాజు కడకేగి యాతండు వనువ 

వారల కీలిచ్చి వలసినంతైెన 

మధురపై మీ మం(త మహిమలతోను 

జని పొండ్య భూపాలు సాధింపుడనుచు( 

బనిచిన నాజైన భట్టారకులును 

దారుణమ్ముగ భ(ద దంతావళమ్ము 
1053 తాళప(తపతిలో 

“నారాజు కడకేగి యాతండు వనువ 

దారుణమ్ముగ భద దంతావళమ్ము” - అని మ్మాతమే కలవు ముదిత _గంథములోను, 
కాగితపు (పతిలోను ఈ రెండు చరణములకు మధ్యనున్న ఈ [కింది నాలుగు చరణములు 
తాళపతపతిలో లేవు. 





1. చొక్కనాథ చరిత. పుట 119 
2. చొక్కనాథ చరిత. పుట 119, 120లు 


24 పాఠొంతరములు సాధు పాఠములు 


“వారల కిలిచ్చి వబసినంతెన 

గుధురపై మీ మూ!'శ మహిమలతోను 

జని పొండ్య భూపాలు సాధింపుడనుచు( 

బనిచిస నాజైన 'శజారకులును” - ఇందలి మొదటి పాదము “నారాజు కడకేగి 
యాతండువనుప” అసు చరణము తరువాత “ర” ప్రాసముతో నున్నది గాన ఛందో దృష్టికి 
సరిపడును కాని “పనుప' అను (కియపూర్తియైన పిదప “వారల కీలిచ్చి వలసినంతైన” 
అను విశేషణ పాదముండుట పొసగదు. విశేషణముల తదుపరి [కియా పదముండుట 
వాక్ణమున నియమము కాని కియాపదముతో వాక్యము పూర్తియైన పిదప విశేషణము 
లుండుట కాదు. కావున ఈ పాదము పరిహార్యము. దీని తర్వాతి చరణములలో 
పాసభంగము కలుగుచున్నదె. రెండు ద్విపదలకు సరిపోవుటలేదు. ఛంటే విషయమిట్లుండగా 
“మధురపై మీ మంత సుహిమలతోను, జని పొండ్య భూపాలు సాధింవుడనుచు” 
పనుచుట పునరుక్తి యః మన్నది. పొండ్యునిచే వరాజితుడైన చోళుడు మం(తతం|తాది 
మహిమలబేతనే గాని ఎదిరించి గెలుచుట సాధ్యము గాదని ఎంచి ప(తములను వాసి 
జైనులను గజ సపాతముగా ఓ-ంచుకొని పనిచి నాడు. గాన తిరిగిపురల నొకమారు 
బనుచట యను (క్రియ య.2"డుట పునరుక్తి దోషమగును. కావున 1053 తాళప[త(పతి 
పార్గమే సరియైనది. 
(18) ముదిత గంథమునః _- ఎర్జుశ్యానములోని ఇరువది నాలుగప లీల _పారంభమున 
“పుజీయును నొకనాడు మధూరలోపలను బాండీడు రాజ్యము పొలించుచుండ”, అను 
పాదములు _పాసభంగముతోన న్నవి. ఇవి 1051 కాగితపు _పతిలోను ఇప్లేయున్నవి. కాని 
1053 తాళషప[త|పతిలో క! రండు చరణములకు మారుగా మూడు చరణములు కలవు. 
అవి యివి: 

“మణియును నొకనా.ట మధురలోపలను 

పరమపుణ్యుడు దే పాండ్య భూవిభుడు 

చెలువొప్పరాజ్యమ్మూ సెయుచునుండ'' - వీనిలో మొదటి రెండు చరణములు ఒక 
ద్విపదకు సరిపోవును. కాని “లి” (పాసముతో గల మూడవ పాదము మిగులును. ముదిత 
(గంథమందలి “మజియును నొకనాడు” అను ద్విపద తరువాత నున్న “నలరంగ నొక్క 
(బాహ్మణకులోత్తముడు, తలిరుబోణితొనొక్క తావుకు బోవ అను ద్విపదతో గలిపిన 
మూడు పాదములు అగును. 

పాసదోషము గల ముదిత ద్విపద కంటె తాళ ప[త(పతిలోని మూడు పాదములను 
గహాంచుట కొంతపరకు సమంజసము 





1. చొక్కనాథ చరిత. పుట 130 
2. చోక్కనాధ చరిత. పుట 130 


చొక్కనాథ చర్మిత 25 
(19) ముదిత (గంథమునందు చతుర్జాశ్వాసాంతమున 

“నాకుంభ సంభవు( డాత్మనుప్పాంగి 

యామవామునులకు నప్పుడిట్లనియె”, 
1053 తాళపత(వతిలో లేదు. కాగితపు పతిలోనున్నడి. ఇదే యర్థమునిచ్చు 

“ఘట జన్ముడా మౌనిగణముల కపుడు 

నటమీది చరిత మిట్లానతియిబ్బ్చె అను ద్విపద పంచమాశ్వాన _పారంభమున 
గల ద్విపదలలోనున్నది. గాన పైన గల పాన భంగ ద్విపద యుండవలసిన యవసరములేదు. 
(20) ముదిత [గంధమునందలి పంచమాశ్యానములోని ఇయివది యారవలీల (పుట 
142) లో "యా మవాోదేవు దివ్యాల యంబునకు వేగంబ యే తెంచి వృద్ధయ్యగారు” అను 
ద్విపద పొస దోషముతో నున్నది. కాని ఇందలి రెండప చరణము 1053 తళ పత 
పతిలో “పేమతో నేతెంచి పృద్ధయ్యగారు” అని “మ్‌” పొసముతోనే కలదు. గాన 


ఇదియే సరియైనది. 


అను _పానభంగముతో గల ద్వెవద 


1. దబొక్కనొధ చరిత పుటలు 135, 136. 
2. చొక్కనాథ చరిత. పుట 137. 


తృతీయాధ్యాయము -ా కవికాలాదులు, రచనలు 


ఆం్యధదేశములోనే కాక అన్యపాంతములలో కూడా ఆంధ సాహిత్యము అభివృద్ధి 
చెందినది. అది ముఖ్యముగా (దావిడ దేశములో పదునాణవ శతాబ్దములో పాదుకొలుపబడి 
పదునేడవ శతాబ్దములో మూడు పూవులారుకాయలుగ విలసిల్లినది. అచ్యుతదేవరాయలు 
విజయనగర సామాజ్యమును పరిపాలించు రోజులలో వారికి కుడిభుజముగా నిలచి వారి 
ఏలుబడిలోనున్న _దావిడ భూములైన తిరుపత్తూరు, రామనాడు సీమలను గోళ్ల బసవ 
భూపాలుని కుమారులైన పెదరామప్ప చినరామప్పలు ఏలుకొనుచుండేవారు. వీరికి 
తెలుగు వారన్నా తెలుగు సాపాత్యమన్నా మక్కువ ఎక్కువ. వారు తెలుగు కవుల 
నాదరించి వారిచే కావ్యములు చెప్పించెడివారు. అట్టి వారిలోనొకడు (పకృత చొాక్కనాథచర్శిత 
(గంథకర్త యగు పచ్చకప్పురపు తిరువేంగళకవి. 

“ఇది సర్వఘనసత్కవీందపాదాబ్ద 

విదితపూజామోద విమలుండుపచ్చ 

కప్పుర సౌరభ్య కలిత మానాంక 

తిప్పరాజసుప్పుత తిరువేంగళేర్యద 

విరచితమ్ముగ లోకవిఖ్యాతమై న 

సరస లక్షణకావ్య సత్కవం(దాభి 

నందిత శ్రీ చొక్కనాథ చర్విత 

మందును నిది నవమాశ్వాస మయ్య” 
కవి నివాసము 

తిరువేంగళ కవి తన నివాసమును గూర్చి కావ్యమునందెచ్చటను ఇదమిత్సముగా 
పేర్కొనలేదు. కాని బొక్కనాథ చర్మితమందలి అవతారికయందు - 

“వికృతి రచియింప నిష్టార్థ సిద్ధి 

యా కృతి రచియింప నతిభక్తి బూని 


1 





1. చొక్కనాథ చరిత పుట 365. 

2. రచయిత ఏ ఊరివాడు, ఏ కాలము వాడు అను పరిశోధనలనిక చాలింపక తప్పుదు. శ్రీ 
పోతుకుచ్చి సుబహ్మణ్యశ్యాస్తి సాహిత్య పరిశోధనాసిద్ధాంత _పమాణాలు అను వ్యాసము 
పుట 15. తెలుగులో పరిశోధన రజతోత్సవ సంచిక. 


చొక్కనాథ చరిత 27 

శ్రీ కరంబైయొప్పు చెయ్యేటిదరిని 

ఎనొరవా పొందవారియందోరుగంటమ్మ 

పరమ కళ్యాణి శాంభవి యేకవీర 

యాది పరంజ్యోతి యఖిలైకమాత 

నాదరంబుగ భక్తి నాత్మ భావించి”, - కావ్యరచన కుష[కమించినాడు. పై ద్విపదలు 
ఆధారంగా కవి నివానసమును గూర్చి పలువురు వలువిధములుగా ఊపాంచినారు. 

ఆర్నుదగారు “ ఈ కవుల వంశానికి అనంతపురానికి వడుమైళ్ల దూరంలో ఉన్న 
చెయ్యేరు స్వగామం. ఆవూళో ఉన్న ఓరుగంటమ్మ అనే శాంభవీ దేవికి తిరువేంగళ. రాజు 
భక్తుడు.” అని ఊహించినార్ను. 

వీరి ఊహ సరికాదనుచు రత్నాకరం శంకర నారాయణరాజు గారు “పచ్చకప్పురపు 
తిరువేంగళ కవి” అను వ్యాసములో “ఆర్నుద గారు అనంతపురమునకు ఏడుమైళ్ల 
దూరముననున్న చెయ్యేరు కవి స్వగామమని (వాసినారు. అనంతపురము వద్దనున్నది 
చియ్యేడు కాని చెయ్యేరుకాదు. చెయ్యేటిదరిని అనుటచే చెయ్యేరు గట్టుననున్న ఊరని 
స్పష్టముగ దెలియ వచ్చుచున్నది”. అని వాయుచు బాహుదానదికి తెలుగు రూపము 
చెయ్యేరు. బాహుదానది చిత్తూరు జిల్లాలోని హర్ల్సీ కొండలలో పుట్టి కడప జిల్లాలో 
పెన్నానదిలో కలియుచున్నది. అని వివరించినారు. 

ఆర్నుదగారి అభిపాయమును కాదనుటకు ముందు శ్రీ రాజుగారు “కవి యెచ్చటివాడో 
నిశ్చయించి చెప్పుటకు తగిన ఆధారములు లేవు. కావ్యావతారికలోని పంక్తులు కొన్ని 
ఇందులుప్తములైనవి. కవిని గూర్చిన వివరములు కొన్నియైన వీనిలో నుండునేమో. 
“క కరంభై యొప్పు చెయ్యేటి దరిని, వె నొరవాపొంద వారి యందోరుగంటమ్మ, పరమ 
కళ్యాణి శాంభవి యేకవీర, ఆదిపరంజ్యోతి యఖిలైక మాత, నాదరంబుగ భక్తి 
నాత్మభావించి- తిరువెంగళ కవి కృతి రచనకు పూనుకొన్నాడు. “వెనారవా పొంద 
అనగానేమో? ఇది వాయనకాం।డు చొప్పించిన అర్ధరపాతమైన మాట. ఓరుగంటమ్మ 
వెలసిన యూరిపెరు ఇందు చెప్పబడియుండవచ్చును”. అని (వాసినారు. 

తమ వాదమును కొనసాగించుచు రాజుగారు కవి నివానమును గూర్చి ఈ (కింది 
విధముగ ఊహించి నిశ్చయించినారు. 

“ కథలో గమనింపదగిన ముఖ్యాంశము దీనికి సంబంధించినది మరియొకటి 
౨యున్నది. తటాతక శీతాచలమునుండి సేతువు వరకు గల పుణ్య క్షేతముల నన్నిటిని 
దర్శించుచువచ్చును. కవి ఆమెచే గంగానది తరువాత పెన్నానదిలో తీర్థమాడించినాడు. 
ఆంధ దేశమున అతి ముఖ్యములును పవ్మితములునగు కృష్ణా గోదావరీ నదులను గూడ 


1. చొక్కనాధ చరిత. పుట 3. 
2. సమ్యగాంధసాహిత్యం. తొమ్మిదో సంపుటం అరవీటియుగం పచ్చకప్పురపు తిరువేంగళకవి 
వ్యాసం. పుట 23. 


28 కవికాలాదులు, రచనలు 


ఇతడు తలంపలేదు. దీనిని బట్టి పెన్నానదితో నీతనికి గల సన్నిపాత సంబంధము 
వ్యక్తమగు చున్నది. చెయ్యేరు అనుపేరు కడప మండలమున మాత్రమే వ్యవహారమున 
నుండుట వలనను, పెన్నానది పట్ల నీకవికి గల అభిమానమును బట్టియు ఈ కవి కడప 
మండలము వాడని నిశ్చయింపవచ్చును.”, అని కావ్యస్థ ఆధారమునిచ్చుచు నిశ్చయించినారు 
గావున ఈ కవి కడప మండలము వాడని చెప్పవచ్చును. 
కవికాలము ె |గంథరచనా కాలము 

తిరువేంగళ కవి కాలమును గూర్చి ఊహించుటకు లేదా అంచనా వేయుటకు గల 
ఆధారములు రెండు. ఒకటి కావ్యస్థ ఆధారములు. రెండు శాసనాధారములు. 
కావ్యస్థ ఆధారములు 

తిరువేంగళ కవి తన జీవితకాలమును గూర్చిగాని చొక్కనాథ చరిత రచనాకాలమును 
గూర్చిగాని ఈ (గంథమందు _పత్యేకముగా నెచ్చటను చెప్పలేదు. కాని ఈ కావ్యము ' 
చినరామప్ప కోరిక మేరకు ఆతని అన్నయగు పెదరామప్పకు అంకితముగా (వాసినదిగాన 
ఈ సోదరుల జీవిత కాలమే కవి జీవిత కాలమని మరియు వారి పాలనా కాలమే ఈ (గంధ 
దచనాకాలమని ఊహింపవచ్చును. పై ఊహను (ధుప పజచుటకు చొక్కనాథ చరిత 
మందుగల ఈ [కింది ద్విపదలు ఆధారములు . 
చినరామవిభుడు కృతికర్తరమైన తిరువేంగళ కవి నుద్దెశించి -- 

ఫట అవార్యసన్నుత కవిందుడపు 

(పొవిణ్యమతివి శోభన కాప్యలీల 

గావున నీవక్క కావ్యంబు మాకు 

ద్విపద భావంబున దెలివందిమిగుల 

నుపమగా సత్కవులుల్లంబు అలర 

మధుర వాక్ణమ్ముల మదిగొనియాడ 

మధురాపు రేశు నిర్మల పుణ్యచరిత 

చౌషష్టి లీలా విలాసంబు లాం్యధ 

భాషను పెదరామ పార్థివుపెర 

సుచర్మిత వైభవ సు తాముపెర 

రచియించి విఖ్యాతి రాజీయుముర్వి 

నని యానతిచ్చిన యా మహారాజు 

ననుపమ మధుర వాక్యములకు మెచ్చి ,- 
అనఘ! మీ యనుమతినట్ల కావింతునని కావ్య రచనకియ్యకొని 


1. విజ్ఞాన సర్వస్వము. రెండవ సంపుటము. పుట 269. 
2. చొక్కనాధ చరిత. పుట 4.. 


చొక్కనాథ చర్మిత 29 

“ చెలగుచు నువనూరి సింహంబుపేర 

పురుషోత్తమధ్యాన పూర్ణాత్ము పేర 

తగు గోళ్ల బసవేందు తనయుని పేర 

సుగుణాఢ్య పరసతీ సోదరు పేర 

ఘనత స్వామి [దోహగండని పెర 

చిన రామవిభునికి జ్యేష్ణని పేర 

దీపించు నచ్యుత దేవ రాయ్యప 

తాప దక్షిణ బాహు దండాంకు పెర 

జతురత నీ కావ్య సారంబునకును 

బతియైన పెదరామ పార్ధివు పెర”, - వెలయ గల్పించినాడు. 

పై ద్విపదలలో ఈ కృతి పతియై న పెదరామ పార్టివుని “అచ్యుత దేవరాయ _పతావ 
దక్షిణ బాహుదండాంకుడని” పేర్కొన్నాడు. దీనిని బట్టి పెదరామప్ప చిన రామప్ప 
సోదరులు అచ్యుత దేవ రాయల కాలమువారని స్పష్టమగుచున్నది. అంతేగాక పెదరామ 
పార్థివుడు “ఉపనూరి సింహమ' ని కూడా తెలియుచున్నది. 

కావ్యాంతమునగల ఈ [కింది ద్విపదలలో పెదరామప్పను నన్ననందలి పు రాధ్యక్షుడని, 
వ్యానతీర్భుని (పియణిష్యుడని, అచ్యుత దేవరాయ (పతాపు కార్యదురంధరుడని, 
ఉపనూరిసింపా భుజాంకుడని, వాకిటి చిన్న భూపర సహితుడని పేర్కొన్నాడు. 
ఆ- ద్విపదలివి - 

“అరుణాచలేం[ద పూజా మోద విభవ 

ధర మించునన్ననందలి? పురాధ్యక్ష 

పియబంధువన వైైత పిప్పాల గోత 

దయ సత్యదాక్షిణ్య ధర్మ స్వరూప 

తగమించు వ్యానతీర్థ (పియ శిష్య 

సుగుణాఢ్యపరసతీ సోదర చరిత 

యాయతోన్నత శౌర్యుడచ్యుత దేవ 

రాయ _పతాపు కార్యధురంధరుండ 

నంచిత కొదమ నాయంకరగండ 

మించి వర్తించు స్వామి (దోహ గండ 

చేకొన్న నుపనూరి సింహ భుజాంక 

వాకిటి చిన్న భూవర సహితుండు." 
అంతేగాక ఈ సోదరుల గురించి మరికొన్ని విశేషములు గూడా ఇందు (వాసియున్నవి. 





1. చొక్కనాధ చరిత. పుటర్‌. 
2. చొక్కనాథ చరిత. పుట 364 


30 కవికాలాదులు, రచనలు 


“ వినయ శార్యౌదార్య విస్ఫూర్తిమించి 

చిన రామ విభువర జ్యేష్ట సౌభాగ్య 

బసవ భూవర తపఃఫల సనత్కుమార 

వసుధ గల్గిన కమ్మవంశ వర్ధనుడ 

బాగొప్ప( దిప్పమాంబాదేవి గర్భ 

సాగర సంభవ సంపూర్ణ చంద 

చిరకీర్తియుతుడైన చిన్న రామప్ప 

పురుష రత్నంబన బాగడంగమించు 

లలిత కీర్త్యభిరామ! లావణ్య సోమ 

విలసిల్లు పెదరామ విభవ సుతామ 

“నరనాథ శ్రీ చొక్కనాథ సత్కృపను 

ధరనేలు మా చంద తారార్క్మముగను” , 

పై ద్విపదలలో చిన రామప్ప పెదరామప్ప సోదరులు కమ్మవంశజాలని, గోళ్ల బసవ 
భూవరునికి తిప్ప మాంబాదేవి గర్భమున జన్మించినారని, కావ్య రచనా కాలమున వీరు 
రాజ్యము నేలుచున్నారను విషయములుదెలియ వచ్చు చున్నవి. 

ఈ సందర్భమున చాగంటి శేషయ్యగారు తమ ఆంధ కవి తరంగిని యందు 
వాసిన అభ్యిపాయములను దడవుట అ(_పస్తుతము గాదనుకొందును. “ఈ గోళ్లవారు 
పరాక్రమ పంతులును వరిపాలనా దక్షులునై అచ్యుతరాయల కాలమున విశేష పసిద్ది 
గాంచినట్లు స్పష్టమగుచున్నది. వీరి (పధమ నివాసమేదియో తెలియరాలేదు. పై 
పాదములలో నుదాహృతములైన యుపనూరు, నన్ననందలి _గామము లెచ్చటివో తెలియ 
రాలేదు. బళ్ళారి మండలమందలి “ నందహళి”యే యీ నన్ననందలి యేమో 
అనుకొనుచున్నాడను. కృతిపతి వ్యానతీర్ణుల వారి పియ శిష్యుడని పై ద్విపదలలో 
నున్నది. వ్యాసతీర్ణులు పమధ్వమరాధిపతి. శ్రీకృష్ణదెపరాయ లీ వ్యాసతీర్ణునకు దానమొసంగి 
గౌరవించినట్లొకాన్‌క శాసనమందున్నది. 

గోళ్ల రామప్పయ్య కాలము 1500-1560 అని నిర్ణయింపవచ్చును. కవియు 
నాకాలము వాడే యనుట స్పష్టము. పై ద్విపదలలో “వాకిట చిన్న భూపరసహితుండ” 
యను వాక్యమునకర్థమేమో తెలియరాలేదు. కృష్ణరాయల కాలములో వాకటివారు 
దుర్గపాలకులుగా నుండి (పభువుచే మన్ననలందినట్లు గన్పట్టుచున్నది. ఈ చిన్న 
భూవరుడట్టివాడై గోళ్లవారికి స్నేపితుడేమో! 

గోళ్ల పెదరామభూపాలుడు “ ఉపనూరి సింహమైనట్లు కవివర్దించి యున్నాడు. 
ఉపనూరెచ్చటిదో తెలియలేదు. 





1. చొక్కనాథ చర్విత. పుట 365. 


చాక్కనాథ చరిత 31 
వెలుగోటివారి వంశావళిలో మాదయలింగభూపతి ఉపనూరి సింహమునకు 
సహాయ్యమొనర్చి నట్లే కింది పద్యపాదమునందున్నది. 

“ఉరిలో బొగడొందునువనూరి సింహంబు 

జెనకినరిపుకోటి. జెండినాడు” (51పుట) ఈ ఉవనూరి సింహము గోళ్ల రామప్పయ్య 
కాడు. మాదయ లింగభూపతి పదునైదవ శతాబ్దిపూర్వాదర్ధము వాడు. గోళ్ల రామప్పయ్య 
పదునాజవ శతాబ్ది పూర్వార్ణము వాడు. ఉపనూరు రాయల సీమ యందుండి 
యుండును”., అని ఊవోత్మకమైన వివరణను కావ్యములోని ద్విపదల ఆధారముగా 
అందించినారు. 

రాయలసీమలో నందలూరు అను (గామమొకటియున్నది. బహుశః అది 
నన్ననందలి అయి యుండునేమో! నిర్ణయింపవలసి యున్నది. 

కవి జీవించిన కాలమును అంచనా వేయుచు శేషయ్యగారు ఈ [కింది విధముగా 
ఊవాత్మకమై.న గణనము చేసినారు. 

“కవికి తాతయైన తిమ్మరాజు [పౌఢదేవరాయనిచే బిరుదము నందిన వాడగుట 
చేతను, నారాయలు (క్రీ.శ. 1422 మొదలు 1445 వరకు రాజ్యము చేసిన వాడగుట 
చేతను, తిమ్మ రాజు మనుమడైన తిరువేంగళరాజు 1500 సం.ర ప్రాంతమున నున్న 
వాడని .చెప్పవలసివచ్చును. కాని దీనికొక ఆటంకము కన్పట్టుచున్నది. కృతిపతి 
అచ్యుతదేవరాయల దండాధిపతి. అచ్యుత దేవరాయలు (కీ.శ. 1530 మొదలు 
రాజ్యమునకు వచ్చినవాడు దీనిని బట్టి చూడగా తాతకును మనుమనికిని మధ్య నూరు 
సంవత్సరముల. అంతరాయము వచ్చుచున్నది. ఈ భేదమును నమన్వయించుటకై 
1440 పాంతమున తిమ్మరాజు _పౌఢ రాయలచే బిరుదము నందియుండు ననియు, 
నప్పటికాతనికిరువది సంవృరముల వయసుండుననియు, 1460 _పాంతమున నతనికి 
తిప్పరాజు జన్మించియుండుననియు తిప్పరాజునకు నలువదియవయేట ననగా 1500 
సం. ర _పాంతమున నీ కృతి రచియించి యుండుననియు( దలంపవలసియున్నది. ఈ 
ఊహలో నస్వాభావికమేమియును లేదు. గోళ్ల పెదరామప్ప శాసనము కూడ నీ కాలము 
(ధువపరచుచున్నది. _పాఢ రాయల కుమారుడగు మల్లికారున రాయలకు గూడ _పౌఢ 
దేవరాయలని వాడుచున్నారు. అతడు (కీ.శ. 1465 వరకు విజయనగర సింహానన 
మందున్నాడు. తిమ్మరాజానకు బిరుదమునొసంగినది యాదేవరాయలైన గావచ్చును. 
అట్లయినచో పైని చూపిన వ్యత్యాసమున కవకాశ ముండదు అని (వాసియున్నారు. 

నిడుదక్షోలు వేంకటరావుగారు కవి కాలమును గూర్చి తిరువేంగళకవి తాతలు 
మెప్పించిన “_పౌఢ దేవరాయలు (కీ.శ. 1422-1446 కు విజయనగర స్మామాజ్యమును 
పాలించిన యిమ్మడి దేవరాయలు కాదగును. మనుమడు [కీ.శ. 1538 _పాంతమున 


1. ఆంధకవి తరంగిణి. తొమ్మిదవ సంపుటము. పుట 94. 
2. ఆంధధకవి తరంగిణి తొమ్మిదవ సంపుటము. వుట 92, అలు. 


32 కవికాలాదులుు రచనలు 


నుండుటచే తాత క్రీ.శ. 1450, 60 _పాంతమున నుండుట విరుద్ధము కాదు". అని 
వాసినారు. 

వీరు 153కి నాటి పెదరామప్ప శాసనమును కూడా ఉట్టంకించినారు. “కవిస్తుతిలో 
- “బిరుదు వేములవాడ భీమునన్నయను అరయ తిక్కన నెబ్బనార్యు త్రీనాథునిల 
గల్లుకవులను నెల్ల సదృక్తి- వినుతించినాడు. ఈతడల్ల సాని పెద్దనకు సమకాలీనుడగుట 
చేనాతని నుతింపలేదు. ఈతరువాతి కవులు పెద్దనను పెద్దగా స్తుతించిరి కాని, కృష్ణరాయ 
యుగమున నంతగా స్తుతింపలేదుొ అని వేంకటరావుగారు తిరువేంగళ కవిని పెద్దనకు 
సమకాలీనుడుగా పేర్కొని యున్నారు. 
శాసనాధారములు 

తిరువేంగళకవి కాలమును గూర్చి తెలిసికొనుటకు కృతిభర్తయైన పెదరామప్ప, 
ఆయన సోదరుడు చినరామప్ప అచ్యుతదేవ రాయల కాలమున వేయించిన శాసనములు 
ఆధారములుగానున్నవి. కృతిపతులకాలమే కవికాలమని వారిపాలనాకాలమే కావ్యరచనా 
కాలమని ఇంతకుముందే మనవి చేసియుంటిని గాన కృతిపతుల కాలము నాటి శాసన 
విషయములనిట సంక్షిప్తముగా చూపుచున్నాను. వీనిని బట్టి కవి కాలమును 
కావ్యరచనాకాలమును తరియవచ్చును. 

అచ్యుత దేవరాయలు |కీ. శ.1530 నుండి (క్రీ.శ. 1542 పరకు విజయనగర 
స్మామాజ్యమును పరిపాలించినట్లు చరిత కారుల నిర్ణయము. 

“కృష్ణదేవరాయల యనంతర మాతని సవతి తమ్ముడు అచ్యుత రాయలు 
రాజయ్యను. (1530-1542) ఈతని కాలమున దేశము మొత్తము మీద 
శాంతిననుభవించెనని తెలుపవచ్చును. రాయల వరిపాలనా కాలమున నాతని స్యాలకుడు 
సలకము తిమ్మయ మం|(తిగనుండి రాజ్యకార్యముల నిర్వహింపగ రాయలు సుఖముగా 
కాలము పుచ్చుచుండెడివాడు. ఈ రాజు కృష్ణ దేవరాయలచే సంపాదింపబడిన విశాల 
స్మామాజ్యమును పాలించి వైభవముగ జీవించిన అదృష్టశాలి”.. 

పచ్చకప్పురపు తిరువేంగళకవి చొక్కనాథ చర్మితయందు కృతి భర్తయగు గోళ్ల 
పెదరామప్పను “ అచ్యుత దేవరాయల (ప్రతాప దక్షిణ బాహుదండాంకు'డనుటబే 
కవియు నీ కాలమున (1530-1542 ) జీవించియున్నాడనుటలో నెట్టి విపతి పత్తియును 
లేదు గాని దీనివలన (గంథ రచనాకాలము తెలియరాదు. 

కవితాతలైన తిమ్మరాజు, అయ్యల రాజు సోదరులు తమ పాండిత్యముచే 
మెప్పించిన (పౌఢ రాయలు క్రీశ. 1423 నుండి 1446 వరకు విజయనగర 
స్మామాజ్యమును పరిపాలించిన రెండవ దేవరాయలు. ఈయనకు [పౌఢ దేవరాయలని 


1. కవికాల నిర్ణయముాశాసనాధారములు. భారతి జూలై 1949. పుట 24. 
2. కవికాల నిర్ణయము - శాసనాధారములుభారతి జూలై 1949. 
౭౩3. ఆంధుల చరిత - సంస్కృతి; విజయనగర యుగము, పుట 3౩3౬2, 3౩3౩లు. 


చొక్కనాథ చర్మిత 33 
నామాంతరము కలదు. ఈయననే |పొఢ రాయలని కూడా అందురు. విజయ 
బుక్కరాయల పుతుడైన ఈతడు సంగమ వంశరాజులందరిలో ్రేష్ణుడని తెలుపవలని 
యున్నది. [పౌఢ దేవరాయలను నామాంతరమేగాక గజబెంటదేవరాయలను బిరుదనామము 
కూడా ఈయనకున్నది. ఇమ్మడి దేవరాయలని కూడా ఇతనినే చరిత కారులు పేర్కొన్నారు. 
శ్రీనాథుని దీనారటంకాల తీర్థమాడించిన దీయనే. శ్రీనాథుడు దక్షిణాధీ శ్వరుడని పేర్కొన్నది 
కూడా ఈయననే. 

అచ్యుత దేవరాయల పాలనాకాలపు చివరి సంవత్సరము 1542. (ప్రౌఢ దేవరాయల 
పాలనా కాలపు చివరి సంవత్సరము 1446. వీరివురి మధ్య అంతరము అరి సం.లు. 
అట్లే తిరువేంగళకవి తాతయైన తిమ్మరాజుకు మనుమడైన ఆయనకు మధ్య అంతరం 
96 సం.లు. తాతామనుమల మధ్య ఇంత పెద్ద అంతరముండిన నుండవచ్చును కాని 
దీనివలన కూడా (గంథ రచనాకాలము నిదమిత్సముగా చెప్పలేము. కావున (గంథ 
రచనాకాలమును తెలియ వలెనన్న గోళ్ల పెదరామప్ప, చినరామప్ప - వేయించిన 
శాసనములు పరిశీలించుట అవసరము. ఆ శాసనములివి. 

మొదటి శాసనము వొ అచ్యుత దేవరాయలు విజయనగర స్మామాజ్యమునకు 
రాజుగానున్న కాలమున పెదరామప్ప దండాధిపతిగా తమిళనాడులోని రామనాడు, 
తిరుపత్తూరు సీమలను పాలించుచున్న రోజులలో రామనాడు ' జిల్లాలోని తిరుపత్తూరు 
తాలూకా యందలి తిరుత్తళిశ్వర దేవాలయ పశ్చిమ (పాకారపు. జాతిపై చెక్కించిన 
శాసనము. ఇది తమిళ భాషలో చెక్కబడినది. దీని కాలము శక నం. 1460 (కీ.శ. 
1538) వఐలంబి దక్షిణాయన బహుళ ద్వాదశి. (మాసములేదు) ఇందలి విషయము; 
శాంత మంగలమను [గామమును అచ్యుత రాయల పుణ్యమునకై తిరుత్తళియాండ 
నాయనార్‌ దేవాలయమునకు త్యాగప్పెరుమాళ్‌ దేవుని పేరు మీద దానమొసగినట్లుగా 
కలదు, 

రెండవ శాసనము 'అి వా ఇది అచ్యుత దేవరాయలు రాజుగా నున్న కాలమున 
చినరామప్ప వేయించిన శాసనము. 

స్థలము : రామనాడు జిల్లా తిరుపత్తూరు తాలూకా పిరాన్మలై లోని మంగైనాధీ శ్వర 
దేవాలయము. 

కాలము : శక సం. 1461 ( కీ.శ. 1539) వికారినామ సం. దక్షిణాయన (గీష్మ 
బుతు బహుళ ఏకాదశి శుక్రవారం. ఇది కూడా రాతి శాసనమే. తమిళ భాషలో చెక్క 
బడింది. ఈ శాసనము శిథిలమై పోయినందువలన విషయము స్పష్టముగా లేదు. కాని 
అచ్యుత రాయల పుణ్యమునకై చిన రామప్ప వేయించినట్లుగా మ్మాతము తెలియుచున్నది. 


దాదా 
1. ఆంధ్రుల చరిత - సంస్కృతి. పుట 3203. 

2. అనుబంధము 1, శాసనం నెం. 1 

3. అనుబంధము 1, శాసనం నెం. 2ఆఅ. 


34 కవికాలాదులు, రచనలు 


రెండవ శాసనము 'ఆ' ఫా ఇదే దేవాలయములో నున్న మరొక తమిళ శాసనము. 
శక సం. 1461 విలంబి నాటిది. చిన రామప్ప అచ్యుత దేవరాయల పుణ్యమునకు గాను 
నల్లమంగ్రెప్పాగర్‌ దేవునకు కేరళ సింగ వెలనాడులోని తిరువాయూర్‌ అలియాన్‌ కులశేఖర 
పట్టణము అను (గామమును దానమొనర్చినట్లుగా కలదు., 

మూడవ శాసనము :ా ఇది అచ్యుత దేవరాయల పాలనా కాలమున గోళ్ల 
పెదరామప్ప మరియు చిన రామప్ప సోదరులిరువురు కలిసి వేయించిన శాసనము. 

కాలము; శక సం. 1462 (1క.శ.1540) శార్వరి. 

స్థలము; తిరుమల తిరుపతి దేవాలయములోని మూడవ (ప్రాకారపు ఉత్తరపు గోడ 
-ఆఅాతి శాసనము - తమిళములో చెక్కబడినది. 

విషయము; గోళ్ల పెదరామప్ప, చినరామప్ప సోదరులు తిరుపతి వేంకకేశ్వరుల 
తిరువీధి ఉత్సవముల నిమిత్తము 15,000 పణములు శ్రీ భండారమునకు అర్పించుట_్న 

ఈ శాసన కాలమున చిన రామప్ప రామనాడు జిల్లానుండి చందగిరి రాజ్యమునకు 
నాయకుడుగా మార్చబడెనని నివేదిక యందు సూచింపబడినది. 

నాలుగవ శాసనము వా ఇది విజయ నగర సామాజ్యమును సదాశివ రాయలు 
పరిపాలించుచున్న రోజులలో చినరామప్ప తిన్నెవెల్తై జిల్లాలోని అంబాసము[దము 
తాలూకాలో గల. కైలాస నాథ దేవాలయములోని తూర్పు (ప్రాకారముపై తమిళ భాషలో 
చెక్కించిన జాతి శాననము. 

కాలము : శక సం. 1472 (కీ.శ. 1550) సాధారణ నామ సం. రము. 

విషయము; సదాశివరాయల పుణ్యమునకై ఒక (_గామమును కైలాస నాథ 
దేవాలయమునకు దానమొనరించుటు్న .. 

ఈ శాసనమును బట్టి గోళ్ల చినరామప్ప అచ్యుత రాయల కాలముననేగాక 
సదాగివరాయల కాలమున గూడ దండాధివతిగానున్నట్లును, చిన రామప్ప అచ్యుత 
రాయల కాలమున రామనాడు తిరుపత్తూరులనుండి చందగిరికి మార్చబడినట్లుగా, 
సదాశివ రాయల కాలమున తిన్నెవెళ్లై అంబా సమ్ముద ప్రాంతమునకు మార్చబడినట్లు 
విదితమగుచున్నది. కావున పచ్చ కప్పురపు తిరువేంగళ కవి తన కావ్యమును గోళ్ల 
' పెదరామప్ప, చిన రామప్పలు రామనాడు తిరుపత్తూరు సీమల నేలుచున్నప్పుడో అనగా 
(కీ.శ. 1538,1539 లలోనో లేక చిన రామప్ప చంద గిరికి మార్చబడిన అనంతరమో 
అనగా (క్రీ.శ. 1542 లోపున _వాసియుండవచ్చును. 

చొక్కనాథ చరిత రచనా కాలమును గూర్చి ఆరుదగారు ఇట్లు (వాసినారు. 
“పెదరామప్ప శాసనాలు సదాశివరాయల కాలంలో కూడా కనబడుతున్నా అతన్ని 





ly అనుబంధము I, శాసనం నెం. 2ఆ. 
2. అనుబంధము 1 ఇసనము నెం. 3. 
3. అనుబంధము 1, శాసనము నెం. 4. 


చొక్కనాథ చర్మిత 35 
తిరువేంగళరాజు "అచ్యుత దేవరాయల (ప్రతాప దక్షిణ బాహుడండాంకుడని చెప్పడం 
చేత ఈ కావ్యం 1542 కుపూర్వం (ప్రభవించి వుంటుంది. చినరామప్ప శాసనాలు (క్రీ.శ. 
1540 లో కొన్ని కనబడతాయి అందుచేత ఈ మధ్య కాలంలో వెంగళ రాజు దీనిని (వాశాడని 
భావించవచ్చు". 

ఈ కాలమును అనగా (క్రీ.శ. 1540ని ఇంకా రెండు సంవత్సరములు వెనుకకు 
జరిపి (కీ.శ. 1538 లోను, 1540 లోను గోళ్ల పెదరామనాయకుడు వేయించిన దాన 
శాసనములు లభించినవని ఈ కవి ఈ కాలములోనే చొక్కనాథ చరితను రచించినాడని 
శంకరనారాయణ రాజుగారు వాసియున్నార్నుు 

ఆంధ ద్విపద సాహిత్య చర్మిత కర్తయైన టి. సుశీల గారు కూడా ఈగంథ రచనా 
కాలమును 1538 - 1540 గానే పేర్కొని కవియు నాకాలమువాడే యనుట తెల్లము అని 
(వాసియున్నారు.్న 

కవి కులము * తిరువేంగళకవి కులమును గూర్చి ఆయన పూర్వికుల గూర్చి 
చొక్కనాథ చరిత యందలి ఈ [క్రింది ద్విపదలలో స్పష్టముగా వాసియున్నది. వీరి 
వం శముాా 

“నిటలాక్షపదభక్తి నియతి బెంపొందు 

భటవంశమున మెచ్చు పచ్చ కప్పురము - అని 
భటవంశమనగా భట్టు రాజుకులము. వీరి ఇంటిపేరు వచ్చకప్పురము. వీరికీపే 
వచ్చినదో వారి వంశావళి ఏమిటో కూడా తిరువేంగళకవి తన కావ్యమునందే ఈ వ 
ద్విపదలలో చినరామ విభునిచే చెప్పించినాడు. 

“అనఘుండు మీ తాతయగు తిమ్మరాజు 

"తన తమ్ముడయ్యలు తాను నిమ్మహాని( 

(బౌఢులై విద్యుల(బరగ యెప్పించి 

పౌఢ రాయల చేత పచ్చ కప్పురపు 

రాజునాబడెగై దీనిని బట్టి వీరి వంశమునకు అంతకు ముందేమి పేరుండెనో కాని 
తిరువేంగళ కవి తాతలైన తిమ్మరాజు, అయ్యలరాజు సోదరులు హప్రాఢురై విద్యలచే _పౌఢ 
రాయలను మెప్పించి పచ్చకప్ప్త్తురము బహుమతిగా గొని, నాటి నుండి పచ్చకప్పురపు 
రాజులని పిలువబడినారని తెలియుచున్నది. 





సమ్మగాంధ సాహిత్యం, తొమ్మిదో సంపుటము. పుట 23. 
విజ్ఞాన సర్వస్వము, రెండవ సంపుటము... పుట 269. 
ఆంధ ద్విపద సాహిత్య చర్విత. పుట 150. 

చొక్కనాథ చరిత. పుట 4 

చొక్కనాధ చరిత. పుట 4. 


OOM 


36 కవికాలాదుల్కు రచనలు 


sree తిమ్మ రాజుకు తిప్ప 

రాజుదయించె విరాజితమ్ముగను 

రాజుల మెప్పించె రసికుడాతని త 

సాబు తపక్‌ +. తిరువేంగళ కవి తాతయైన తిమ్మరాజుకు తిప్పరాజు 
జన్మించినాడు. ఈ తిప్పరాజు కుమారుడే తిరువేంగళ కవి. దీనినిబట్టి ఈ కవి తండి 
తాతలు రాజుల మెప్పించే రసి. కవులని స్పష్టమగుచున్నది. 

చొక్కనాథ చర్మితమునకు పీఠిక వాసిన తి. చం్యదశేఖరన్‌గారు “వీరు భట్టురాజులని 
పారంపర్యముగ వైదుష్య సంపన్నుల వలె దోచుచున్నారని, సామాన్యముగా ఈ కులస్థులే 
అట్టి వారని _పశంసించినారు[ 

కాని వారేమై న కావ్యములు [వాసినారో లేదో తెలియదు. ఈ కావ్యమునందు గూడా 
చెప్పలేదు. | 

నిడుదవోలు వెంకటరావుగారు కవి కాల నిర్ణయము - శాసనాధారములు అను 
వ్యాసములో “ అచ్యుత దేవరాయల కాలమున (ప్రసిద్ధులైన ద్విపద కావ్య కవులలో 
తిరువేంగళ కవియొకడు. ఈయన భట్టు కులజుడు. మనకు తెలిసినంతవరకు 
భృటాజులలో నితడు మొదటి కవియని చెప్పవచ్చును, అని (ాసినారు. 

మతము ఏ తిరువేంగళ కవి తానవలంబించిన మతమును గూర్చి గాని, తన 
గురువును గూర్చిగాని కావ్యమునందెచ్చటను చెప్పలేదు. ఈయన పేరునుబట్టియు, 
ఈయన తండి తొతల పెర్లను బట్టియు, వీరు వైష్ణ్టవ్రలనుటకు ఆస్కారమున్నది. అట్లే 
చొక్కనాథ చరిత అవతారికలో “నిటలాక్షపద భక్తి నియతి పెంపాందు భటవంశమ'ని 
చెప్పికొనుటలో వీరి పూర్వులు శివభక్తి నియతులని కూడా తెలియుచున్నది. 

తిరువేంగళకవి చొక్కనాథ చర్మిత అవతారికలో (ప(పథమముగా గణపతిని 
యిష్టార్ధ సిద్ధిగా గొలిచి శివుని హృదయ పుష్కరమున నిలుపుకొన్నాడు. ఆ వెనువెంటనే 
విష్ణువు యొక్క దశావతారములను కీర్తించినాడు. దీనిని బట్టి ఈ కవికి శివకేశవ భేదము 
లేదని చెప్పవచ్చును. దశావతార స్తుతి అనంతరము ఈ కవి వాణిని, కుమార స్వామిని, 
నుతించి కృతి రచనకు బూనుకొనుచు పరమ కళ్యాణియైన శాంభవి ఏకవీరా దేవిని తన 
యాత్మలో భావించినట్లుగా ఈ [కింది ద్విపదలబట్టి తెలియుచున్నది. 

“ ఏకృతి రచియింపనిష్టార్థ సిద్ధి 

యాకృతి రచియింప నతి భక్తి. బూని 

శ్రీ కరంబైయొప్పు చెయ్యేటిదరిని 


1. చొక్కనాథ చరిత్ర. పుట 4. 
2. చొక్కనాథ చర్విత పీఠిక పుట 3. 
3. భారతి జూలై 1949, పుట 24. 


చొక్కనాథ చర్మిత 37 

వెనొరవొపాంద వారి యందోరుగంటమ్మ 

పరమ కళ్యాణి శాంభవి యేకవీర 

ఆది పరంజ్యోతి యఖిలైక మాత 

నాదరంబుగ భక్తి నాత్మ భావించి.- అని (ాసికొన్నాడు. 

ఏకవీరా దేవి నాత్మభావించిన మ్మాతమున శాక్తేయుడనిగాని, గణపతిని పార్థించినంతనే 
గాణాపత్యుడని గాని, శివుని దలంచినంతనే శైవుడని గాని, విష్ణువును కీర్తించినంతనే 
వైష్టవుడని గాని నిర్ణయించుటకు వీలులేదు. 

కృతిపతియై న గోళ్ల పెదరామప్ప మధమతాచార్యుడైన వ్యాసతీర్ణుని పియశిష్యుడైనను 
ణివద్వేషము వహింపక చొక్కనాథుని లీలలను చెప్పించినట్లుగా కవియు వైష్టవుడే 
యయినను శివ కేశవ భేదము వహింపక మధురావురేశు నిర్మల పుణ్యచరితను 
గొనియాడినాడని భావించవచ్చును. 
ఇతర |గంథములు ె లేదా రచనలు 

పచ్చ కప్పురపు తిరువేంగళకవి చొక్కనాథ చరితమను ద్విపద కావ్యమును దక్క 
దీని కన్నముందు వేరే కావ్యమేదియును రచించినట్లు ఈ కావ్యమునందెచ్చటను చెప్పలేదు. 
ఈ కావ్యము తరువాత వేరే రచనలేవైనా జేసినారో లేదో ఇప్పటి వరకు తెలియ రాలేదు. 
చేసినను చేయక పోయినను కవిగా ఆయన కీర్తిని నిలుపుటకు ఈ కావ్యమొక్కటియే 
చాలియున్నదని సహృదయ పాఠకుల, విమర్శకుల అభ్మిపాయము. 


లతలా 


1. చొక్కనాథ చరిత. అవతారిక. పుట నెం. 3. 


చతుర్ణాధ్యాయము - అసువాద విధానము 


చొక్కనాథ చరితము నందలి కథ మధురమీనాక్షీ సుందరేశ్వరులకు సంబంధించినది. 
తెలుగు వారు మీనాక్షీ సుందరేశ్వరులని పిలుచు దేవతలనే తమిళులు అంగయకళ్టిమ్మ 
చొక్కనాథ గివులని పిలుతురు. ఈ బొక్కనాధథుడు మధురాపుర జనుల పాలిటి దైవము. 
వారికి పిలచిన పలికే దేవుడు. సర్వకాల సర్వావస్థల యందును మధురాపురిని రక్షించు చుండు 
(పభువు. రాజు మొదలు కొని సామాన్య పౌరుని వరకు గల సమస్త జనుల ఆపదలను 
కడతేర్చు ఆపద్భాంధవుడు. జనులనేగాక జంతువులను సైతము కరుణించి కాపాడిన 
భూతదయాపరుడు. కృత, (తేత, ద్వాపర, కలియను నాల్గు యుగములందును 
(బాహ్మణ, క్షతియ, వైశ్య, శూదులను నాల్గు వర్ణముల వారిని రక్షించిన ఆదేవుని 
అరువది నాల్గు లీలలే యుగమునకు పదునాు చొప్పున ఈ కావ్యమునందలి _పధానెతి 
వృత్తము. అందుకే ఈ కావ్యమునకు చౌషష్టి లీలా విలాసమనియు పేరు. మధురలో 
జరిగినది గనుక మధురాఖండము, మధురాపురాణమునని కూడా దీనికి పర్లు. హాలాస్య 
క్షేతమున జరిగిన క్షేతమాహాత్మ్యమగుటబచే నిడి సంస్కృతమున హాలాస్యమాహాత్మ్యమని 
పేరు వడసినది. అట్టి చొక్కనాథ చరితలోని చతుష్షష్టి లీలలను సంగహాముగ 
తెలియవపవటఅచి అనంతరము దాని అనువాద విధానమును పరిసీలింతును. 
చతుషషి లీలలు 
అట 

మొదటి లీల; ఇందుని వృ(తహత్యా దోషమును బాపుట. 
రెండవ లీల; ఐరావతమునకు అడవి వఏనుగువె సంచరింపుమని దుర్వాసుడిచ్చిన 
"శాపమును బాపుట. 
మూడవ లీల; పార్వతిదేవి కోరికపై హారిణ డింభకములకు వ్యా_ఘిబే చనుగుడిపించుట. 
నాలుగవలీల; మలయధ్య్వజపాండ్యునిచే కదంబారణ్యమున పురమును నిర్మింపజేయుట 
ఐదవ లీల; మలయధ్వజ పాండ్యునకు సంతానమునను (గహించుట. ఎక్కుడు చన్నుతో 
తటాతక జననం. 
ఆజవ లీల; పైత య్యాతకై వతెంచిన తటాతకను కైలాస పర్వత _పాంతారణ్యమున 
ఎదుర్కొని యుద్ధము చేసి ఎక్కుడు చన్నడపి వివాహమాడి మలయ ధ్యజపాండ్యునకు 
ఇల్లటపుటల్లుడై సుందర పాండ్యుడను పేర (పజలను పాలించుట. 

(వ లీల; తటాతక కళ్యాణ సమయమున పతంజలి మొదలైన బుషుల కోరికను 

వమాడుట. 


చాక్కనాథ చరిత 39 


ఎనమిదవ లీల; తటాతక కళ్యాణ సమయమున భోజనానంతరం ఆవార పదార్థములు 
చాలా మిగిలిపోయినవని తటాతక విన్నవించగా కుంజోదరుని భుజింప నియమించి వాని 
దాహమును దీర్చుటకు వేగావతినదిని రప్పించుట. 

తొమ్మిదవ లీల; తటాతక తన తల్లి సము(ద స్నాన మాచరింపవలయునని కోరుచున్నదని 
విన్నవించగా సప్త సాగరములను రప్పించి సరసిలో నుంచుట. 

పదియవలిల; సాగరస్నానమున్నై మలయధ్వజపాండ్యుని స్వర్గలోకమునుండి భూలోకమునకు 
రప్పించి తటాతక తల్లితో గూర్చి స్నాన మాచరింపంజేయుట. 

పదునొకండవ లీల; తటాతకయందు ఉ(గపాండ్యుడను తనయుని బడయుట. 
పండెండవ లీల; ఉ(గపాండ్యునకు వివాహము, రాజ్యపట్టాభిషేకము ఒనరించి, 
వలయాద్యాయుధ _పదానము గావించి సుందర పాండ్యుడు చొక్కనాథునిలో లీనమగుట. 
తటాతక అంగయకజ్ణమ్మలో ఐక్యమొందుట. 

పదుమూడవ లీల; మధురపైకి పొంగివచ్చిన  సప్రసము[దములపై ఉ[గునిచే 
వలయాయుధమును (పయోగింపజేసి అణచుట. 

పదునాలుగవ లీల; ఉగునిచే చకాయుధమును (పయోగింపజేసి పాండ్య రాజ్యమునకు 
అనావృష్టిదోషము వాటిల్లజేసిన ఇం్యదుని మౌలిభేదనము గావించుట. . 

పదునైదవ లీల; ఉ(గునిచే చండాయుధమున మేరువు గొట్టించి, కనకరాసుల దెప్పించి 
కరవును బాపి పొండ్య పజల రక్షించుట. 

పదునాజవ లీల; కలియుగాంతమున గల వ(పవరులు వేదాధ్యయన, అధ్యాపనాది విధి 
దూరులై వర్తింప, కణ్వాదిమహర్షులు వేదపాలనముగావించుమని తనను ప్రార్ధింప, 
చొక్కనాథుడు సంయమీశ్వరులకు చతుర్వేదములను వేదాంగములను నేర్పుట. 
పదునేడవ లీల; ఉగపాండ్యునకు ప్యుత సంతానమొసగుట. ఉగపాండ్యుడు వ్యాఘముచే 
అకాలమరణమునొంద ఆతని తనలో గలుపుకొనుట. ' దేవ పాండ్యుని పట్టాభిషెక 
సమయమున ఆతని రత్నకిరీటము నెవరో దొంగిలింపగా చొక్కనాథుడు రత్నాల సెట్టియై 
వచ్చి కిరీటమున కర్షములగు రత్నములనిచ్చి యదృశ్యుడగుట. 

పదునెనిమిదవ లీల; ఇందునిచే హాలాస్య క్షేత మహత్వమును విని వరుణుడు ఆ 
హాలాస్వేశ్వరుడైన చొక్కనాథుని లీలా వినోదమును చూచెదగా కని మధురను ముంచివేయుడని 
వార్టులేడింటిని బంపగా నవి మధురను ముంచుటకు వచ్చుచుండ చొక్కనాథుడు 
పుష్కలావర్త మేఘములను రప్పించి సప్త జలధులలోని జలము నాపోశనము బట్టించి 
పజల రక్షించుట చొక్కనాథుని మహత్త్వమును మరియొకమారు చూతమని వరుణుడు 
మధురపై తాళ (ప్రమాణముగ వర్షముగుజియింప తిరిగి చొక్కనాథుడానాల్లుమేఘ ముల 
నాకనమున మరువుగా నుండ నియమించి (పజల రక్షించుట. 

పందొమ్మిదవ లీల; చొక్కనాథుడు సిద్ధ విద్యల జూపుట. 

ఇరువదియవ లీల చొక్కనాథుడు శిలసింధురముచే ఇక్షుదండమును భక్షింపజేయుట. 
ఇరువదియొకటవ లీల; జెనులంపిన మం్యతగజమును విలుకాడై వచ్చి నిర్జించుట. 


40 అనువాద విధానము 


ఇరువది రెండవ లీల; వృద్ధయౌవన బాల్య వేషములతో (బాహ్మణ యువతి నలరించి 
వృష వాహనుడై మధురకేతెంచుట. 

ఇరువదిమూడవ లీల; దేవపాండ్యుని భక్తికి మెచ్చి శివుడు వ్యత్యస్త నృత్తముసల్పుట. అది 
ఆనంద తాండవమై ఖ్యాతి గాంచుట. 

ఇరువదినాలుగవ లీల; చొక్కనాథుడు విపవని తావధ నిరూపనము గావించుట. 
ఇరువదియైదవ లీల; మాతృ దోహి పితృహంతయైన ఒక (బాహ్మాణ యువకుడు 
లోకనిందకు వెఐచి తనను శరణువేడగా చొక్కనాథుడాతని పావమునకు [పాయశ్చిత్తమును 
దెలిపి సాయుజ్యమిచ్చుట. 

ఇరువది యాజవ లీల; గుర్ముదోపాయైన ఒక శిష్యుడు గురువత్నిని మానభంగము 
జేయబోగా, చొక్కనాథుడామె భర్త వేషమున బోయి వాని చేయినజికి, గొంతు నాలుక గోసి 
తన భక్తురాలైన ఆమె పాత్మివత్యమును గాపాడుట. 

ఇరువది యేడవ లీల; చొక్కనాథ శివుడు తన తలపైనున్న చందుని యందలి 
అమృతమును దీసి చల్లి జైనులంపిన విష సర్పమును కళేబరముగా జేసి మధురాపురిని 
రక్షించుట. 

ఇరువది ఎనిమిదవ లీల; జెనులంపిన ధేనువును చొక్కనాథుడు నంది కేశ్వరునిచే 
నిర్ణింపజేయుట. 

ఇరువది తొమ్మిదవ లీల; చొక్కనాథుడు తన భక్తుడైన సుందర సామంతుడను సేనాధిపతిని 
రక్షించుటకు రాహుత్తుడై సైన్యములదెచ్చుట. 

ముప్పదియవ లీల; పాండ్యరాజునకు అక్షయ జోలెనొనగుట. 

ముప్పది యొకటవ లీల; చొక్కనాథుడు గాజుల సెట్టియై వచ్చి దారుకా వన (స్తేలను 
శాపవిముక్తుల గావించుట. 

ముప్పది రెండవ లీల; చొక్కనాథుడు గురురూపమున వచ్చి షాణ్మాతృలకు శాప విముక్తి 
గావించి అష్టమవాసిద్ధులనుపదేశించుట. 

ముప్పది మూడవ లీల; చాక్కనాథుడు పాండ్య రాజుకు శతృవైన “కాడ్వెట్టి యను చోళ 
రాజాకు దర్శనమొసగుట. 

ముప్పది నాలుగవలీల; చొక్కనాథుడు చలివేందబెట్టి పాండ్యసేనల రక్షించుట. 
ముప్పది యైదవ లీల; ఉత్సవ విగహము చేయింపనెంచి సువర్ణము లేక చింతించుచున్న 
“చొన్నాయి'యను వారవనితను కరుణింప దలచి చొక్కనాథుడు సిద్ధుడై వచ్చి ఇంటిలోనున్న 
ఇనుప ముట్టెల్ల దెప్పించి బంగారముగా మార్చి యిచ్చుట. 

ముప్పది యాజవ లీల; చొక్కనాథుడు తన భక్తుడైన పాండ్యరాజుకు చోళ రాజుతో జరిగిన 
యుద్ధమున ఆక్విక యోధుడై వచ్చి చోళరాజును ఆతని సేనలతో గూడ “కొందాళియను 
(| అగడ్తలో ముంచి హతమార్చుట. 

ముప్పదియేడప లీల; నిరతాన్నదాన Bese హలదేవుడను భక్తునకు కరవులో 
“అక్షయతండులమూత' _పదానము గావించి యాతని (వతమును కొనసాగింపజేయుట. 


చొక్కనాథ చరిత 41 
ముప్పది యెనిమిదవ లీల; చొక్కనాథుడు ధనపాలసెట్టియై వచ్చి వైశ్య వనితను 
రక్షించుట. 

ముప్పది తొమ్మిదవ లీల; వరగుణ పాండ్యుని (బహ్మహత్యా దోషమును బాపుట. 
నలువదియవ లీల; పాండ్య దేశపు ఆస్థాన గాయకుడు తన భక్తుడునైన బాణుని 
ఓడించుటకు వచ్చిన చోళ దేశపు సంగీత విద్వాంసుని విడిది ముందు చొక్కనాథుడు 
కజ్టిలమ్ముకొను వాని వేషమున వచ్చి తన గానముచే వానిని జడిపించి పలాయితుని 
గావించి బాణుని (పతిష్ట నిలుపుట. 

సలువదియెకటవ లీల; చొక్కనాధుడు తన భక్తుడైన బాణ భ్యదునకు ధనమిమ్మని 
చారమరాజుకు నిరూపమును (వాసియిచ్చుట. 

నలువది రెండవ లీల; బాణ భ(దుని భక్తిని పరీక్షింపదలచి చొక్కనాథుడు కుంభవృష్టి 
గురిపించినను బాణుడు నిశ్చలుడై పాడుట చూచి, జంగమ వేషమున వచ్చి అతనికి 
సువర్ణ పీఠమునొసగుట. 

నలువది మూడవ లీల; చొక్కనాథుడు విద్వాంసుడై వచ్చి ఈపవళ్లాలుతో జరిగిన సంగీత 
పోటీలో బాణ భదుని భార్యను గెలిపించుట. 

నలువది నాలుగవ లీల; చొక్కనాథుడు తానెజిగించు అధ్యాత్మ కథలను అవధానమతితో 
(గహించని అంగయ కజణ్ణమ్మను దాశవాని కూతురుగా జన్మించుమని శపించుట. తన 
తల్లిని శపించినందులకు కోపించి విఘ్నశ్వరుడు శివుని చెంతనున్న ఆగమ పుస్తకములను 
తొండముతో నెత్తి జలధి మధ్యమున బాజబవైచుట. చొక్కనాథుడిది చూచి నవ్వు చుండ, 
కుమారస్వామి వచ్చి (కోధముతో శివుని నిందించి, ఆతని చేతిలోనున్న ఆగమ (గంథమును 
దీసి ఆవలబాజివైవగా 'నీవీయూరి కోమటి కడుపున పుట్టుమని' శపించుట. కుమారస్వామిని 
లోనికి రానిచ్చినందుకు ద్వారపాలుడైన నందికేశ్వరుని జడధిమధ్యమున మత్స్యరూపివై 
యుండి ఆగమ (గంథములు జీర్ణమై పోకుండ గాపాడుమని శపించుట. తాను జాలటీ 
వాడై పుట్టి దాశవాని కూతురుగా జన్మించిన అంగయ కణ్ణిమ్మను వరించుటకై జలధిలో 
చబేపయై యున్న బసవన్నను, వివాహమాడి అంగయ కణ్ణమ్మను శాప విముక్తుల గావించుట. 
సలువదియైదవ లీల; శాప వశమున సూకరములుగా జన్మించిన పన్నిద్దరు వెలమకుమారులకు 
చొక్కనాధుడు వరాహమై వచ్చి చన్నిచ్చి శాప విముక్తుల గావించి పాండ్యపతి వద్ద 
దళాధిపతులుగా నుండునట్లు అనుగహించుట. 

నలువది యాజవ లీల; కాకులబే బాధింపబడుచున్న భరద్వాజ పక్షికి మృత్యుంజయ 
మం|తముపదేకశించి దాని కులమునుద్ధరించుట. 

నలువది యేడవ లీల; చొక్కనాథుడు టి సేవించిన బకమునకు సాలోక్యమిచ్చుట. 
నలువది యెనిమిదవ లీల; చొక్కనాథుడు _బహ్మ్మ కల్పాంతరమున మధురాపురికి “ఎల్లి 
జూపుట. 

నలువది తొమ్మిదవ లీల; చాక్కనాథుడు తన భక్తుడైన అనంతగుణ పాండ్యునికి చోళ 
రాజుతో జరిగిన యుద్ధమున విలుకాడై వచ్చి జయము నిచ్చుట. 


42 అసువాద విధానము 


ఏబదియవ లీల; చొక్కనాథుడు నత్కీరాది నలువదెనమండడు _దావిడ కవుల (పార్ధనను 
మన్నించి విద్యాధికులైన వారికెందరికెనను చోటీయగల నంఘ ఫలకము నొసగుట, 
మరియు కవులు తమలో తాము కలహించుకొనగా చొక్కనాథుడు విద్వాంసుడై వచ్చి కావ్య 
లక్షణము లేర్పజించి వారి సందేహములు దీర్చి నలువది తొమ్మిదో వానిగా సంఘఫలకము 
నధివసించుట. 

ఏబది యొకటవ లీల; చొక్కనాథుడు తన పద్యమున తప్పుబట్టిన నత్కీరునిపై అనల 
దృష్టి బజఅపి పొత్తామర సరసిలో బడునట్లు చేయుట. 

ఏబది రెండవ లీల; పొత్తామర కొలనిలో బడిన నత్కీరుననుగహింపుమని తక్కిన కవులు 
ప్రార్థింవ, చొక్కనాథుడాతని కరుణించి సరసి నుండి వెలికి రప్పించి ఎప్పటి వలె 
సంఘమంటపమున నుండుమని చెప్పి పంపుట. 

ఏబది మూడవ లీల; చొక్కనాథుడు నత్కీరునకు అగస్వ్యునిబే (దావిడ కావ్య లక్షణముల 
నుపదేశింపజేయుట. 

ఏబది నాలుగవ లీల; చొక్కనాథుడు “శాప వశమున మధురలో కోమటింట మూగవాడుగా 
జన్మించిన కుమార స్వామిచే, సంఘమంటప కవుల కావ్య తారతమ్యనిర్ణయము చేయించి, 
శాపవిమోచనము కలిగించుట. 

ఏబదియైదవ లీల; చొక్కనాథుడు తన భక్తుడైన అడుక్కాండడను కవిని నిరాదరించిన 
కారణమున హాలాస్య క్షేతమును వీడి, ఉత్తర హాలాస్యమున వెలయుట. 
ఏబదియాజవ లీల; చొక్కనాథుడు గురు రూపమున వచ్చి తిరువాద యూరునకు 
జ్ఞానోపదేశము గావించి మాణిక్య వాచకుడని నామకరణమొనర్చి శివయోగము నభ్యసింప 
జేయుట. 

ఏబది యేడవ లీల; చొక్కనాథుడు తన భక్తుడైన మాణిక్య వాచకుని రక్షించుటకు నక్కలను 
గుజ్జములుగా జేసి పాండ్య రాజు కొప్పగించుట. 

ఏబది యెనిమిదవ లీల; చొక్కనాథుడు మాయాశ్వములను నక్కలుగా మార్చుట. 

ఎబది తొమ్మిదవ లీల); చొక్కనాథుడు మాణిక్య వాచకుని బంధ విముక్తుని గావించి కైవల్య 
మిచ్చుట. పిట్టవ్వయను భక్తురాలికి బొందితో కైలాస పదవి గల్పించుట. 
అజువదియవ లీల; చొక్కనాథుడు తన భక్తుడైన జ్ఞాన సంబంధుని పైకి జైనులంపిన 
బడబాగ్నిని తన శీతల దృష్టిచే చల్లార్చి ఆతని రక్షించుట. మరియొక మారు జ్ఞాన 
సంబంధుని భవనము మీదకు జైనులు దరికొల్పిన వహ్నిని చొక్కనాధథుడు చల్లగా 
జేయుట. చొక్కనాథుడు జ్ఞాన సంబంధుని దృష్టి మాతముననె కుబ్బ పాండ్యుని 
- జ్యురమునుపశమించునట్లు జేసి ఆలయమునుండి దెప్పించిన విభూతిని పాండ్య రాజు 
శరీరమునకు బూయుటతో జ్వరము పూర్తిగా మానునట్లు జేయుట. 

అటువదియొకటవ లీల; చొక్కనాథుడు జ్ఞాన సంబంధునకు జైనుల నోడించుటలో 
సహకరించుట. 1. జైనులు తమ తమ మంతములను కాగితములపై (వాసి అగ్నిలో 
బడవేయగా వానిని కాలునట్లుజేయుట. జ్ఞాన సంబంధుడు వేసిన ఇవ మం|తము గల 


చొక్కనాథ చర్మిత | 43 
చీటిని కాలకుండ జూచుట. 2. జైనులు తమ తమ మం|తములను కాగితములపై (వాని 
వైఖానదిలో బారవేయ వాటిని ముంచి వేయుట. జ్ఞాన సంబంధుని ష[తము వైఖానదిలో 
మునుగకుండ ఎదురెక్కి కొంత దూరము బోగా దానిని గ్రహించి ఒక శివాలయమున వృద్ద 
(బాహ్మణ రూపమున నుండి ఆ లేఖను వారికొప్పగించుట. (3) జ్ఞానసంబంధునిచే 
జైనుల నోడించి శెవులుగా జేయుట. శివమతమునంగీకరించని వారిని కొజ్టు లెక్కించుట. 
అజువది రెండవ లీల; చొక్కనాథుడు ' తన పూజకై గంధములభింవక " కరసానితో 
గంధము డీయుచు మూర్చిల్లిన మూర్తి సెట్టియను భక్తుని పాండ్య రాజ్యమున కధిపతిగా 
జేసి, అంత్య కాలమున కైలాన పదవి గల్పించుట. 
అరువది మూడవ లీల; చొక్కనాధుడు పసుల కాపరియై వచ్చి కార్యారి నార్యారులను 
కవుల కవిత్వము అందర్ధ భాగమునుగొని మధురావురమునకు మార్గము జూపుట. 
అరువది నాలుగవ లీల 5 పాము కాటుచే మరణించిన తన మేనబావను (బతికించుమని 
మొజ పెట్టుకొన్న వెశ్య వనిత ప్రార్థనను మన్నించి చొక్కనాథుడు జ్ఞాన సంబంధుని 
రావించి యాతనిచే వైశ్యుని _బతికింప జేయుట. శంభు, కూప, శమీవృక్షములను 
సాక్షులుగా రప్పించి సవతి ఎదుట, వైశ్య వనిత పాతివత్యమును బుజువు పజచుట. 

ఈ విధముగా అఖువది నాలుగు లీలలచే నలరారు చొక్కనాథ చర్మిత అనువాద 
_(పణాళిక నరయవలెనన్న ముందు దాని మూలమును గూర్చి తెలియవలె. 

చొక్కనాథ చర్మితముసకు మూలమేది? యన్నుపశ్నమునకు సమాధానము ఈ 
కావ్యమునందే మనకు లభించును. చొక్కనాథ చరితము నందలి కథానుకమణికలో 
వామదేవ వశిషాది మహర్షులు కుంభ సంభవుడైన అగస్త్యుని గాంచి 

“మధురాపురేశ్వరు మహింజొక్కనాథు 

విధములింపుగ మాకు వివరింపు మనుఘ” యని (పార్థింవ - 

““నంతనామునుల( జయ్యన గారవించి 

వినుతింప( దొడగెను వింధ్యశెలారి 

మును నారద వ్యాన మునులు [గంథమున 

నాది నుత్తర పురాణాఖ్యంబు నందు 

భేదించి చెప్పిరి, (బీతి నేర్పజీచి 

యీపుణ్య కథమీకు.నేర్పడ నిపుడు 
| రూపింతు నంక్షేవ రూపమ్ముగానుు- అని చొక్కనాథుని అరువది నాలుగు 

లీలలను వివరించి అనంతరము మునులనందర గనుగొని 

“ మునులార! యీ విధంబున( జొక్కనాథు 
డనువంద నామధురాపురంబునను 





1. చొక్కనాథ చరి[త. పుట 11. 
2. చొక్కనాథ చర్విత. పుట 11. 


44 అనువాద విధానము 


లలి(జతుష్టష్టి లీలా వినోీదముల 

విలసిల్లి నావురి విఖ్యాతిగాను 

నందమై నారద వ్యాసులు విప 

స్కాందపురాణార్థ సారమెర్పఅచి 

భావించి చెప్పిరి పాగల్భ్యబుద్ది 

గావించి రంతయు (గంథ రూపమున 

నటుగాన మీరలు నా పుణ్య చరిత 

దెటవుగా నన్ను((బార్జించి వేడినను 

నామవాకావ్యమ్ము నాత్మలో దలచి 

వేమాజు సద్భక్తి వినుతించి మించి 

నలువొప్పగా( జొక్కనాథ చర్మిత 

మలరంగ మరలు నందు వినగ 

'మెజసి యా మహిమలు మించి వేర్వేజ 

బరగ సంక్షేప రూవమ్ముగ జేసి 

నానేర్చు విధమున నాదు జిహ్వుకును 

బూనిన మార్గమ్ము( బొసగం జెప్పితిని”, అనినాడు. 

పై ద్విపదలను బట్ట పూర్వము నారదుడు మరియు వ్యాసుడు స్కాంద 
పురాణమునందు మధురాధినాథుడైన శ్రీ చొక్కనాథుని యొక్క అరువది నాలుగు 
లీలలను వర్ణించి యున్నారని వానినే అగస్త్యుడు సంక్షేపముగా చెప్పినాడని తెలియుచున్నది. 
దినిని బట్టి ప్రకృత చొక్కనాథ చర్మితయను తెలుగు ద్విపద కావ్యమునకు మూలము 
సంస్కృతమున గల స్కాంద పురాణముసందలి హాలాస్య మాహాత్మ్యమను నామాంతరముగల 
మధురాఖండమని తెలియుచున్నది. మధురాఖండమునకే మధురాపురాణమని మటీయొక 
పేరు. దీనిని అగస్త్యుడు వర్ణించి చెప్పినాడు గనుక నిది అగస్త్య సంహిత లోనిదని చెప్ప 
వచ్చును. మూలమును జూచిన ఈ విషయము (ధువపడును. మూలము నందిట్లున్నది. 

“సంస్కృత హాలాస్యమాహాత్మ్యమున (పథమాధ్యాయమున కైలాస పర్వతముపై 
విశ్వకర్మచే నిర్మితమైన చంద కాంతశిలామయ కుట్టిమమున భస్మ ర్నుదాక్ష మాలాలంకృతుడై, 
2వ ధ్యాన పరాయణుడై వ్యాఘచర్మముపై నుపవిష్టుడైన వ్యాస శిష్యుడు, మహా(పాజ్ఞుడు, 
పౌరాణిక శిరోమణియైన సూతమహర్షిని గనుగొని శివభక్తి పచోదితులైన బుషులు 
కొందు సమస్త కివధర్మజ్ఞుడవైన ఓ సూతమునీ! భుక్తి ముక్తి పదముతైన మేరుమందర 
కైలాస శ్రీపర్వతము లాదిగా గల శవక్షేతములన్నింటిలో నెల్లప్పుడును, విశిష్టమై, 
చిరంతనమైన ఒకానొక క్షేతమును గూర్చి మాకానతీయ వలసినదని (పార్థింపగా సూత 
మహర్షి తనను వేడిన యా మునులను గాంచి, శంభు క్షేతములను ధ్యానించి, శివభక్తి 





1. చొక్కనాథ చరిత. పుట 360, 361లు. 


చొక్కనాథ చర్మిత 45 
పరాయణులైన ఓ బుషులారా! వినుడని ఇట్లు వక్కానించినాడు. సర్వ సౌభాగ్యముల 
నొనగూర్చునదియు, చతుర్వర్గ ఫల(పదమైనదియు, (బహ్మ విష్ణు మహేం(దు లబే 
సేవింప బడునదియునగు విశిష్టతరమై న శివక్షేత మొకానొకటి కలదని, దానిని పూర్వము 
కుంభ సంభవుడు వశిష్రాదిమహర్షులకు తెలిపి నాడని, అదే సర్వపావ వినిర్ముక్త సమర్థమగు 
హాలాస్య క్షతమని నుడివినాడు,. 

వోలాస్యమాహాత్మ్యము వేదాంత మందతి గూఢమైనదని, _వవిస్తరమైన పురాణముగా 
బెప్పబడినదని, ఇది స్కాంద మధ్యమున నున్నదని, స్కాంద పురాణము సనత్కుమార, 
సూత, శాంకర, వైష్ణవ, (బాహ్మ, సాసూర సంపాతలను నారు నంపాతలుగా 
విభజింపబడియున్నదని, అందలి మూడవ సంహితరై న శంకర సంహితనే అగస్త్యుడు 
వశిష్ట్ణాది మహర్షులకు బోధించినందున అగస్త్య సంహితగా పిలువనైనదని సూతుడు 
మునులకు చెప్పినట్లుగా నున్నద్బి- కావున స్కాంద పురాణము నందలి అగస్త్య సంహిత 
(శంకర సంహిత) లోని హాలాస్యమాహాత్యుమే బొక్కనాథ చరితకు మూలము. 

చొక్కనాథ చరిితమునకు పీఠిక (వ్రాసిన తి!! చం్యదశేఖరన్‌ గారు “హాలాస్య 
మాహాతకము, మధురాఖండము నని నామాంతరములుగల సంస్కృత పురాణ _(గంథమునకు 
దొరికినంతలో నిదియే మొదటి తెనుగుసేత యని యూహింప నగుచున్నది", అని 
_వాసినారు. 

నిడుదవోలు వెంకటరావుగారు “చొక్కనాథ చర్మిత తొమ్మిది యాశ్వాసముల ద్విపద 
కావ్యము. ఇది స్కాందమున మధురా ఖండమున వోలాస్య క్షేతమున వెలసిన సుందరేశ్వరుని 
' (చొక్కనాథుని) లీలలు ర4ను తెలుపు వోలాస్య క్షేతమాహాత్మ్యమునకు తెలుగుకృత్మి 
- అని [వాసినారు. 

సాహిత్య చర్విత కారులును ఈ కావ్యమునకు మూలము వోలాస్య మావాత్మ్యమనియే 
పేర్కొనియున్నారు. 

అనువాద విధానము :- చొక్కనాథ చరితము వోలాస్య మాహాత్మ్యమునకు 
యదాతథానువాదమా లేక యదేచ్చాను వాదమా? అను _పశ్నకు ఉత్తర్వు ఇంతకుముందు 
మూలమును గూర్చి వాయుచు చూపిన ద్విపదలలోనే యున్నది. కవి అగన్వ్యునిచే 
చెప్పించిన ఆద్విపదలలో 

“యీపుణ్య కథ మీకు నేర్పడనిపుడు 

రూపింతు ' సంక్షేప రూపమ్ము గాను అనుట వలన మూలము నందలి కథలను 
సంక్షేపముగా తెలియ పరతునని, 


హాలాస్యమావాత్మ్యము. (పథమాధ్యాయము. 25-46 శ్లోకములు. పుట 3. 
హాలాసన్యమాహాత్మ్యము. పథమాధ్యాయము. 47-54 శ్లోకములు. 

చొక్కనాధ చరి[త పీఠిక పుట5. (మాసు ప్రాచ్యలిభిత గంథాలయమువారు “క్యూరేటర్‌” 
పేరున పీఠికలు వాయించుట నంపదాయము). 

భారతి జూలై 1949. పుట 25. (కవకాల నిర్ణయము - శాసనాధారములు అను వ్యానం. 
చొక్కనాథ చరిత. _పథమాశ్వాసం. పుట 11. : 


OM — 


O12 


46 అనువాద విధానము 


“నలువొప్పగా చొక్కనాథ చరిత 

మల రంగ మీరలు నందు వినగ 

మెజసియా మహిమలు మించి వేజ్వేర 

బరగ సంక్షేప రూపమ్ముగ జేసి 

నానేర్చు విధమున నాదుజిహ్వూకును 

బూనిన మార్గమ్ము బొసగ జెప్పితిని” అనుట వలన మూలమునకిది యదాతథాను 
వాదము కాదని, తాను నేర్చిన విధమున, తన జిహ్వా కిష్టమైన మార్గమున పొసగునట్లు 
సంక్షేప రూపమున చెప్పినదని అనగా నిది యదేచ్చానువాదమని తెలియుచున్నది. 

““అసలాంధ్రీకరణము ద్వివిధము. కవులయిన వారు చేసిన యాంధీకరణమొక 
విధము. ఆం(ధ్రీకరణము చేసి కవులనబడువారు చేసిన యాం[ధీకరణము మజొకవిధము. 
కవులయిన వారు చేసిన యాంధ్రీకరణము మూల విధేయతతో పాటు స్వతం్యత కవితా 
ముద కలిగి యుండుట విశేషము. ఆంధధీకరణము చేసి కవులనబడువారు చేసిన 
యాంధీకరణము కేవలము మూలమునకు దాసానుదాసము. ఇందు మొదటిది 
(పతిభామూలకము. రెండవది అభ్యాసవ శము. 

పై విభజన (ఉపకారము చూచినచో తిరువేంగళ కవి మొదటి కోవకు చెందిన వాడని 
చెప్పవచ్చును. 

బొక్కనాథ చర్మితమును దానికి మూలమైన హాలాస్యమాహాత్మ్యమును, వాని 
రచనా విధానములను స్థూలముగా పరికిలించినచో పై విషయము (ధువపడును. 
స్థూల పరిశీలన 

(1) చొక్కనాథ చర్మితమునకు మూలమైన సంస్కృత హాలాస్యమావాత్మ్యమను 
(గంథాంతమున గల గద్య ద్వారా స్కాంద పురాణము నందలి అగస్త్య సంహితలోని 
హాలాస్య మాహాత్మ్యము, వశిష్టాది మునులకు కాకీముక్తి మంటపమందు అగస్త్యమునిచే 
త్తీ హాలాస్యెశ్వరుని అరువది నాలుగు లీలలను డెబ్బది యుక్క అధ్యాయములలో 
చెప్పినటుున్నది. 

“ఇతి త్రీస్కాందే పురాణే - అగస్త్య సంహితాయాం! వోలాస్య మాహాత్మే్య - 
వశిష్టాదిమునీశ్వరాణాం కాశ్యాం ముక్తి మంటపే అగస్త్యేన ప్రోక్త త్రీహాలాస్యేశ్వర చతుష్షవ్షి 
లీలానుకథనం నామ ఏకసప్రతితమోధ్యాయః్నా. 

మూలమున డెబ్బది యొక్క అధ్యాయములలో చెప్పబడిన అరువది నాలుగు 
లీలలను తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమునందు తొమ్మిది యాశ్వాసములలో చెప్పినాడు. 





1. బొక్కనాథ చరిత. నవమాశ్వాసం. పుట 36]. శ 
2. డా! కొర్లపాటి శ్రీరామమూర్తి - “శ్రీనాధుడు పుట. 443. 
౩. హాలాస్యమాహాత్మ్యము. పుట 2898. 


చొక్కనాథ చర్మిత 47 

“సరస లక్షణకావ్య సత్కవీం(ాభి 

నందిత శ్రీ చొక్కనాథ చర్మిత 

మందున నిది నవమాశ్వాసమయ్యు”, 

(2) హాలాస్యమావాతక్మము నందు (పతి యధ్యాయమునకు ఒకపేరు గలదు. 
ఉదాహరణకు “ఇతి శ్రీ స్కాంద పురాణ - అగస్త్య సంహితాయాం -హాలాస్య మావాత్మ్యే 
- (వశ్న విధిర్నామ - (పథమోధ్యాయ్క” అనుట వలన (పథమాధ్యాయమునకు 
“వశ్నవిథి యను పేరున్నట్లు తెలియుచున్నది. 

' హాలాస్యమాహాత్మ్యము పురాణము గావున నిందు అధ్యాయ విభజన గలదు. 
చొక్కనాథ చర్మితము కావ్యముగాన నిందు అధ్యాయ విభజనకు మారుగ ఆశ్వాన విభజన 
కలదు. 

(3) హాలాస్య మావోత్మ్మము నందు వరుసగా ఒకటి, రెండు, మూడు 
అధ్యాయములలో వర్ణింపబడిన కథా _పారంభ _పశ్నవిధి, క్షేత మహిమానువర్ణనము, 
లింగమహిమాను వర్ణనములు లీలలు కావు. అట్లే పందొమ్మిది, ఇరువది అధ్యాయములలో .. 
నున్న సోమవార (వతవిధి, సోమవార [(వతోద్యాపనములు లీలలు కావు. డెబ్బది 
యొకటవ అధ్యాయమగు చతుష్షష్టి లీలాను కథనం ముగింపు గాన ఇది కూడా లీలగాదు. 
- అనగా మొత్తము ఆరు అధ్యాయములు లీలలు గావు. ఈ ఆరింటిని మొత్తము డెబ్బది 
యొక్క అధ్యాయముల నుండి తీసివేసిన అరుపదియైదు అధ్యాయములు 
వచ్చును. ఈ అరువదియైదు అధ్యాయములకు అరువది నాలుగు లీలలు కలవు. 
అదెట్లనగా మూడవ, నాలుగవ (ఈ రెండు) అధ్యాయములలో ఒకే లీల వర్ణింపబడినది 
గాన అరువదియైదు అధ్యాయములకు అరువది నాలుగు లీలలున్నవి. 

హాలాస్యమాహాత్మ్యమందలి మొదటి మూడధ్యాయ ములలోని విషయము చొక్కనాథ 
చరితమున అవతారిక, కథాను[కమణిక, చౌషష్టి లీలల పట్టికగా సరిపుచ్చుకొన 
వచ్చును. మూలమున చౌషష్టి లీలల పట్టిక తృతీయాధ్యాయముననున్నది. కథాన్నుకమము 
హోలాస్యమావోత్మ్య పురాణమునందు సూత పౌరాణికుడు మునులకు చెప్పినట్లు కలదు. 
చొక్కనాథ చర్మితమున నట్లు లేదు. మూలమునందలి సోమవార (వతవిధి, [వతోద్యాపనములు 
తెనుగున లేవు. దీనికి కారణము కవి కావ్యదృష్టి కావచ్చును. సంస్కృత మూలమునందలి 
డెబ్బది యొకటవ అధ్యాయములోని వృత్తాంతము తెలుగు 
కావ్యాంతమునగల విషయము, దేనికదే స్వతంత్రము. ఈ అంశమును సూక్ష్మ పరికీలనమున 
వివరముగా వాయుదును. 

(4) హాలాన్య మాహాత్మ్యము నందున్న 7,8 లీలలు (11,12, అధ్యాయములు, 
చొక్కనాథ చర్మితమున 8వ లీలగను, 18,19 లీలలు (24,25 అధ్యాయములు) 18వ 


1.  చొక్కనాథ చరిత. పుట ౩65. 
2. హాలాస్యమాహాత్మము. పుట 10. 


48 అనువాద విధొనము 


లీలగను, 45,46, లీలలు (51,52 అధ్యాయములు) 45వ లీలగను. 
అనువదించియున్నవి. కవి ఈ ఆరు లీలలను మూడు లీలలుగా కుదించి, మూడు లీలలు 
కొత్తగా చేర్చి ఈ అంతరమును పూరించినాడు. చొక్కనాథ చరి[త మందలి 3వ లీల 
మరియు 62, 63వ లీలలు మూలమున లేనివి. అనగా (కొత్తవి. బహుశః ఇవి కవి 
స్వకపోల కల్పితములో లేక ఏదైనా (గంథము నుండియో స్వీకరించియుండవచ్చును. 
._మూలమునందలి ఆరులీలలను మూడు లీలలుగా కుదించి [కొత్తగా మూడు లీలలను 
వాయుట వలన అరువది నాలుగు లీలలు సరిగా సరిపోయినవి. 

(5) హాలాస్య మావోత్మ్యమునందలి 57 వ లీలను చొక్కనాథ చర్మితమున 44వ 
లీలగా కవి అనువదించినాడు., 

(6) హాలాస్యమాహాత్యమునందు డెబ్బది యొక్క అధ్యాయములలో మొత్తము 
ఆరువేల ఎనమిది శ్లోకములున్నవి. (పార్థనా శ్లోకములు తొమ్మిది మంగళ శ్లోకములు 
ఎనమిది కలుపు కొన్నచో ఈ పురాణమునందు మొత్తము 60225 శ్లోకములు గలవు. 
చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి ఈ 6025 శ్లోకములను అవతారిక నుండి 
మొదలుకొని కావ్యాంతము వరకు. తొమ్మిది ఆశ్వాసములలో మొత్తము అయిదు వేల 
తొమ్మిది వందల ఏబది. (5950) ద్విపదలలో అనుపదించినాడు. మూలమునందలి 
శ్లోక సంఖ్య కన్న అనువాదమునందలి ద్విపద సంఖ్య తక్కువ 

(7) వోాలాన్యమావోత్మ్ముమున లీలను పారంభించునపుడు ఆ లీలలోని 
విషయమును ఒక.శ్లోకములో నామ మ్మాతముగా చెప్పి ఆ లీలను మీకు వివరింతునని 
అగస్త్యుడు మునులకు వివరించినట్లు కలదు. ' చొక్కనాథ చరితమున ఒక లీల 
పూర్తియైన పిదన దాని తరువాతి లీలను ఒకసారి మనమున దలచుకొని పారంభించినట్లు 
కలదు. 

ఉదా” హాలాస్యమావోాత్మమున తృతీయ లీల పారంభమున 

“యయాకదంబకాంతారం పురీణాం (వపవరంభ వేత్‌ 

తాం లీలాం సుందరేశస్య శృణ్వంతు ముని పుంగవాః. 

చొక్కనాథ చరితమునందు- 
“ఇదియు రెండవ లీల యిటమీది చరిత 

_ ముదముతో జెప్పెద మునులార వినుడు 
అనుచు సన్మునులతో నాయగస్త్యుండు 
మనమున(దల పోసి మజియునిట్లనియె[. 





లీలల పట్టిక. అనుబంధము 11లో వివరముగా చూడవచ్చును. 
వివరములకు అనుబంధము ]] నందలి పట్టికలు చూడవచ్చును. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 37. 

చొక్కనాథ చరిత. (ప్రథమాశ్వాసము. పుట 34. 


ఏ (౦ [౧ 


చొక్కనాథ చరిత 49 


(8) హాలాస్యమావాత్మ్యమునందు లీలల చివరవాని సంఖ్యలను జెష్పుచు 
ఫలశృతి చప్పియున్నది. ఉదాహరణకు. 

“ఇయంతు _వథమాలీలా మహెందానుగవోత్మికా 

మహాసంవత్తి జననీ మహాపుణ్య [పదాయినీ” 

మవాోవ్యాధి (పశమనీ మవాపాతకనాశనీ 

(శోతవ్యాపఠిత వ్యాచ భక్తి మద్భిర్దనైస్సదా,” 
దొక్కనాథ చరితము నందు [పతిలీల చివరదాని సంఖ్య యున్నది. ఫలశృతి కొన్ని 
లీలలకున్నది. కొన్నింటికి లేదు. 

“ఇదియు (పథమ లీల యిది విన్న (వాయ 

జదివిన నట్టి యా సదృక్తులకును 

దొలగు ([బహ్మత్యాది దోషముల్‌ మిగుల 

బలియులై సౌభాగ్య పదవి నొందుదురు. 
ఫలశృతి లేని లీలలో ఉదా.కు మూడవ లీల చివర 

“ఇదియు మూడవ లీల యిట మీది చరిత 

ముదముతో జెప్పెద మునులార ! వినుడి” అని తరువాతి లీల _పారంభమైనది. 
షష్టాశ్వాసమునకు దక్క మిగిలిన ఆశ్వాసములన్నింటికిని ఆశ్వాసాంతమున గల లీలకు 
తప్పనిసరిగా ఫలశృతి చెప్పియున్నది. ఉదాహరణకు తృతీయాశ్వాసాంతమునగల 
పదునాణవ లీలకు- 

“చిర యశోధనులార! శ్రీ చొక్కనాథు 

చరితల నిది షోడశంబగులీల 

విశ్వమంది లీల విన్న సత్పుణ్యు 

లె శ్వర (పాప్తలై యామ్నాయ విద్య 

లందు నాధిక్యులై యాగ మోక్తిగను 

బొంది వేడ్కలను సద్భుధులెల్ల బొగడ 

శ్రీ చొక్కనాథుని సేవల మరగి 

యా చంద తారార్కమై యుందురెపుడు”.. 

(9) హాలాస్యమాహాత్మమున ఏఏ లీలలు ఏఏ పాండ్యరాజుల కాలమున 
జరిగినవో వారి పేర్లు (వాసియున్నవ్యి. చొక్కనాథ చర్మితమున నంతగా లేవుగాని కొన్ని 
లీలలకు వాని _పారంభమునమధురను పాంధ్య రాజు పాలించు కాలమున నీకథ జరిగినదను 


హాలాస్యమాహాత్మ్యము. పుట ౩4. పంచమోధ్యాయము. 120, 121 శో.లు. 
చొక్కనాథ చరిత. _పథమాశ్వాసము. మొదటి లీల పుట 29. 

చొక్కనాధ చరిత. ద్వితీయాశ్వాసము. పుట ౩6. 

చొక్కనాధ చరిత. తృతీయాశ్వాసము. పుట 104. 

వివరములకు అనుబంధము 1V పాండ్యరాజుల వంశావళి. 


౮౫ ల(ల గు 


50 అనువాద విధానము 


నర్థము వచ్చు ద్విపద (వాసియున్నది. అట్లు తృతీయాశ్వాసము నుండి పంచమాశ్వాసము = 
వరకు ఆశ్వాస [పారంభమున మా(తము ష్‌ పేర్లు (వాసియున్నవి. ఆ 
తరువాతి ఆ శ్యాసములకు లేవు. 

ఉదా.కు పదునొకండవ లీల పారంభమున. 

“పరగ నా సౌందర్య పాండ్య భూవిభుడు 

చిరకీర్తి రాజ్యమ్ము సేయుచునుండో, 
పంచమాశ్వాన [పారంభమునాా 

“మధురాపురమ్మున మటి దేవపాండి 

ధర్మమ్ము దప్పక ధరయేలుచుండ్న”. 
హాలాస్యమాహాతకాము పురాణము గావున పురాణలక్షణమైన వంశము, వంశాను 
చరితములను లక్షణముల్ము పాండ్య రాజుల ఎడ పాటించి యా రాజుల పేర్లు (వాసి 
యున్నవి. చొక్కనాథ చర్మితము కావ్యముగావున ఈ నియమము నంతగా పాటించలేదు. 
. పై స్థూల పరిశీలనను బట్టి చొక్కనాథ చర్మితయనునీ కావ్య రచనా _పణాళిక 
. హాలాస్యమాహాత్మ్య పురాణ రచనా (పణాళికకకు యధాతథముగా కాక మార్పులతో 
- స్వతర్యతముగా నుండుట వలనను, పురాణ దృష్టికి బదులుగా కాప్య దృష్టితో ననువదించి 
యున్నందునను, ఈ కావ్యము మూలమునకు యథాతథానువాదము కాదని యధేచ్చాను 
వాదమని తెలియుచున్నది. 


అనువాద విధానము St పరిశీలనము 


(పథమాశ్వాసము - అవతారిక 

(1) వోలాస్యమావోత్మ్మమున 179 శ్లో,లలో పర్ణించియున్న వశ్న విధియను 
పథమాధ్యాయమును తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమున కధాన్నుకమణికలో 115 
ద్విపదలు + ఒక చరణములో వర్ణించినాడు. 

(2) హాలాస్యమాహాత్మ్య పురాణమున రెండవ అధ్యాయమున 145 శ్లో.లలో 
నున్న క్షే (త తీర్ధ మహిమాను వర్ణనమును చొక్కనాథ లా తెనిగించలేదు. కవి 
దీనిని పూర్తిగా ట్‌ వేసినాడు. 

(3) మూలమునందు తృతీయాధ్యాయమున 66 శ్లో.లలో నున్న లింగమహిమాను 

వర్ణనము చొక్కనాథ చరితలో లేదు. 

(4) హాలాస్యమావాత్మ్య మందు తృతీయాధ్యాయమున ఏబది యైదు (55) 
క్ల. లలో నున్న సంగ్రహ చౌషష్టిలీలలు చొక్కనాథ చరిత్రమున డెబ్బది నాలుగు (74) 
ద్విపదలలో (వాసినాడు., 

la చొక్కనాథ చరిత. పుట 73. FAN చొక్కనాథ చరిత. పుట 137. 

ఏ. “సర్గశ్చపతిసర్గశ్చ వంశో మన్వంత రానిచ 


వంశానుచరితం చేతి పురాణమ్‌ పళ్ళు లక్షణమ్‌” 
4. _ చొక్కనాథ చర్విత. పుట 12 నుండి య వరకు. 


చొక్కనాథ చరిత 51 


(పథమాశ్యాసము - మొదటి లీల 

(1) తిరువేంగళ కవి, హాలాస్యమావాత్మ్యమందలి “వృతాసురవధి యను 
నాలుగవ అధ్యాయము, "“మహేందాన్నుగహిమను అయినవ అధ్యాయఘు లందలి 
(పథమ లీలను చొక్కనాథ చర్మితమున (పథమాశ్వాసమున మొదటి లీలగా ననువదించినాడు. 

(2) నాలుగవ అధ్యాయమునందు ఒక వంద ఆరు శ్లోకములలో నున్న కథను 
చొక్కనాథ చర్మితమున కేవలము పదునేడుద్వివదలకు కుదించినాడు. ఐదవ 
అధ్యాయమునందు ఒక వంద ఇరువది యొక్క *.లలో నున్న మహెందాను (గహ 
విషయమును ఈ కావ్యమున ఒక వందడెబ్బ' యైదు ద్విపదలలో విపులముగ 
రమణీయముగా వర్ణించినాడు. 

(3) మూలమున తిలోత్తమ నాట్యమున తిలకించుచున్న ఇందుడు దేవగురువు 
రాకను గమనించి కూడా అతని సమ్మానింపగుండుట - ఆ దోషము వలన ఇం(దునకు 
బలము( దరిగి పోయి దానవులచే నోడింపజడుట - ఇందుడు (బహ్మ శరణుజొచ్చుట 
ఆయన గుర్ముదోహము పాపమని చెప్పి త్వష్ణుపుతుడైన విశ్వరూపునిగురువుగా నిచ్చుట 
- విశ్వరూపుడు యజ్ఞ భాగమును రాక్షసులకుపంచుట. ఇందుడు కోపించి యాతని 
జంపుట - (బహ్మహత్యా దోషము అంటుకొని బాధించుట - మునులు ఈ పాపమును 
జల, భూ, (స్త్రీ వృక్షములకు పంచుట - విశ్వరూపుని తండి త్వష్టు పగదీర్చుకొనుటకై 
తిలాజ్యములతో హవిస్సును (పం: ౫ అందు వృ| తాసురు డుద్భృవించుట - వృతాసురుడు 
ఇందుని ఓడించుట ఇం్యదుడు |: హ్మోది దేవతలతో కలసి విష్ణుపుసు దర్శించ ఆయన 
యానతి (పకారము దధీచి ప” ముకను వ(జాయుధముగా వేసికొని వృతాసురుని 
జంపుట - వృతహత్యాదోషష. వాటిల్లుట - రుద లోకమున బృహస్పతిని గలసి 
సేవించుట శివసేవనమున .బహ్మహత్యా దోషము దొలగిపోవునని తెలుపుట - కలాసాది 
సవక్ష్నేత సందర్శనార్ధము _.-౧దుడు గురుననుజ్ఞ వడసి వెడలుట - కలదు. 

దొక్కనాథ చక్మెతమున వృతాసుర జన్మ వృత్తాంతము. ఆదిగా గల పై కథ 
యంతయును లేదు. ఇందుకేవలము పృ(తాసురుడు ఇం్యదునితో తలపడి మడయుట 
 మ్మాతమే కలదు. దధీచి వెన్నెముకను వజాయుధముగా జేసికొనిన విషయము కూడా 
ఇందు లేదు. ఇట “ఘన పష్మృజహతిచేత్య' అని మాతమే యున్నది. త్వష్టు పుతుడైన 
విశ్వరూపుని జంపుట వలన కలిగిన (బహ్మహత్యాదోష విభజనము ఇందు వృ(తహత్యా 
దోష విభజనముగా మార్చినాడు ఇవ కథలో జరిగిన _పధానమైన మార్పులు. 

(4) మూలమునందలి మహేందానుగహ విషయమును చొక్కనాథ చర్మితమున 
వనవర్ణన, వేటవర్ణన - ఇత్యాది వర్ణనలతో విపులముగను, రమణీయముగాను రన్ధిర్ణి బివైడు. 


1. చొక్కనాథ చరిత. పుట 17.. 





52 అనువాద విధానము 


(పథమా శ్వాసము - రెండవ లీల 
(1) వోలాస్యమావోత్యుమున ఈ రెండవ లీల ఐరావతశాపవిమోచనము అను 
ఆరవ అధ్యాయమున నున్నది. దీనిని చొక్కనాథ చరి|తమున [1పథమాశ్వాసమున 


రెండవ లీలగా ననువదించినాడు. 
(2) మూలమున డెబ్బది వడు శ్లోకములలో నున్న ఈ లీలను చొక్కనాథ 


చరితమున ఎనుబది మూడు ద్విపదలలో కవి వర్ణించినాడు. 

(3) మూలమునందు కథాపారంభమున ఇందుడు జంభాసుర సంవోరానంతరము 
దేవలోకమునకు రాగా దేవతలు మునులు ఆయన నభినందించుచు కానుకలిచ్చుటకు 
వచ్చిరి. దుర్వాసుడు కూడా శివపసాదమైన పుష్పమునొక దానిని కానుకగా తీసికొని 
వచ్చెను గాన ఈ కథ దేవలోకమున అమరావతీ నగరమునందు జరిగినదని తెలియు చున్నది. 

చొక్కనాథ చరితమున సురనాథుడు కదంబకాంతారమునకు వేటకై వచ్చి 
హేమపద్మాకరమున తీర్ధమాడి వోలాస్యెశ్వరుని దర్శించుకొని ఒక వేదిక నిర్మించుకొని 
దానిపై గూర్చుండి కొలువు తీరియుండగా దుర్వాసుడు వచ్చినట్లు కలదు. కాని కథలో 
మధ్య భాగమున ఐరావతము అవనికి దిగినట్లు, శాపవిమోచనానంతరము దేవ లోకమున 
కేగినట్లున్నది. కాన కవి స్థల విషయమున స్వతంతించి ఇట్లు మార్చియుండ వచ్చును. 

(4) మూలమున దుర్వాసుడు దేవలోకమునకు బోవుటకు ముందు కాడియందు 
కామేశ్వర లింగమను నొకలింగమును (పతిష్టాపించి పూజించి శివుని సంతోషవఆిచగా ఆ 
దేవుని శిరమునుండి ఒక 'మహోత్పలము' రాలిపడినట్టు, దానినే దెచ్చి ఇందునకిచ్చినట్లు 
కలదు. 

దొక్కనాధ చరితమున లింగ (పతిష్టాపన వృత్తాంతము లేదు - దుర్వాసుడు 
మ హనాతృలమును దెచ్చినట్లుగాక దండనే తెచ్చినట్లు కవి మార్పు చేసినాడు. ఈ మార్పు 
యుక్తముగా నున్నది. ఎందుకనగా తరువాతి కథలో ఐరావతము దానిని [కింద పడవేని 
(ఆక్కినట్లు, దానినే దుర్వాసుడు మరల (గ్రహించినట్లు ఉన్నది. ఒకే ఒక పుష్పమైనచో 
గజము ,తొక్కిడికి దానిరేకులు కూడా మిగులవు కదా! అందువలన దానిని తిరువేంగళ 
కవి హారముగా మార్చినాడు. 

(5) మూలమున ఇందుడు దుర్వాసుడిచ్చిన మహోత్పలమును విజయగర్వమున 
ఒక చేతితో (గపాంచి ఐరావతముపై వేసినట్లున్నది. దొక్కనాథ చర్మితలో దుర్వానుని 
సన్మానించిన అనంతరము ఐరావతము శిరమున ధరించినట్లు కలదు. దినిని బట్టి 
మూలమున ఇందుడు గర్విగను తెనుగున వినయ సీలిగను కనుపించుచున్నాడు. 
తిరువేంగళ కవి దుర్వాసుడు శపించిన సందర్భమున మాత్రము ఇం(దుని' అవాంకారి 
యనియే వర్ణించినాడు. 


1. వోలాస్యమావాత్మ్య్యము. పుట 35, 11 నుండి 13 శ్లోకములు. 


చొక్కనాథ చర్మిత 53 

(6) 'హాలాస్యమాహాత్మ్యమున ఇం(దుడు దుర్వాసుడిచ్చిన మహోత్పలమును 
ఐరావతము ?రముపై నుంచగా, అది దాని తల విదిలించగా, ఆ పూవు (కింద బడినట్లు 
తదుపరి దానిని |తొక్కి-వేసినట్లు (వాసియున్నది. 

చొక్కనాథ చర్మితలో కవి ఈ విషయమున చిన్న మార్పు చేసినాడు. ఐరావతము 
స్వభావ వశమున తల విదిలించినట్లుగాక పూలకు పరిమళము నాపాదించి, ఆ పరిమళము 
(గోలుటకు తుమ్మెద వచ్చి (మోయగా ఆధ్యనికి ఏనుగు తలవిదిలించినట్లు మార్చినాడు. 
ఈ మార్పు సరసముగానుండుట యే కాక ఐరావతము సాధువని నమర్ధింపబడినది. 

(7) సంస్కృత మూలమున దుర్వాసుడు ఇం[దుని భవిష్యమున నీ తల 
తెగిపడునని శపించినట్లు మ్మాతమే కలదు. తెనుగు అనువాదమున అట్లుగాక పాండ్యరాజు 
చక్రాసిచే నీ తల వెయ్యి వక్కలగునని శపించినట్లున్నది. 

మూలమునను, తెనుగునను ఇం(దునకు ఐరావతమునకు శాప విమోచనము ఒకే 
రీతిగా చెప్పియున్నది. 

(8) మూల [గంథమునందును, అనువాద [గంథమునందును కేవలము ఐరావత 
శాప విమోచన వృత్తాంతమే ఈ లీల యందున్నది. కాని ఇందుని శాప విమోచన 
వృత్తాంతము ఇందులేదు. దానికి కారణము ఈ లీలకు ఐరావత శాపవిమోచనమని 
పెరిడుటయే. 
ద్వితీయాశ్వాసము " మూడవలీల 
చొక్కనాథ చేరితమునందలి మూడవ లీల మూలమున లేదు. 
దతీయాశ్యాసము - నాలుగవలీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున “వైశ్య కదంబ విపినపురీనిర్మాణం' అను విడవ 
అధ్యాయమున వర్ణింపబడిన మూడవ లీల చొక్కనాథ చర్మితమున ద్వితీయాశ్వాసమున 
నాలుగవ లీలగా ననువదితము. 

(2) సంస్కృతమున ఎనుబది మూడు శ్లోకములలో నున్న కథ తెనుగున ఒక వంద 
నలుబది నాలుగు ద్విపదలలో నున్నది. 

(3) మూలమున లీలను (పారంభించునపుడు ఏడు శ్లో.లలో, చెప్పిన పూర్వ 
కథాపరిచయమును అనువాదమును కవి వదలి వేసినాడు. 

(4) సంస్కృతమున కదంబకాంతారమును పురముగా జేసిన వాడు కులశేఖర 
పాండ్యుడు. తెలుగున కులశేఖర పాండ్యుని కుమారుడైన మలయ ధ్వజపాండ్యుడు. 

(5) వాలా స్యమావోత్మ్యమున లీలాంతమున 8 శ్లో.లలో (75 నుండి 83 
వరక్క కులశేఖర పాండ్యునకు మలయ ధ్వజపాండ్యుడు జన్మించిన వృత్తాంతమున్నది. 
చొక్కనాథ చరితమున కవి దీనిని వదలి వేసినాడు. 

1. వోలాస్య మాహాత్మ్యము. వుట 3/7, ౩8ిలు. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 41. 


54 అనువాద విధానము 


(6) సూర్యోదయ, సూర్యాస్తమయ, కదంబకాంతారనగర నిర్మాణ, స్వప్న వృత్తాంతాది 
వర్ణనలు మూలముకన్న తెలుగున విపులముగా సెరిగినవి. 

(7) కులశేఖరునకు కలలో కన్పించినది సిద్ధ రూపములో నున్న శివుడు - 
మలయధ్వజునకు కన్పించినది చొక్కనాథుడే. 

(8) వైశ్యుడు భయంకరమైన కదంబకాంతారమున హాలాస్యనాథాలయమును 
దర్శించి కుల శేఖర పాండ్యునకు అచ్చటి వింతలను మ్మాతమే వివరించినాడు. కాని 
బొక్కనాథ చరితమున మలయధ్యజానకు అచటి వింతలను వివరించుటతో పాటు 
రాజధానికది అనువైన (ప్రదేశమని నగరమును నిర్మించి రాజధానిగా జేసికొమ్మని 
విన్నవించుకొనినాడు. 

(9) సిద్దరూపుడైన శివుడు కులశేఖర పాండ్యునకు కదంబకాంతారమును 
నగరముగా జేయుమని యాజ్ఞాపించినాడు. మలయధ్యజపాండ్యునకు చొక్కనాథుడు 
నగరమును నిర్మించి రాజధానిగా జీసికొని పు ప్యౌతాభివృద్ధిగా నేలుకొమ్మని 
యానతిచ్చినాడు. ఇవి ఈ లీల యందుగల _పధానమైన మార్పులు. 
ద్వితీయాశ్వాసము * ఐదవలీల 

(1) వోలాస్యమావోత్మ్యమున ఎనిమిదవ అధ్యాయమునగల తటాతక 
జననమను నాలుగవ లీలను తిరువేంగళకవి ws చర్మితమున ద్వితీయాశ్వాసము 
ఐదవ లీలగా రచించినాడు. 

(2) మూలమున ఈలీల 121 శ్లో. లలో కథితము. అహుతపుస కకక 
100 ద్విపదలలో రచితము. 

(3) 12] శ్లో. లలో కథ కేవలము 57 శ్లో. లలోనేయున్నది. తక్కిన 64 ఖే. 
అలో కాంచనమాలా పూర్వజన్మ వృత్తాంతము కలదు. తెనుగున ఈ భాగమును కవి 
వదలివేసినాడు. 

(4) ఈ లీల సంస్కృతమునకు (పధానాఖ్యానుసరణము మాతమే తక్కినది 
కవి వర్ణనాచాతుర్యము. 

(5) హాలాస్యమావాత్మ్యమున మునులు తటాతక జన్మవృత్తాంతము విని 
“పూర్వము దాక్షాయణీదేవి తండిచే నవమానితు రాలై పైమవతిగా జన్మించినట్లు మీనాక్షీదేవి 
తటాతకగా జననమొందుటకు గల కారణమేమి? యని అగస్త్యుని (పక్నింపగా అతడు 
వారికి కాంచనమాలా పూర్వ జన్మవృత్తాంతము దెలుపును. ఈ విషయము దాక్కనాథ 
చర్మితమున “మూలమునందలి కథలను తాను సంక్షేపముగ రచింతునను తన 
నియమమునకు ఆటంకము కలుగునను తలంపుతో కవి వదలి వేసినాడు. 

(6) మూలమున మలయధ్వజుడు సంతానార్థియై సతీసమేతముగా సుందరేశ్వరుని 
సేవించి తొంబది తొమ్మిది అశ్వమేథయాగములు, పైన పుతకామేష్టిని సలుపును. 
తెనుగున నిది లేదు. 


చొక్కనాథ చర్మిత 55 


(7) తటాతక మూడు చన్నులు గలిగియుండుట, మగనిజూడగనే ఎక్కుడు 
చన్ను తొలగిపోవుట మూలమునందును, తెలుగు [గంథమునందును సమానము. 

(8) తటాతక జన్మవృత్తాంతము తెనుగున మూలమునకు భిన్నముగానున్నది. 
మూలమున తటాతక మీనాక్షి యనుగహముతో కాంచనమాలా మలయధ్వజ దంపతులకు 
మూడు సంవత్సరముల బాలికగా లభించినది. తెనుగున కాంచన మాలా గర్భమున 
మలయధ్వజుని వలన హాలాస్యేశ్వరుని అనుగహమున జన్మించినది. 

(9) హాలాస్య మాహాత్మ్యమున కథ పురాణ సరళిలో సాగినది. చాక్కనాధ 
చరితమున ఆఖ్యానము కావ్య సరణిలో నడచినది. 
ద్వితీయాశ్వాసము * ఆరవలీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున తొమ్మిదవ అధ్యాయమున గల తటాతక 
కళ్యాణమపమను ఐదవలీల చొక్కనాథ చరితమున ద్వితాయాశ్వాసమున ఆరవలీలగా 
అనువదెంచియున్నది. 

(2) మూలమున ఈ లీల 124 శ్లో. లలో వర్ణితము. తెనుగున 206 
ద్విపదలలో వర్ణితము. 

(3) మూలమునకు అనువాదమునకు “తటాతక ఎక్కుడుచన్ను( డొలగుటి 
యను (పధాన విషయమున మార్పులేదు. కాని కథనమున కొన్ని చిన్న చిన్న మార్పులున్నవ. 
అవి. ఒకటిా తటాతక తల్లి కాంచనమాల యుక్తవయస్కురాలైన తన కూతురునకు 
భర్త ఎన్నడు లభించునోయని, ఎక్కుడు చన్ను ఎప్పుడు తొలగునోయని విచారించిన ఒక 
శ్లోకము మూలమునందు కథా ప్రారంభమున గలదు.. తెనుగున ఇది కథాగతి కొదగదని 
భావించి తొలగించినాడు. 

రెండు!" మూలమున తటాతక దిగ్విజయ యాత జేయుచు ఇందాది అష్ట 
దిక్పాలకులను జయించినట్లున్నది. తెనుగున అష్ట దిక్పాలురను గాక చప్పన్న దేశ 
రాజన్యులను జయించినట్లున్నది. 

మూడు;ా మూలమునకు భిన్నముగా ఆంధ (గంథమున దిగ్విజయ య్మాత 
అనంతరము తటాతక కైలాసగిరినుండి తిరిగివచ్చుచు పుణ్యక్షేతములను తీర్థములను 
దర్శించినదను వర్ణన మూడు పుటలలో నున్నది. 

నాలుగువా తటాతక కళ్యాణాదివర్ణనలు మూలముననుసరించి కాక తెనుగున 
దేశీయతను సంతరించుకొని యున్నవి. 
ద్వితీయాశ్వాసము - ఏడవ లీల 

(1) హాలాస్యమావాత్మ్యమునందలి పదియవ అధ్యాయములోని “నృత్తదర్శనం' 


అను ఆరవలీల చొక్కనాథ చరితమున ద్వితీయాశ్వాసమున ఏడవలీలగా రూపాందినది. 
దా 
1. వాలాస్యమావోత్మము. పుట 47. శ్లో. నెం. 7. 

2. చొక్కనాథ చరిత. పుట 55, 56,57 లు. 


56 అనువాద విధానము 


(2) మూలమున ఈ లీల 101 శ్లో. లలో పవిస్తరముగా వర్ణించి యున్నది. 
తెనుగున ఈ లీల సంక్షిప్తముగా నలువది (40) ద్విపదలలో రూపుదిద్దుకున్నది.. 

(3) సంస్కృతమునను, తెనుగునను (పధానేతివృత్తము పతంజలి మునికి 
పరమశివుడు నాట్యము, జూపుటయే, కాని తెనుగున ఇది కొంచము మార్పుతో నున్నది. 
మూలమున తటాతక సుందరేశ్వరుల వివాహానంతరం వాలాస్యేశ్వరుడు ఆహూతులను 
భోజనమునకు సిద్ధము కమ్మనగా పతంజలి యనుముని “నాట్యము చూడనిదే భోజనము 
చేయను. ఇది నాకు నియమము. కింకర్తవ్యమ్‌' అని యనుటతో శివుడు నృత్యము 
* సలిపినట్లున్నది. అనువాదమున పతంజలి ముని పొన్నాంబలమును దర్శించనిదే 
భోజనముచేయనని అనినాడు. అనుటచే శివుడాతనికి పొన్నాంబలమును జూపి దాని 
ఎదుట పెండెములను గల్పించి నృత్యము సలిపినట్లు మార్చియున్నది. 

“"వథీిచ్యుతేర్యదాది విబుధులు మునులు 

బోధింపనా మునిపుంగవు నెదుట,” నృత్యమును (పదర్శించినాడు. 

(4) మూలమున నాట్యము సలుపుటకు ముందు శివుడు, మునికి ద్వాదశ 
గివస్థానము లందు వాలాస్యక్షేతము పావనమని తెలుపుచు 1రివ శ్లో నుండి 40వ శ్లో 
పరకు ఇరువది నాలుగు శాలలో పర్ణితమ్ము తెనుగున కవి దీనిని వదలినాడు. 

(5) నాట్యవర్ణనము మూలమున 41 వ శ్లో. నుండి 53వ శ్లో. వరకు పండెండు 
శ్లో లలోవర్ణించి యున్నది. తెనుగున ననుపదించక వదలినాడు. 

(6) నాట్యదర్శనానంతరము మూలమున శివుని పతంజలి ముని పదిశ్లో.లలో 
(54 నుండి 64 వరకు) స్తుతించినాడు., తెనుగున నిది ఒకటి రెండు ద్విపదలలో 
ముగసినది; 

(7) నాట్యానంతరము పతంజలి హాలాస్యనాథధుల సంభాషణ మూలమున 
సుదీర్ణముగ నున్నది. తెనుగున దీనికి మారుగా వివాహమునకు వచ్చినవారు ఎక్కడివారక్కడికి 
బోయినట్లు కలదు. భోజనాదికములు మూలమున తరువాతి లీల మొదట నున్నవి. 

(8) ఫలశృతి మూలమున గలదు. తెనుగున లేదు. 


ద్వితీయా శ్వాసము - ఎనిమిదవ లీల 

(1) తిరువేంగళ కవి వోలాస్యమావోత్మ్యమున 11, 12 అధ్యాయములలో 7, 8 
లీలలలో వర్ణింపబడిన కుండోదర భుక్తి, అన్నగర్తాపగానయనములను చొక్కనాథ చర్మితమున 
ద్వితీయా శ్వాసమున ఎనిమిదవ లీలగా రచించినాడు. 

(2) సంస్కృత (గంథమున “కుంజోదర భుక్తి యను ఏడవ లీల 60 శ్లో.లలో, 


చొక్కనాథ చరితము. పుట 64. 

Ms పుట 53,54, 55లు., 
హాలాస్యమాహాత్మ్యము. పుట 55. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 55, 56లు. 


ఏలన] 


చొక్కనాథ చరిత 57 


“అన్నగర్తాపగానయనం*' అను ఎనిమిదవ లీల 77. శ్లో.లలోను ఉన్నది. తెనుగు 
(గంథమున ఈ రెండు కలసి ఒకే లీలగా కేవలము 63 ద్విపదలలో రచించి యున్నది. 

(3) మూలమున దాదాపు పది క్లో.లలో పతంజల్యాది మునులు భోజనానంతరము 
తాంబూలాదులను గైకొని వెడలిన విషయమున్నది. దీనిని కవి చొక్కనాథ చర్మితమున 7వ 
లీల చివరలోనే ముగించినాడు. 

(4) మూలమునందు కుండోదర భుక్తి 50 శ్లోకములలో వర్ణించి 7వ లీల 
పూర్తిగావించి యున్నది., తెనుగు అనువాదమున కేవలము 22 ద్విపదలలోనే ముగిసినది. 
ఇంతటితో లీలను పూర్తిచేయుట కవికి నచ్చలేదు. భోజనానంతరము ఆ భోజనము 
సరిపోలేదని కుండోదరుడు శివుని వేడగా అన్నకూపములను గల్పించుట, తరువాత 
దాహము దీర్చుటకై వెఖానదిని రప్పించుట (మూలమున గంగానదిని రప్పించుట) 
కలదు. ఈ విషయము నంతయు నొకే లీలలో పూర్తిచేసి యాశ్వాసమును ముగింపవలెనని 
కవి తలంపు. అందుకే కవి కుండోదరుని భుక్తితో నాగక అన్నగర్తాపగానయనం అను 
రెండింటిని కలిపి ఒకే లీలలో చెప్పినాడు. మూలమున అన్న గర్తాపగానయనం (గంగానదిని. 
రప్పించుట) 77 శ్లో.లలో వర్ణితము. ఆంధమున 34 ద్విపదలలో ననువదితము. 

(5) మూల్మగంథమున కుండోదరుడు శివుని అష్టకమున స్తుతించెను, అనువాద 
(గంథముననిది తొలగింపబడినది. 

(6) మూలమున గంగానదిని రప్పించుట 26వ శ్లో. నుండి 49వ శ్లో. వరకు 
ఇరువది మూడు శ్లొ.లలో పర్ణితము.[ తెనుగున వైఖానది పదునాజు ద్విపదలలో 
వర్ణితము. 
తృతీయా శ్వాసము - తొమ్మిదవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమున పదుమూడవ అధ్యాయమున వర్ణింపబడిన 
సప్తసాగరావిర్భావమను తొమ్మిదవలీల చొక్కనాథ చరి తమున తృతీయా శ్వాసమున గల 
తొమ్మిదవ లీల. 

(2) సంస్కృతమున ఈ లీల 58 శ్లో.లలో నున్నది. తెనుగున ఇది ముచ్చటగా 
ముప్పది ద్విపదలలో ముగిసినది. 

(3) ఈ లీల యందలి కథ మూలమునకు నామమాత్రానుసరణము. 

(4) చొక్కనాథ చరితమున తటాతక తన విభునితో 

“కఅకంఠ! మా తల్లి ఘనవార్థియందు 

ననువందగా స్నానమాడంగవలయు” నని విన్నవించినది. మూలమున ఈ 
హాలాస్యమాహాత్మ్యము. పుట 58, 59, 60, 61లు. 
హాలాస్యమాహాత్మ్యము. పుటలు 61 నుండి 65 వరకు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట ర3౩, ర64లు. 56వ ల్లో. నుండి 63వ శ్లో, వరకు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 62, ర3లు. 5. చొక్కనాథ చరిత్రము. పుట 68. 
చొక్కనాథ చరిత్రము. పుట 70. 


te 


0O0*WONM~ 


"9 అనువాద విధానము 


విన్నపమునకు ముందు తపోవృత్తిలోనున్న కాంచనమాల వద్దకు గౌతముడను ముని 
వచ్చును. సుందరేశ్వరుని దర్శించుటకు వచ్చు మునులు కాంచనమాల వద్దకు వచ్చి 
పురాణమును వినిపించి వెడలుట సంపదాయము. గౌతముడు కూడా అక్లు రాగా ఆతని 
కాంచనమాల “సద్యః శేయస్కరాన్‌ ధర్మాన్‌ కథయాద్యమునీశ్వర," అని యడిగినది. 
అందుకు గౌతముడు “తీర్థయ్యాతాతి మహతీ సర్వధర్మోత్తమోత్తమ్మా” అనియు “సర్వేశు 
పుణ్యతీర్ధషు సాగర స్నానముత్తమమ్మ్‌'' అనియు తెలిపి కివలోకమునకు బోయిన నీ 
భర్తతో గలసి తీరమాడుమని చెప్పును. ఈ వృత్తాంతమంతయు వాలాస్య పురాణమున 
దాదాపు ముప్పది శ్లోకములలో నున్నది. తిరువేంగళ కవి దీనిని వదలిపెట్టినాడు. దీనికి 
ముందు పది వండెండు శ్లోకములలో సౌందర్య పాండ్యుని రాజ్యపాలనాది వర్ణన గలదు. 
దానిని కూడ చొాక్కనాథ చర్మితమున తెనిగించలేదు. ముని వెడలిన తరువాత కాంచనమాల 
తన కుమార్తెయగు తటాతకకు తనకోరికను డెలుపును. ఈ విషయమును కూడా కవి 
అనపసనరమని భావించినాడు. చొక్కనాథుని లీలను దెలుపుట మ్మాతమే (పధానమని 
భావించినట్లు కథను పరిశీలించిన దెలియుచున్నది. 

(5) తరువాతి కథలో మూలమున తటాతక విన్నపమును శివుడు వెంటనే విని 
యామెనపలోకించును. “ఈశ్వరః తద్వచః శృత్వానిరీక్షాస్యా ముఖంతతః,” చొక్కనాథ 
చర్మితమున నిపుడు 

“వనియును విననట్టి వధముననుండ 

పనజాక్షి యతని భాపముగానలేక 

భిన్నురాలగుచు జక్కిట జెయ్యిజేర్చ్య్మి'కొని అలిగి యుండ ఆమె యలుక 
దిర్చుచు తదుపరి జలనిధులేడింటిని రప్పించును. 

మూలమున “మీ తల్లి ఒక వార్థిలో స్నానమాడదలచినది గదా నేను సప్తవార్థులను 
రప్పింతునని'' యనుచు వార్ట్ణులను రప్పించును. 

మూలముకన్న అనువాదమున సరసతయున్నది. ఇందు కవి మానవ హృదయము 
నావష్కరించినాడు. 

(6) సప్త సమ్ముదములను రప్పించి సరసిలో నుంచుట మూలమునందును 
అనువాదము నందును ఒకే రీతిగా నున్నది. 

(7) చొక్కనాథ చర్మితమున వార్థులను రప్పించిన అనంతరము తటాతక శివుని 
స్తుతించినది. మూలమున నిది లేదు. 





హాలాస్యమావోత్మ్యము. పుట 66. 19వ శ్లోకము. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 66. 32వ, శ్లోకము. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 67, 38వ శ్లోకము. 
హాలాస్యమాహాత్మ్యము. పుటర6/ శ్లో. 44 
చొక్కనాధ చరిత్రము. పుట 70 


౮శ టట [స 


చొక్కనాథ చరిత 59 


తృతీయా శ్వాసము " పదియవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమున పదునాలుగవ అధ్యాయమున “మలయధ్వజ 
దర్శనం" అను పేరగల పదియవ లీల చొక్కనాథ చరిితమున తృతీయాశ్వాసమున 
పదియవ లీలగా ననువదించియున్నది. 

(2) సంస్కృతమున 51 శ్లో-లలోనున్న ఈ లీల తెనుగున 32 ద్విపదలలో 
నున్నది. 

(3) కథ మూలముననుసరించి యుండుటయేగాక మూలమునకు మెణుగులు 
దెద్దినట్లున్నది. 

ఒకటి * మూలమున శివుడు సప్తసాగరములను సరసిలో నుండజేసిన తదుపరి 
తటాతకతల్లిని స్నానమాడుమని చెప్పగా నామె సమ్ముద స్నాన నియమమును దెలిసి కొనుటకె 
పౌరాణికులను పిలిపించినది. తొమ్మిదవ లీలలోనే గౌతముడు శివలోకగతుడైన నీ భర్తతో 
గలసి తీర్ధమాడుమని చెప్పినాడు కావున మరల పౌరాణికుల బిలువ వలసిన యవనరము 
లేదని ఎంచి కవి గౌతముడు చెప్పిన ఆ వాక్యమును తొమ్మిదవ లీలలో ననువదించక ఈ 
లీలలో కాంచనమాల చేత సద్భుధులు చెప్పుదురని మార్చి చెప్పించినాడు. 

మూలమున పౌరాణికులు “వితంతు రసవాయాన్‌ో సాగరేస్నాతు మర్పతి! సహాత్మజేన 
భ్యర్తావాస్నాతుమర్హతి నాన్యథా! సర్వభావేతు గోవత్సంస్నాయాదాదాయ సాగరే,” అని 
చెప్పినారు. దీనిని చొక్కనాథ చరి(తమున తిరువేంగళకవి “పతి గూడి స్నానమాడుట 
ఉత్తమము, సుతునితో నాడుట మధ్యమము, ఆవుదూడను గూడియాడుట అధమ్మ "మని 
స్థాయులను కూడా నిర్ణయించినాడు. 

రెండు; మూలమున మలయధ్వజభూపతి శివలోకము నుండి భూలోకమునకు. 
సుందరేశ్వరుని తలపుతో వచ్చి కేవలము (పణామము మా(తమే చేసినట్లు కలదు. 
తెనుగున నింతటితో నాగక సుందరేశ్వరుని స్తుతించి వినతుడై యాతని ఆనతి కొరకు 
నిలచినట్లున్నది. దీని వలన మూలమునకంటె తెనుగున భక్తిభావము ఇనుమడించినది. 

మూడు, మూల(గంథమున మలయధ్య్వజుడు, కాంచనమాల స్నానమాచరించిన 
యనంతరము శివుడు వారికి సారూప్యమిచ్చినాడు. తెనుగు (గంథమున సుందరే శ్వరుడు 
తటాతకతో “నీవును మీ తల్లిదర్యడియు” స్నానమాడి రమ్మని పంపగా మువ్వురును 
స్నానమాడి తిరిగి వచ్చిన యనంతరము కాంచన మాలా మలయధ్వజ దంపతులకు 
కాయముతోనే సాలోక్య పదవి నొందించినాడు. అందువలన పై మూడు మార్పులు 
మూలమునకు మెజుగులు దిద్దినట్లున్నవి. 

(4) తటాతక తన తల్లితండులను కరుణించినందులకు సౌందర్వుని స్తుతించినది 
ఇది మూలమునను అనువాదమునను గలదు. 





1. _ హోాలాస్యమాహాత్మ్యము. పుట 69. 19.20 వ ళో.లు. 
2. చొక్కనాధ చరితము. పుట 72. 


60 అనువాద విధానము 


తృతీయా శ్వాసము - పదునొకండవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమున పదునైదవ అధ్యాయమున పదునొకండవ లీలయగు 
“ఉగజననంి చొక్కనాథ చర్మితమున తృతీయా శ్వాసమున పదునొకండవ లీల. 

(2) మూలమున ఈ లీల 55 శ్లో.లలో నున్నది. తెనుగున ఈ లీల 73 
ద్విపదలలో వర్ణితము. 

(3) ఇది మూలమునకు నామమ్మాతానుసరణము. తటాతక గర్భవతియగుట, 
మగ శిశువును గనుట, వానికి ఉగుడని నామకరణమొనర్చుట, జాతకర్మాదుల నుండి 
మొదలుకొని పట్టాభిషిక్తుడగు వరకు గల కథయంతయు మూలమును నామమ్మాతముగా 
ననుసరించి స్వతం(త వర్ణనలతో పెంచి (వాసినాడు. 

(4) తటాతక గర్భవతిరెమైనదని మాత్రమే మూలమున నుండగా కవి తెనుగున 
గర్భచిహ్నలను దోచుట నుండి మొదలుకొని కుమారుని జననము వరకు వండెండు 
ద్విపదలలో ఆలంకారికముగా రమణీయముగా వర్ధించినాడు, ఇందు పుంసవన సీమంతాదులు 
గూడనున్నవి. మూలమున లేవు. 

(5) చొక్కనాథ చర్మితమున ప్వుతుడు జన్మించిన యనంతరము జాతసూతకములు 
దీర్చి, నామకరణ మొనర్చి, చౌలోపనయనము చేసిన తదుపరి సామ్నుదిక లక్షణాన్వితు 
లేతెంచి నఖకిఖాద్యంతము పరికించి కొన్ని సామ్నుదిక లక్షణములు తెలుపుదురు. వీనిని 
కవి దాదాపు ఇరువది యైదు ద్విపదలలో చెప్పినాడు. మూలమున 42వ శ్లో. నుండి 
50ప శ్లో. వరకురి శ్లోలలో ఈ సామ్నుదిక లక్షణములున్నవి.. కాని ఇవి యథాతథానువాదము 
కాదు: 

' (6) మూలమునకు భిన్నముగా తెనుగున ఒక చిన్న మార్పు కలదు. ఉగునకు 
పట్టాభిషేక మొనర్చుటకు ముందు తిరువేంగళకవి “(బాహ్మణ క్షతియ వైశ్య శూదులకు 
వరుసగా శర్మ, వర్మ, గుప్త, దాసులని యుండవలయునని గోచర్ల వర్మ యనుపేరుతో 
పట్టాభిషేక మొనరించి సింహాసనాసీనుని జేయించినాడు., ఉగునంశమున నుదయించిన 
కారణమున ఉ(గపాండ్యుడను పేరు మంతులు నిశ్చయించినారని ముందు [వాసినందుననో, 
లక ఉ్యగుడు గుణవాచకమును దెలుపు పేరనో కవి మరొక పేరును నిర్ణయించినాడు. 
తృతీయా శ్వాసము " పండెండవ లీల 

(1) హాలాస్యమావాత్మ్యమున పదునాఖవ అధ్యాయమున పం[డెండవ లీలలో 
చెప్పిన వలయాద్యాయుధ _పదాన విషయము చొక్కనాథ చర్మితమున తృతీయా శాసమున 
పం్మడెండవ లీలలో చెప్పియున్నది. 


1. _ చొక్కనాథ చరితము. పుట 74. 

2. చాక్కనాథ చరితము. పుట 75, 7/76. 
లై. హాలాస్య మాహాత్మ్యము. పుట 7/72. 73లు., 
4. చొక్కనాధ చరిత. పుట 78. 


చొక్కనాథ చర్మిత 61 

(2) సంస్కృతమున ఈ లీల 79 శ్లో.లలో వర్ణితము. తెనుగున కూడా 79 
ద్విపదలలోనే దీనిని చెప్పుట గమనార్హము. 

(3) సంస్కృత [గంథములోని లీలరచన తెనుగు (గంథములోని లీల రచన 
దేనికదే స్వతంయ్యతము. | 

(4) తెనుగు అనువాదము మూలమునకు నామమ్మాతముగా నున్నది. 

(5) ఈ లీలయందు చెప్పబడిన ఉ్మగపాండ్యుని వివాహము మూలమునను 
తెనుగునను కలదు. చొక్కనాథ చరి|తమున నిది దేశేయతా ము[దను సంతరించుకొని 
రమణీయముగా వర్ణించియున్నది., 

(6) వాలాస్యమావాత్మ్యమున ఉగ పాండ్యునికి భార్యగాబోవు కాంతిమతి యను 
కన్య యొక్క సామ్ముదిక లక్షణములు తెలుపబడినవి తెనుగున అనువదించలేదు. 

(7) మూలమున ఉ్యగపాండ్యుని వివాహానంతరము కుమారునికి పట్టాభిషేక 
మొనర్చి సుందరేశ్వరుడు వలయాద్యాయుధ (పదాన మొనరించుట కలదు. చొక్కనాథ 
చర్మితమున నిది ముందే లీల పారంభముననే గలదు 

(8) చొక్కనాథుడు చొక్కనాథ మూర్తిలో గలియుట అంగయకణ్ణెమ్మలో తటాతక 
లీనమగుట తెనుగనువాదమున నున్నది, మూలమున ఇరువురును తమ తమ 
అర్థశరీర భాగములలో విలీనమై నట్టున్నది.్య 

(9) పలయాద్యాయుధ _పదానము మూలమున 63వ శ్లో. నుండి 70వ శో. 
వరకు 7 శ్లోకములలో నున్నది తెనుగున కూడ దీనిని 7 ద్విపదలలోనే అనువదించుట 
కవి అనువాద *ిల్పనైపుణికి నిదర్శనము. 
తృతీయా శ్వాసము - పదుమూడవ లీల 

(1) వోలాస్యమావోత్మ్యమునందలి సమ్ముద తాడనమను పేరుతో పదునేడవ 
అధ్యాయముననున్న ఈ పదుమూడవ లీలను చొక్కనాథ చర్మితమున తృతీయాశ్వాసమున 
పదుమూడవ లీలగా కవి అనువదించినాడు. 

(2) సంస్కృతమున ఈ లీల 54 శ్లోలలో కథితము. తెనుగున ఈ లీల 49 
ద్విపదలలో ననువదితము. 

(3) చొక్కనాథ చరితమున ఈ లీల యందలి కథ దాదాపు మూలము 
ననుసరించియే నడచినది. 


చొక్కనాథ చరితము. పుటలు 79-82 వరకు. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 74,75లు. 22వ శ్లో. నుండి 50వ శ్లో. వరకు. 
చొక్కనాథ చరిత్రము. పుట 768. 

చొక్కనాథ చరితము. పుట 82. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 76. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 76. 


OoM*OMD-— 


62 అనువాద విధానము 


(4) మూలమునందు లీల (ప్రారంభమున పదునెనిమిది క్లోకములలో 
ఉ్యగపాండ్యుని పతాపవర్ణనాదికములున్నవి., తెనుగు అనువాదమున కవి వీనిని వదలి 
పెట్టినాడు. 

(5) మూలమునకు అనువాదమునకు కథాాపారంభమున నొక భేదము గలదు. 
మూలమున ఉృ్నగపాండ్యుని రాజ్యవైభవమును గని సహించలేక అసూయతో ఇం(దుడు 
(కుద్ధుడై ఉగుని కెన్నత్యమునకు సంపద్వృద్ధియే కారణమని ఎంచి మాయోపాయమున 
దానిని నాశనము చేయవలయునని సరితాంపతి నావ్వానించి మధురాపురిని కబభింపుమని 
యాజ్ఞాపించినట్లున్నద్ని తిరువేంగళకవి దీనిని మార్చినాడు. ఈ కవి “ఉృగపాండ్యుడు 
రాజ్యము నేలుచున్న కాలమున అబ్బులుప్పాంగి మధురను కబళింప వచ్చినవన్ని 
మ్మాతమే (వాసినాడు. దీనికి కారణము పండెండవ లీలలో సుందరేశ్వరుడు ఉగునకు 
వలయాద్యాయుధ (పదానము చేయునెడ వాసిన ద్విపదలలో 

“వనధులన్నియు మీణీ వచ్చిన యంత 

ఘనశక్తి వలన నా ఘనశక్తి విడుమ్ను” అని వాయుట. మరియు ఈ లీలయందే 
తరువాత జరిగిన కథలో అబ్బులుప్పాంగి వచ్చుటను జూచి భయ్యభాంతులై (ప్రజలు 
చొక్కనాథుని జేరి మమ్ము రక్షింపుమని మొరబెట్టుకొనగా ఆ దేవుడు ఉగపాండ్యుని 
స్వప్నమున వచ్చి 
- .. “భూనాథ! సాగరంబులు మేజదప్పి 

యే కార్ణవంబుగా నెల్లలోకములు 

భీకరాకారమై పెర్చిలో గొనుచు 

వెల్లిగానిటవచ్చె. నని చెప్పుట. ఈ రెండు కారణముల వలన అబ్బులుప్పాంగి 
వచ్చుటకు మూలమున ఇందుని అసూయ కారణముకాగా తెనుగు అనువాదమున 
(పకృతి వైపరిత్యమే కారణము. 

(6) అబ్బులుప్పొంగిన వర్ణన మూలమునను తెనుగునను కలదు. మూలమున 
రెండున్నర శ్ల్‌.లల్యోనున్న దానిని తెనుగున ఎనమిదిన్నర ద్విపదలలో స్వతం(తముగా 
వర్థించినాడు 





హాలాస్యమాహాత్మ్యము. పుట 77. శ్లో. 2-19 వరకు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 78. శ్లో 20-23 వరకు. 
చొక్కనాథ చరిత. పుట 83. 

చొక్కనాధ చర్మిత. పుట 78. 

చొక్కనాథ చరిత. పుట 84. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 758. శ్లో. 40,41, 42లు. 
చొక్కనాథ చరిత. పుట 84, 85లు. 


ఆలు ౮] ఎ లగ 


చొక్కనాథ చర్మిత రఏ 


తృతీయాశ్వాసము - పదునాలుగవ లీల 

(1) హాలాస్యమావాత్మ్యమున పదునెనిమిదవ అధ్యాయమున “వృ(తారిమౌళిభేదనం' 
ఆను పేరుతో వర్ణించియున్న పదునాలుగవ లీల చొక్కనాథ చర్మితమున తృతీయాశ్యాసమున 
పదునాలుగవ లీలగా ననూదితము. 

(2) మూలమున 77 శ్లో.లలో వర్ణించియున్న ఈ లీలను తెనుగున 117 
ద్విపదలలో కవి వర్ణించినాడు. 

(3) ఇతివృత్తము రెండింటను ఒకే రీతిగా నున్నది. కాని కధాకఠనమున 
మూలమునకు అనువాదమున ఒకటి, రెండు మెజుగులు దెద్దియున్నవి. ఒకటి ౬ 
మూల(గంథమున కథా [పారంభమున చేర, చోళ, పాండ్య భూములందనావ్నషి దోషము 
వాటిల్లగా, ఆయా దేశపు రాజులందరు కలిసి దాని కారణమును న 
ప్రాంతమున నున్న అగస్త్యుని సమీపించి యడిగిరి. అప్పుడు ఆ ముని దివ్యదృష్టితో ( 
జూచి (గహవ్మకము కారణమని చెప్పి పం(డెండు సం.ల వరకు మీ దేశముల వర్గములు 
గురియవు. కాన మీరు వోలాస్యేశ్వరుని సేవించిన ఆయన అనుగపాంచి వర్షములు 
గురియించునని చెప్పినాడు. తదుపరి వారు హాలాస్వేశుని జేరి సోమవార్యవత మొనర్చి 
పరమేశ్వరుని సంతుష్టిజేయగా నంతనొక దివ్యవాణి “ఓ భూపాలులారా! వృష్టి కర్త 
ఇం(దుడు గాన వర్షము కొరకు మీరు దేవలోకమునకు బోయి ఆయనను (పార్టించుడు. 
ఆకాశమార్గమున వెడలు శక్తి సామర్థ్యములు మీకు కలుగుగాక”. యని వారికి వినిపించినది. పై 
.విషయపుంతయు మూలమున ముప్పది శ్లొ.లలో నున్నది. 

తెనుగు గంథమున ఆరాజులు మువ్వురు విపుల రప్పించి [గహశాంతిజేయుడనగా 
వారు జ్యోతిషశ్యాస్త వాసనల్‌ దెలిసి ఈయనావృష్టి దోషమునకు కారణము (గహములు 
వ్యకించుటగాదు. ఇం(దుడొనరించు మహిమలు, ఈ దోషమును మాన్న ఇంటదుడే 
సమర్హ్దుడు. కావున నతని పాలికి బోయిన వర్షములు గురియించునని చెప్పినారు. 

_చొక్కనాథ చర్మితమున ఈ వృత్తాంతము ఐదారుద్విపదలలో నున్నది 

రెండు: మూలమున ఇందుడు తన “మౌళి భేదనానంతరం' దుర్వాసుని శాపమును 
దలచుకొన్నట్లుగా కాక ఉ్యగాఖ్యుడగు ఉ(గతనయుడే ఇట్లు భేదించెనని మనమున 
నిశ్చయించుకొనినాడ్ము. తెనుగున ఇం్యదుడు దుర్వాసుని శాపమును కూడ మనమున 
దలచుకొని అమరావతికి మరలినాడు. 

బఇవ్మపసాదమై న పూలమాలను తృణీకరించిన నేరమునకు దుర్వాసుడు ఇందుని, 
ఐరావతమును శపించిన కథలో ఐరావతమునకు కదంబాటవిలో అడవి ఏనుగు వై 

నట ము నా... 
వోలాస్యమావాత్మము. పుట 79, 80లు. 
చొక్కనాథ చర్విత. పుట 86, 
హాలాస్యమాహాత్మ్యము. పుట 82, 63.64 శ్లకములు. 
చొక్కనాథ చరితము. పుట 91. 





నలో! 


వ (ల గు 


64 అసువాద విధానము 


సంచరించుచు పహాలాస్వేశ్వరుని దర్శించి శాప విముక్తిని బొందుమని, ఇం(దునకు 
పాండ్యరాజు చృకాయుధమున నీ శిరము గాక కిరీటము భంగమగునని శాపవిమోచనము 
తెలిపినాడు. కావున చొక్కనాథ చరితమున ఈ లీలయందు మౌళి భేదనానంతరం 
ఇం[దుడు దుర్వాసుని శాపమున. దలచుకొనుటయు హాలాస్యమహాత్మ్యమున తన మౌళి 
భేదనం చేయగలవాడు పాండ్యరాజు గాన ఆ రాజు ఈ ఉగుడే యని నిశ్చయించుకొనుటయు 
సముచితములే. 

మూడు: మూలమున ఇందునకు ఉగునకు మాతమే యుద్ధము జరిగినది. కాని 
తెలుగున ఇరువురి సేనల మధ్య భీకర పోరాటము జరిగి, అనంతరం ఇరువురికి ద్వంద్వ 
యుద్ధము జరిగినది. 

(4) సంస్కృతమున పండడెండు శ్లో.లలో, నున్న యుద్ధ వర్ణన తెనుగున 
పదునేడు ద్విపదలల్నో కలదు. 
తృతీయాశ్వాసము " పదునైదవలీల 

(1) వాలాస్యమాహాత్మ్యమున 19,20,21. అధ్యాయములలో వర్ణింపబడిన 
“మేరో కాంచన హరణం అను పేరు గల పదునైదవలీల చొక్కనాథ చర్చితమున 
తృతీయాశ్వాసమున పదునైదవ లీలగా ననువదింపబడినది. 

(2) హాలాస్యమాహాత్మ్యమున పందొమ్మిదవ అధ్యాయ _పారంభమున అగస్త్యుడు 
“చండాయుధముతో ఉ(గభూపాలుడు మేరువును గొట్టి బహుళ ధనమును గొనివచ్చిన 
లీలను మీకు చెప్పెదను వినుడని కథ |పారంభించి, ఉ(గపొండ్యుడు యదావిధిగా 
“సోమవార (వతము నాచరించి” అని చెప్పినంతనే మునులు “సోమవార్మవత విధానమును 
మాకు బెప్పవలసినదని (పార్థించగా దానిని చెప్పినట్లు కలదు. 

(3) ఈ సోమవార (వత విధానము మూలమున 105 శ్లో.లలో నున్నది తెనుగు . 
అనువాదమున కవి దీనిని పూర్తిగా వదలినాడు. 

(4) మూలమున అగస్త్యుడు సోమవార వత విధానమును తెలిపి, తదుపరి 
సోమవార [వతోద్యాపనమును గూర్చి ఇరువదియవ అధ్యాయమున 114 శ్లో.లలో 
చెప్పినాడు. చొక్కనాథ చరిత్రమున తిరువేంగళకవి దీనిని కూడా వదలివేసినాడు. 

(5) సోమవార (వతోద్యాపనానంతరము మూలమున ఇరువది యొకటవ 
అధ్యాయమున అసలు కథ [పారంభమై నది. అందువలన కవి దీనిని మనమున నిడుకొని 
19.20 అధ్యాయములలోనున్న సోమవార వత విధాన [వతోద్యాపనములు అవాంతర 
విషయములు గాన ఇవి పురాణమున తప్ప కావ్యమున జెపష్పుట రసభంగమునకు 





1. _ వాలాస్యమాహాత్మ్యము. పుట 81-82లు. శ్లో, 50-62 వరకు. 
2. చొక్కనాథ చరిత్రము. పుట 90౦, 91లు. 

3. హాలాస్యమావహాత్మ్యము. పుట 83-88 వరకు. 

4. హాలాస్యమాహాత్మ్యము. పుట 88-93 వరకు. 


చొక్కనాథ చర్మిత 65 


హేతువని భావించి ఈ రెండధ్యాయములను తెనిగించుట మానినాడు. మరియు 21వ 
అధ్యాయమున కథా _పారంభమునకు ముందు ఇరువదియైదు శ్లో.లలో ఉ్యగునకు 
వీరపాండ్యుడు జన్మించుట, శివభక్తి గలిగి పూజాదికముల నిర్వర్తించుట, తీరయ్యాతలు 
సలుపుట మొదలైన విషయములు కలవు. అనువాదమున కవి వీనిని కూడా వదలినాడు. 

(6) సంస్కృత (గంథమున గల సోమవార వత విధాన (వతోద్యాపనములకు 
మారు తెనుగు కావ్యమున మూలాతిరిక్తముగా సంక్షేపముగా రామాయణ కథను (వాసి నాడు. 
దీనిని బట్టి ఈ కవికి రామాయణముపైన గల మక్కువ ఎంతటిదో విదితమగుచున్నది. 

ఉగుడు మేరువును గొట్టుటకై బయలుదేరి పోవుచు చతురంగ బల సమేతుడై 
దండయ్యాతలు జేయుచు, రాజులను జయించి కప్పములగొనుచు, దారినగల తీర్థయా(తల 
సేవించుచు రామేశ్వరమును జేరుకొనును. అచ్చట ఉ్యగుడు తన వెంటనున్న బుధ 
పురోహితులతో ఆ దివ్యమైన పట్టణమమిటి? దాని గూర్చి తెలుపుడని యడుగగా వారు 
రామకథను వినిపించుచు, రాముడు రావణవధానంతరము అయోధ్యకు తిరిగి వచ్చుచు 
ఆ హత్యాదోషమును బాపికొనుట్లకై ఈ లింగమును (పతిష్టించి పూజించినాడని, అందువలననే 
దీనికి రామేశ్వరమని పేరు వచ్చినదని చెప్పినట్టే వృత్తాంతము దాదాపు 50 ద్విపదలలో 
నున్నది. 

(7) మూలమున ఈ లీలయందు కథ కేవలము 66 శ్లో.లలో నున్నది. తెనుగున 
దీనిని 132 ద్విపదలలో రచించినాడు. 

(8) తిరువేంగళ కవి మూలాతిరిక్తముగా చొక్కనాథ చర్మితమున “ఉ(గుడు 
రామేశ్వరాది క్షేతములను దర్శించుకొని మేరువును నమీపించగా సూర్యాస్తమయమై 
చందోదయమైన వర్ణన 7 ద్విపదలలో ఆలంకారికముగా చేసినాడు, మేరువును గొట్టి 
కనకమును (గహించి మధురకు జేరగా సూర్యోదయమై నది. ఇచ్చట 5 ద్విపదలలో 
సూర్యోదయమును వర్ణించినాడు., 

మొత్తముపై ఈ లీలను కవి స్వతంతించి మూలముకన్న రమణీయముగా 
రసవత్తరముగా వర్ణించినాడు. 


తృతీయా శ్వాసము - పదునాజవ లీల 

(1) వాలాస్య మాహాత్మ్యమున ఇరువది రెండవ అధ్యాయమున వేదార్గోపదేశమను 
పేరుతోనున్న పదునాణవ లీల చొక్కనాథ చరితమున తృతీయాశ్వాసమున పదునాఅవ 
లీలగా (వాసియున్నది. 





హాలాస్యమాహాత్మకము. పుట 93,94 లు. 
దొక్కనాథ చరితము. పుట ౪6,97 లు. 
దొక్కనాధ చరితము. పుట 98. 

చొక్కనాథ చరితము. పుట 100. 


OM — 


66 అనువాద విధానము 


(3) సంస్కృతమున ఈ లీల ౦5 శ శ్లో లలో నున్నది. తెసుగున 63 ద్విపదలలో 
నున్నది, 

(4) చొక్కనాథ చరితమున ఈ లీల మూలమునకు నామమ్మాతినునరణము. 
ఇందు ఇది పూర్తిగా స్య్వతంతముగా సడచినది. 

(5) లీల పారంభమున మూలమునకు ఆంధానువాదమునకు ఉక భీదము 
కఅట 

మూలమున కణ్యాది మహార్ణులు హారభక్తుడను ముని వేదా దార్భములను 
గ్రహించుటకు ఉపాయమును దెలుపుడని _పార్థించ 5 
దక్షిణామూర్తి సన్నిధిన గూర్చొని తపమాచరించిన ఆ దేవుని కృపచే మీకు చేద విద్య 
సిద్ధించునని చెప్పినట్లు కలదు. 


పర్తించగా కణ్వాదులగు es భు యి అచట పరమేశ్వరుని 
న. వెలయించుమని (పార్టించగా పశుపతి వారి భక్తికి మెచ్చుకొని అశరీరియై 
పుధురాపురమున మీకు వేదములను విస్తరింతును" అచ్చటికేగుడని చెప్పిన 
కవి ఇట్లు మార్చుట “శంభు క్షతములలో కలాసముకన్నను మధురా క్షతమునకు 
గురుత్వమునాపాదించుటకు కావచ్చును. 
చతుర్జా శ్వాసము - పదునేడవ లీల 

రి హాలాస్యమాహాత్మ్యమున ఇరుపది మూడవ అధ్యాయమున వర్ణించియున్న 
నవరత్న విక్రయమను పదునేడవ లీల చొక్కనాథ చరితమున చతుర్థాశ్వాసమున 
పదునేడవ లీలగా వర్ణించి యున్నది. 

(2) సంస్కృత (గంథమున ఈ లీల 202 శ్లో.లలో విపులముగా వర్ణించి 
యున్నది. తెలుగు కావ్యమున ౦౪౮౩ ద్విపదలలో నిది (వాసి యున్నది. 

(3) మూలమున వలుని వృత్తాంతము, నపరత్నాదుల పర్ణనము 164 శ్లో.లలో 
అతి విస్తృతముగా పఠితలకు విసుగు పుట్టునట్లున్నది అనువాదమున తిరువేంగళకవి 
వలుని, బలుడని మార్చి బలుని వృత్తము నవరత్నాదుల వర్ణనము నామమా(తముగా 
మూలముననుసరించుచు నాతి విస్తృతముగా కేవలము ౮5 ద్విపదలలో కథాగతి 
కాటంకము కలుగకుండ వర్ణించినాడు. 


౧. 
౮ 
(౮ 
గ్రా 





వోాలాస్యమాహాత్మ్య్యము. పుట9/. 

చొక్కనాథ చరిత్రము. పుట 102. 

హాలాస్యమాహాత్మ్యము. పుటలు 102-109 వరకు. 21వ శ్లో. 1859 శ్లో, వరకు. 
చొక్కనాథ చరితము. పుట 108, 109, 110లు. 


ఊఉ (ఎ గా 


చొక్కనాథ చరిత ల 
(4) మూలమున ఈ: లీలయందు పట్టాభిషిక్తుడైన దెవపాండ్యుడు ఉగపాండ్యున 


కుమారుడైన వీరపాండ్యుని తనయుడని యున్నది. అనగా ఇందు దేవపాండ్యుడు 
షా ప మనుమడు కాగా దేవపాండ్యుడు ఉగపాండ్యుని కుమారుడని తెనుగున 


చోలా ఉస పురాణము గావున ఇందు పురాణ మ. 
౦శము 


పవి 
కాప్యమునంది అక్షణము తవ్వుక పాటిం చపలెనను సెయమము స కవి స్వతంతించి 
తొతయగు క రాం ౦డ్యుని తం్మడిగా పూర్చినాడు. 
పొరం 


స్స్‌ 


మును మూలమునందు న. మృగయా వనోదార్దమై 
జెడలి ఐధివశాత్న ఒకానిక కూరమృగము పాలబడి అకాల మరణము జెందగా అతని 
కుమారుడైన దేపపాండ్యుడు రాజగుట కలదు., చొక్కనాథ చరి(తమున దేవపాండ్యుడు 
వీరపాండ్యుని కుమారుడని కాక ఉగపాండ్యుని కుమారుడని వాయుచు, ఈ ఉ్మగపాండ్యుడు 
మృగయా వనోదమునకై వెడలి విధివశాత్తు కూరమృగము పాలబడి అకాల మరణము 
నెంటిసట్లు _వాసినాడ్ను 

సాకాలివ న ఉగపొండ్యుడు పదునైదవ లీలయందే తన కుమారుడైన వీరపాండ్యునకు 
పట్టభి= షక మొనరించి తాను శివైక్యమొందినట్లు (వాసియున్నది. ఉగుడు శివాంశ 
సంభూతుడు, ఇందుసి, ఉదధులను, మేరువును గొట్టన మమహాబలశాలి. అయినను 
అకాల మరణము ఎట్టివారికిని తప్పదనునర్థమును సమర్థించుటకు తిరువేంగళ కవి ఈ 
వషయముస ఖ్యాతిగాంచసి విరపాండ్యుని. కన్న కళకు పహించిన ఉ్యగపాండ్యుని 
జఇమ్వుటయ్‌ యుక్తమని భావించి యుండును. 
చతుర్థా శ్వాసము - పదునెనిమిదవ లీల 

(1) వోలాన్యమావోత్మ్యమున 24, 25 అధ్యాయములలో వర్ణించియున్న 
ముఘైస్సాగరపొనం, వర్షరక్షణం, అను 18, 19 లీలలు చొక్కనాథ చర్మితమున 
చతుర్థాశ్వాసమున పదునెనిమదవ లీలగా అనువదించియున్నది. 

(2) మూలమున వదునెనిమిదవ లీల 55 శో.లలోను, పందొమ్మిదవ లీల 70 
క్లో లలోను మొత్తము 125 శ్లో.లలో వాసియున్న రెండు లీలలను చొక్కనాథ చరితమున 
45 + 20 = 65 ద్విపదలలో పదునెనిమిదవ లీలగా తిరువేంగళ కవి అనువదించి 
యున్నాడు. 

(3) మూలమున 18వ లీల [పప్రారంభమున దాదాపు పది శ్లో.లలో దేవపాండ్యుడు 
వోలాస్వేశ్వరుని పూజించిన విషయమున్నది., చొక్కనాథ చర్మితమున కవి దినిని 
కమ పర ముకు యల. తస న. 
1.  వోలాస్యమావోత్మ్యము. పుట 101. 

2. చిక్కనాథ చరిత. పుట 107. 
3. పహాలాస్యమాహాత్మము. పుట 96. 4. హాలాన్యమాహాత్మ్యము. పుట110,111లు 


68 అనువాద విధానము 


వదలివేసినాడు. మరియు 19వ లీలలో మొదటి 30 శ్లో.లను తెనిగించి తరువాతి 40 
శ్లో లను వదలినాడు. మొత్తము 50 శ్లో.లను తెనిగించలేదు. 19వ లీలలో మొదటి. 
ముప్పది క్లో శ్లోకములలో కథ, తరువాతి నలుబది క్లోకములలో వరుణాదులు హాలాస్యనాథుని ' 
పూజించుట, స్తుతించుట, కలవు .. కావ్యమున అనపసరమనుని కవి భావించి 
యుండునుగాన కథను మ్యాతమే ee 

(4) చొక్కనాథ చర్మితమున వరుణుని యాజ్ఞచే అబ్బులు పొంగిపచ్చి మధురాపురి 
న్మాకమించగా హాలాస్యనాధుడం . వుష్కరము, పుష్కలావర్తకము, అమృతము, 
జీవవర్థనములను నాలుగు మేఘములను రప్పించి వానిచే ఆవార్ధితోయములను ఆపోశనము 
బట్టించి మధురాపురిని రక్తించెనుు మూలమున ఇపుడు తన జటాజూటముననున్న 
నాలు మేఘుములను ఆ నీటిని డావుటకు బంపినట్లు కలదు అట్లే చొక్కనాథ 
చరితమున వరుణుడు తాళ ప్రమాణముగ వర్షము ప మరలనవే నాల్లు 
మేఘములను పైమరువుగా నుండ నియమించి మధురాధి నాథుడు మధురాపుర జనుల 
రక్షించెను, మూలమున ఇం(దుడు పుష్కలావర్తకాది " మేఘములను ఆజ్ఞాపించి వర్షము 
గురియింప, శివుడు మరల తనకపర్దమున నున్న వలాహకముల చేతనే సైమరువు 
గావించినట్టున్నది, 
చతుర్జా శ్వాసము. - పందొమ్మిదవ లీల 

క. హాలాస్య మాహాత్మ్యమునందు ఇరువదియాఅవ. తట కత! సిద్ధ క 
పేరుతోనున్న ఇరువదియవ లీల చొక్కనాథ చర్మితమున స "పందొమ్మిదవ 
లీలగా ననువదించియున్నది. 

(2) పురాణమున ఈ లీల £/ ళో. లలో పర్గితము. స్‌ పష కర 
ద్యిపదలలో వర్ణితము. 
(3 సిద్ధుని వేషము మూలమున 5 క్లో అతో వర్ణించి యున్నది దీనిని తెనుగున 
కూడా 5 ద్వి పదలలోనే కవి పర్టించినాడు... ఈ వర్ణన దేనికదే స్వతం|తము, 

(4) మూలమున సిద్దుని వేషములోనున్న చొక్కనాథుని పురజనులు చూచి 
సమీపించి పూజించి ప్రార్థించినట్లు కేవలము ఒకే ఒక. శ్లోకమున నున్నది. అదియిది. 


హాలాస్యమాహాత్మ్యము. ' పుటలు 114-116. 

..__ దొక్కనాథ చరిత. పుట 113. 

' హాలాస్యమాహాత్మ్యము. పుట 14. 
'చొక్కనాథ చర్విత. పుట 114. 

మ పుట 114. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 17. స 5-10. 
“ఎవొక్కనాథ చరిత. పుట, M5... 


ఆఎల౮ఉజట సు = 


చొక్కనాథ చరిత 69 

“యేయే జనాస్సృమాహూయ తంసిద్ధం పరిపూజ్యచ 

పార్థయంతి చయద్వస్తు తేభ్యస్తే భ్యోదదాతితత్న్‌” దీనిని చొక్కనాథ చర్మితమున 
ఆరు ద్విపదలలో (ాసినాడ్యు 

(5) సిద్ధుని లీలలు మూలమున ముప్పదియై దు క్లోకములలో వర్ణించియుండగ్మా 
చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి కేవలము ఐదు ద్విపదలలో సంక్షిప్తముగా 
రసభంగము వాటిల్లకుండా రచించినాడు ఈ వర్ధన మూలమునకు నామమ్మాతానుసరణము. 

(6) మూలమున సిద్దుని లీలలను గూర్చి వినిన పాండ్యరాజు ఆతని వృత్తాంతము 
నరసిరమ్మని స్వజనమును బంపుటతో లీల పరిసమాప్తమైనది. చొక్కనాథ చరితమున 
మూలములోని తరువాతి లీలయందలి 26 శ్లోలలోనున్న విషయమును పందొమ్మిదవ 
లీలలోనే సంగహముగా ననుపదించినాడు. ఇందు పాండ్యరాజు స్వజనము వలన ఆతని 
గూర్చి విని పరామర్శించుటకు బదులు తానే స్వయముగా బోవుటతో ఈ లీల ముగిసినది. 

(7) మూలమున స్వజనము వలన సిద్ధుని లీలలను వినిన పాండ్యవిభుడు అతని 
దోడ్కొని వచ్చుటకై మం(తులను బంపగా వారు సిద్ధుని యావ్వానింప వచ్చిరి. అపుడు 
సిద్ధుడు “మీ (పభువు మవోరాజు మము సిద్ధులము. మాతో వారికేమి పని” యని వారి 
ఆహ్వానమును పున్నింపక మిన్నకుండెను. అనంతరము మంతులు రాజుతో జెప్పగ 
కుద్దుడై సిద్ధుని దండించుట్టకై బంగారు బెత్తమును దీసికొని అతడున్న కడకు వెడలును. 
ఈ వృత్తింతపుంతయు 18 ్ల.లలో చెప్పబడినది., చొక్కనాథ చర్మితమున దీనిననువదించక 
వదలినాడు. ఇట్లు వదలుటచే కధాగతి చెడలేదు సరికదా కథ తొందరగా హృదయమునకు 
హత్తుకొనునట్లున్నది. 

(8) సిద్ధుని దండించుటకై వెడలిన పాండ్య రాజు సుందరేశ్వరుని గుడిలో వాయవ్య 
భాగపు జాతి ఏనుగు వద్ద కూర్చుండియున్న సిద్ధుని గాంచి ఎవరు నివు? ఏమిటి నీ విద్య 
అని గద్దించి అడిగినట్లు మూలమున నున్నది. దానికి సమాధానముగా సిద్ధుడు మేము 
సిద్ధలము అని తన పృతాంతము వివరించుచు మాతో మీకేమి పని పొండని తూష్టీంభావము 
వహించును. 

చొక్కనాథ చరితమున పాండ్య రాజు సిద్ధుని దండించుటకు గాక పరామర్శించుటకు 
బోవును. 
చతుర్థాశ్వాసము - ఇరువదియవ లీల 

(1) హాలాన్యమాహాత్మ్యమున ఇరువది యేడవ అధ్యాయమున 





హాలాస్యమాహాత్మ్యము. పుట 117. ళ్ల. 11. 

చొక్కనాధ చరిత. పుట 116. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 117, ]119లు. శ్లో. 10-45 వరకు. 
చొక్కనాధ చరి|త. పుట 116. 

హాలాస్యమాహాత్మకము. పుట 119, 120లు. 


౮౧౫ (64 [గం 


70 ఆనువాచి విధాసను 


శిలాగజేక్షుకాండ[పదాన' మను పేరున సునృ ఇరువపదయొకటప లీల బౌడ్మనాఢ 
చర్మితమున చతుర్జా శాసమున ఇరుపదియవ లిబగా వనమునవింపబుడిసది.. 

(2) కూత పున ఈ లీల 75 శ్లో,లలోనున్నడి. తెనుగు ఈ లీల కీపలను వచి 
ద్విపదలలో కలదు. 

(3) తిరువేంగళ కవి మూలమునండలి ఈ తీలలోనున్న మొదటి ముప్పది 
శోకముల (దాదాపుగా) విషయమును దాొక్కనాథ చర్మెతమున ఇంతకు ముందున్న 
లీలలోనికి |గపిొంచినాడు. 

(4) మూలమున ఈ లీలలో మూడు. నాలుగు శోకములలో సొండ్యరాజు సిద్దుని 
మపామ నెజుగదలచి తన చేతియందు హేసున్నేతమును ధరించ వచానందుస 


సమయమునకు దారినబోపు నొక కృషీపలుని ఇక్షుదండమును |, గహించి దావ జాతి 
వ | 
లత = ఇ, 
ory 
Fea 


ఏనుగుచే దినునట్లు జీయుమని య రూజ్ఞాపించిసట్లు కలదు. 
బొక్కనాథఢథ చర్మితమున డాడినబోవు క కృషవలుని నుండి (గహించిన విషయమును. 


తొలగించి పాండ్యరాజు తన చేతసున్న ఇక్షుదండమును ఈ శల సింధురముబే 
భక్షింపజేయుమని విన్నవించుకొనును. 

(5) మూలమున పాండ్యరాజు సిద్ధవేశముననున్న యాతని. ఇపుడని (గహించి 
Shes ముతో స్తుతించునుుు కస ఈ 'నివస్తుతి' స్వతంయ్యతము. 

6 ) మూలమున ప అట (అభిషేకపొండ్యుడు) తనకు పుత సంతానముసు 
మ (వొద్దింఛుకు, వ్మికమ పొండు్యుడను వుతుని బడయుట, 
అనంతరము కలాసమునకేగుట పదిళ్లో. లలో కలదు. తెనుగున కవి దీనిని అనుపదించక 
వదలి పెట్టినాడు. 

(7, చొక్కనాథ చర్మితమున పందొమ్మిదవ, ఇరువదియపలీలలు రెండును 
మూలమునకు నాముమ్మాతానుసరణమునలై స్వతంతముగాను, రమణీయముగాను, 
అద్భుతరసాత్మకముగను రచింపబడినవి- 

_ చతుర్థాశ్వాసము - ఇరువది యొకటవ లీల 

(1) 'వోలాన్యమావాత్మ్యమున ఇరువది యెనిమిదవ అధ్యాయమున 
'నగ్నహస్తిహనన' మను పేరుతో నున్న ఇరువది రెండవ లీల చొక్కనాథచర్మితమున 
చతుర్జాశ్సాసమున ఇరువది యొకటవ లీలగా ననువదింపబడినది. 

(2) మూలమున ఈ లీల 82 క్లో. లలోవిపులముగా వర్ణితము. తెనుగున ఈ 
లీల దాదావు 57 ద్విపదలలో క్లుప్తముగా వర్ణితము. 


హాలాస్యమావాత్మ్యము. పుట 120. సో <r వరకు. 
Ms చరిత. పుట 117, శ 

హాలాస్యమాహాత్మ్యము. పుట 121-122లు. శ్లో. 56-64. 
. హాలాస్యమాహాత్మ్యము. పుట 122. శ్లో 65-75. 


* WM ~— 


వాళ్ళిడోడ చర్మిత 71 

క బొక్కనాథ చర్మితమందలి ఈ లీలలోని కథ యంతయు మూలానుసరణమే. 
షమ7ూచమున విపులముగా వర్జించి యున్న కథను తెనుగున సంక్షిప్తముగా కవి అను 
వవించినాడు. దీని వవన రసానుభూతిక గాని కధాకథన శిల్పమునకుగాని ఏ మ్మాతము 


(1) హాసొనకవూహాత్మకవయున ఇరువది తొమ్మిదవ అధ్యాయవమున 
ద్విటతన్యా ర్రహరణం' అను ఎరున నుస ఇరువది మూడవ లీల చొక్కనాధ చర్మితమున 
భుణేంర్తా జాన పున జారుడడ చెండపు థతీలగా ననువదెంచియున్నది. (2) మూలమున ఈ 
లిం 79 ౯ ఎని ్ససున్నడి, జెనుగున ఇది 72 ద్విపదలలో నున్నది- (3) మూలమున 
బప బాషపస్టాయిని్‌ ఎరు విరూపొక్లుడు. తేనుగున హారశర్మ. (4) మూలమున కథాస్థలి 
పుదుదావుడ. తెనుగున పాష ఎర్జికాపురపును ఆఅ(గవహారము. (5) మూలమున (బాహ్మ్మాణుని 
స ఆమె పేరు లేదు. (ర) మూలమున. విరూపాక్షుడను 

జన్మించుట, గౌరి యని పేరిడుట, పది ద్విపదలలోనున్నది., 
తెనుగున జసనము ఒకే ఒక ద్విపదలోనున్నది.. బాలిక పేరు చెప్పలేదు. (7) 
మూలమున కథ్నాసపారంభమున గౌరి యను (బాహ్మణ బాలిక బాల్యము నుండియే 


నపభక్తురాలస విషయము దాదాపు ముప్పది శ్లోకములలో వర్ధించియున్నది, - అనువాదమున 
కని వీనిని పదలి పెట్టినాడు. (8) చొక్కనాథ ns కథాంతమున శివుడు _పత్యక్షమై 


ప్రై ) 
సాాపతగా సాక్షాత్కరించిన శిపుని రూపమును వదెద్వొపదః అలోను, (బజాహ్మాణ యువతి 
దలలోను గ. ఇది మూలమునలేదు. 

చతుర్గాశ్యాసము ₹ ఇరువది మూడవ లీల 

(1)  హాతాస్య మాహోత్మకమున ముప్పదియవ అధ్యాయముననున్న “వ్యత్యస్త 
నృత్తకరణం" అను ఇరుపది నాలుగవ లీల చొక్కనాధచరి!తమున చతుర్థాశ్వాసమున 
ఇరువది మూడవలీలగా అనువదితము. 

(2) మూలమున ఈ లీలరి4 శ్లో.లలో నున్నది. తెనుగున ఇది 57 ద్విపదలలో 


(3) మూలమున ఈ లీలయందు ఉపకథానాయకుడు రాజశేఖర పాండ్యుడు. 
తెనుగున దేవ పొండ్యుడు. మూలము (_సకారము చూచినచో ఈ దేవపాండ్యుడు రాజశేఖర 
పొండ్యుని తండి తండి. (తాత). 





హాలాస్యమాహాత్మ్యము. పుట 126, 127లు. 1-10 శ్లో.లు. 
చొక్కనాధ చర్విత. పుట 122. 

హాలాస్యమాహాత్మము. పుట 127, 12రెలు. 10 నుండి 3౦ శ్లో.లు. 
చొక్కనాథ చరిత. పుట 125, 126లు. 


WM ~™— 


72 అనువాద విధానము 

(4) మూలమున కథలో రాజేఖర పాండ్యుడు శివుని వ్యత్యస్తనృత్యము 
చేయుమని చేయనిచో తన శిరమును ఖడ్గముచే ఖండించుకొందునని వీర్షశెవభక్తిని 
(పదర్శించినట్లున్నది., చొక్కనాథ చర్మితమున దేవ పాండ్యుడు చొక్కనాథుని ప్రార్థించినంతనే 
ఆ దేవుడు పాదమును మార్చినట్లున్నది. 

(5) మూలమున వాలాస్యనాథుని నృత్యానంతరం 20 శ్లో.లలో స్తుత్యాదికము 
లున్నవి, అనువాదమున కవి వీనిని వదలి వేసినాడు. 
చతుర్థాశ్వాసము “= ఇరువది నాలుగవ లీల 

(1) హాలాస్యమావోాత్మ్యమున ముప్పది యొకటవ అధ్యాయముననున్న 
'విపవనితావధ నిరూపనం' అను ఇరువది యైదప లీల చొక్కనాథ చరిత్రమున 
చతుర్థాశ్వానమున ఇరువది నాలుగవలీలగా ననూదితము. 

(2) వోలాస్యమావోత్మ్యము నందిలీల 91 శ్లోలలో కథితము. చొక్కనాథ 
చర్మితమునందీ లీల 9౪5 ద్విపదలలో వర్ణితము. 

(3) మూలమున ఈ లీల కులశేఖర పాండ్యుని కాలమున జరిగినది. తెనుగున 
ఈ లీల పాండ్యరాజు కాలమున జరిగినట్లు మాతమే యున్నది. రాజు పేరు లేదు. 

(4) చొక్కనాథ చరితమున ఈ లీల యందలి కథ మూలాను సారముగా 
నుండుటయేగాక మూలకథకు ఒకటి రెండుమార్చులతో మెజుగులు దిద్దుకొని 
రమణీయముగాను, రసవత్తరముగాను ఉన్నది. ఒకటి: మూలమున (బాహ్మణుడు తన 
భార్యతో గలిసి ప్రయాణించుచుండ మార్గపుధ్యమున అతని భార్యకు దాహమైనది. 
చొక్కనాథ చర్మితమున దాహమగుటకు” ఉప్పాంశు దీధితి కోర్వంగలేక తృష్టయు 
బహుళమైనదని కారణముకూడా (వాసియున్నది. రెండు: మూల(గంథమున (బాహ్మాణుని 
భార్య చెట్టు (కింద పరుండి నిదురించుచుండగా అంతకు ముందొకానొక వ్యాధునిచే పక్షి 
కొణుకు వేయబడిన బాణము పర్ణమునకు దగిలి యుండి గాలితాకిడికి రాలి నిలువుగా 
నామెకు దగిలి మరణించినది., చొక్కనాథ చరితమున పర్ణమునకు దగిలియున్న 
బాణమును గానక బోయవాడు తిరిగి వెడలగా, తదుపరి కొన్ని దినములకా ప్యతము 
యెండిపోయి గాలిచే ఆసాయకము జారి కర్మముజాలక ఆ (బాహ్మణి వక్షమున దగిలి 
కాలుని వశముగావించినది్ళ. మూడు: మూలమున అసువులు బాసిన (బాహ్మణిని 
జూచి[బాహ్మణుడు ఆమె సౌందర్యమును, సద్గుణములను మాటిమాటికి తలచుకొనుచు 





హాలాస్యమాహాత్మకము. పుట 131. శ్లో. 25. 
చొక్కనాథ చరిత. పుట 129. 
హాలాస్యమావాత్మ్యము. పుట 132. 
చొక్కనాధ చరిత్రము. పుట 130. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 133. 
చొక్కనాథ చరిత. పుట 130, 13]లు. 


Ot *OWOMD~—™ 


చొక్కనాథ చర్మిత 73 


దుఃఖించెను., చొక్కనాథ చర్మితమున వారి వెంటనున్న బాలుడేడ్చుచుండుట జూచుచు, 
ఆమె పక్షమున గుచ్చుకొనిన బాణమును జూచుచు, అమ్మా! యని వచ్చిన కడుపు నిండ 
భోజనము బెట్ట గలవారు నీకింకెవ్వరని బాలునితో ననుచు వాని నక్కునజేర్చుకొని 
విలపింబెను మూలముకన్న ఇందు మానవసహజముగ నుండి హృదయమునకు 
కరుణ రసానుభూతిని కలిగించుచున్నది. నాలుగు * మూలమున రాజుతో యమదూతలు 
కోమటి వాడలో నొకని యింట వివాహము జరుగుచుండగా పెండ్లికొడుకు _పాణములు 
ర్‌సిక్‌ొని పోనున్నట్లు చెప్పగా - తెనుగున భూసురుని యింట జరుగు పెండ్లిలో 
'పెండ్లికుచూరుని _పాణములు గొనిపోవచ్చితిమని చెప్పిరని మార్చియున్నదిె. 

ఘార్పులు దప్ప తక్కిన కథయంతయు మూలమును బట్టి యే నడచినది. 
పంచమాశ్వాసము ా ఇరువదియైదవలీల 

(1)  హాలాస్యమాహాత్మ్యమున ముప్పది రెండవ అధ్యాయమున నున్న “బహ్మ్మఘ్న 
దొషహననం- అను ఇరువది యాఅవలీల చొక్కనాథ చర్మితమున పంచమాశ్వాసమున 
ఇరువది యైదవలీలగా ననువదించియున్నది. 

(2) హాలాస్యమావాత్మ్యమునందు ఈ లీల కేవలము 33 శ్లో. లలో నున్నది. 
చొక్కనాథ చరితము నందు ఈ లీల 68 ద్విపదలలో విపులముగను, రసవత్తరముగను 
నున్నది. 

(3) ఈ లీల వూలమునకం నామమాతానునరణవుు. కవి తన 
వర్ణనానైపుణ్యముతో మూలమును ద్విగుణీకరించి స్వతం[తముగను, రమణీయముగను 
రచించినాడు. 

(4) కధా (పొరంభమున మూలమునందు వృద్ధ (బాహ్మాణుని కుమారుడు, 
జవ్వనియైన తన తల్లితో సంగమించుచుండగా( జూచిన తండిని తల పగులగొట్టి చంపి 
రాతికి రాతే కళేబరమును కాల్చి వేసినట్లున్నది, చొక్కనాథ చర్మితమున తల్లి 
కొడుకులిద్దరు( గలిసి విషాన్నమును బెట్టి చంపి “నా తండి ఈ రాతి పాలు వంటకము 
గుడుచుచుండగా ఆ కూడు కుత్తుకలో జిక్కిచచ్చెనని” అతి వ్యాకులుడై అగ్ని సంస్కారము 
చేసినట్లున్నది., 

మూలమున రాతికి రాతే కూరముగా తండిని జంపి కాల్పుట వలన తక 
లోకులనుమానించుటకవకా శమున్నది. చొక్కనాథ చరితమున కవి ఇట్ట అవకాశమునకు 
తావివ్వక కూరత్వమునకు మారు కుటిలత్వముతో. జంపినట్లు మార్చి పాతల దుష్ట 
స్వభావములను చక్కగా పోషించినాడు. 





1 హాలాస్యమాహాత్మ్యము. పుట 133. 
2. చొక్కనాధ చరిత. పుట 131. 

౩. వాలాస్యమాహాత్మ్యము. పుట 137. 
4. చాక్కనాధ చరితము. పుట 137. 


సం 
నే 


wes 


or) 


జా! 


ల్లి 


ప 


ha 
ఇం లే నో Wy 
Fp 
ఇ 
~ 
ప, 
ప 


లీ 


గ్య కో 
ఘు 
న 
ర 
ఇ 
Tas 
Cohan ఛి 
గీ 
అ ఆ 


t 


heed 
~ 
Ga, ఓ 


ay) Ee; 


wr 
CA 
ఛై 
శ ల ఇల్లీ 
పడను 
ళో 


( 


ళీ 


సువోాద గిడొ 
మా. 


ల 
లావి ఫే 
రయెక్క 


యిడు 


a 


కి 
gp 


~~ 
యె 


ఎగ 


సంతరణం య 


టలు, 
en 


జో 


రావదు. మ 


nn 
LTS బే 
av 
Gl 
2 
Cc. 


ఎకొనురుకే | 


న 
‘ 


We 
ర 


"అని 
నా 
(క 
# 
Ws 
చా 
Ww 


టి. 


చా 
ఇక్కడికి 


pr Ca 
nS 
చ్‌ బు 
రం ఉల్లు 


త 


ర-యమునః 


CORE 


రా 


వో 


డవు 


సం హీ 


ఇ. 


న్‌ా 
దమః 


తావ 
నౌ 


CN 


oh 


2 


ODDIE; 


అటో 
Ww 
చ 


రీ 


డ్‌ 


యు కీయ జ్య కము 


గ 


ot 


ఆ గల 


రమెనని 
స 


my 
అక్‌ 
క 


ముక 


చిని. ఇంటనున్న ధనమును వెంటద్‌ 
కొని 


జే 


రంగడు 


3 


జాగ 


తయన 


ళో 
చన 


త 
ఆషా 


స మ 2 ర్ట 
ఖ్‌ ల క్‌ wl Mis అ "3 ళ్‌ వో లపై త గ్‌ ul శే 3 ఈ 
Taq గల స TC BAG pg 
| as HO FL C3 dr sy Yar గ్‌ fa 
1 Ye క నీ శ చ స మ |; 7 శత 9 p 
స్ట త £, eG అ ల i తం ఖ్‌ లట గ 59 
శ్‌ ల్‌ య ప a పం 0 
vf ww ల yn bs Ty J గ్‌ a ng 
క wa త ల తో | గ 
¥3 జ yt nn NE ల తె -సాళీ ఛ్‌ ఫ్‌ ణీ 
వ స స స స y2 
షు య వ్‌ స న్‌ ఛే fo 6 
స ర కట స. 2 Page కా 
x0 ౯ అ f జతే Ef ur అ క గ్ర స en) 0 
త్ర గీ 2 We ie fr r uf! [ఓ 
త్‌ శక ౪ షా = ba 3 9 1 
? es నీ y ళ్‌ గణ 
3 Fg yw al 9 q $3 సం గ ల్ని 
వ స గ Oog- స a 
శ గ్‌ 3 3 3 తీ fra 3 మాక 2 అ 1 
న. శాత గ తప పశ a క్ల 
“ty 3, ఇళ్ల LE; స్‌ ళు భై క WO స కర గ్ర 
టీ వ్‌ స 
HR ERE A SS న. 
9 సి కలి 3 Ey 9 లి $3 3 
CO ra COTO GS 
Cag గ). 
gy h WY 90 ys లోకీ సి 9 a 
r} “FP లశ స్ట > ల ల్‌ 
¥ గి స ei ల 2 ట్‌ ౩06 3 a 
SR: We TT TR 
ణ్‌ ఆ ఇళ PE యి x (మా క వ | 
t ty! SOW స AES, GUE 
G3 (స్ట : Fy న న్‌ 3 | స 
72 Po Ot Chee Ee yuna 2 9 «0 A 
రి an 5 శ్రి భః గ్‌ x a cl త్‌ 3 లీ నో 1 x3 Le 
నా | శో లి on OFS 
G29 se వట eID OO 
గ్‌ a WD yf ACE a Ig మ శ భట ౯ 
వో లు వీ 3 x4 r} లి - క 
కో 2 టు సట COED po 
అ హ్‌ మ్న్‌ కల (4 వ్‌ ¥ జా 
2 లి ష్ష్‌ @ జ న ఎల్డ G ణ్‌ Gy 1 
లు శ sz x క్ష గ ఇ EE 92 గ 
me nn 2 x5 I స ౯ ల లి aA y 
Ne లి % 1) గా uy 2 రు » 17} ఓ 
Cc గ Oe) ర్‌ 3 & ef Fe స గె oy 
£ LS గ వ 9 3 Ar శచ్ర rm | 2 
.) § చే YY} rn = fa 
“ve 2 న as థం 
లో 9 ల్‌ శ x3 క 3 a 2 
ర ఈం ఎ ya | డు 
a? గ్రీ "డూ ఖ్‌ లాం ఇం న న ము. H ~~ 36 
9 Bq I~ లె Sa NE గ 
ళా శ ~~ భా nf Ye ~~ :0O ye 
ర క భో స్ట్‌ 3 ల శం fr ఫి b స 
ane iy ¥3 a a న 3 
Ose a3 "లి ow 2 Se hb f— xd by 
{3 2 వీ క? A, EN, NE a షై "0G 
శ 7 ఖై IR) అచ 3 3 గొ if 3 3 
i 8 32 ww 0 gd: SE A 3 33 శి 


మీరు 
ర్యముగా 


\ 


శ 


రర్షింబచిడి 


ను 
పబూనుకొనుటి నాకాశ 


అడ 


( 


ఇ 


అ 


Oo 


శి 


లో 


ఠి 
నో 


137,1రరిలు: 


అను, ధార్మికులను, శీల 
చొక్కనాథ చరితము. పుట 138- 


మూఢుడు, ధర్మహీనుడు, అసహ్యాపర్తసుడు నగు వీనిని రక్షిం 


నున్నది యని అనును. 


ండరేశ్వరుడు వానిని దయద 


ళీ 


పుట 


ఎం 


జ్య 
ర! 
ఆలో 


వింప 
Qa 
ణిపుడు దీనికి _పత్యుత్తరమిచ్చిసట్లు లేదు. 


> 


గ ద్వా 


శిఖ 


ములు 


సిప్రునితో 


జో 


{ 


చొక్కనాథ చర్విత. పుటలు 138, 139. 


చొక్కనాధ చరితము. పుట 13రి. 
హాలాస్యమావహాత్మ్యము. పుట 136. 


మూడు మా 
ఉమాదేవి 

] 

2 

తః 

4 

రః 


చొక్కనాథ చ రత 


పాయక్స్చిత్తము చొక్కనాథ చర్మితమున నూలముకసన్న నేరుగా ఓ ద్వెనదలలో 
సున్నది., 
పంచమాశాసము  ఇరుపదియాజివలీజ 

(1) ోలాస్యమావోత్మమున ముప్పు మూడప అధ్యాయమున "అంక 


విజయమను' పరున నున్న ఇరుపది ఎడపథిలను చొక్కనాద చర్మితమున పంచసూశాసమున 
ఇరువది యారపఠలీలగా ననువడింపజడినడి. 

(2) హాలాన్యమాహాత్మ్యమునందు ఈలీల 47క్లోలలోకలదు. చొక్కనాథ 
చరితమునందు ఈ లీల 49 ద్విపదలలో నున్నదె 

12) ఊరిల పూర్తిగా మూలముననుసరించి అనుపదింపబడినది. మూలముసకు. 
అసువాదమునకు కధలో మార్పులేదు. కివలము చొక్కనాథుని స్తుతి యొక్కకే స్వతంర్యతముగా 
ఎవాబయొన్నాది. 
పంచమాశ్వాసము " ఇరువదియేడవలీల 

(1)  హోలాస్యమాహాత్మ్య్యమున ముప్పదినాలుగవ అధ్యాయమున 'సర్నహననం 
ఆను హోడుతోసున్న కర యెనిమదవలీల చొక్కనాథ చర్మితమున పంచమాశ్వాసమున 


[4 


ఇరువది యడనరిలగా గనువదితము 
(2) మూలమునండు ఈ లీల 42 క్లో. లలో నున్నది. అనువాదమున ఈ లీల 


(3) మూలమున నగ్నసిద్దులు శెపులగు పొండ్యులపైకి పంపిన 
లాస్యశ్వురుడు సిద్ధరూపమున వచ్చి తన సనిరముపైె నున్న చందుని 


విషసర్పమును వో పై నున్న 
నుండి అమృత ధారలు దానిపై కం త క క కా! చొక్కనాధ చర్మితమున 
సిద్ధరూపమున గాక స్వయముగా బొక్క నాధుడే వచ్చి తన న నున్న చండుని 
యందలి అమృతమును దీసి చల్లి వషమునణచి సర్పమును నశింపజేయును. ఈ ఒక్క 
మార్పుదప్ప తక్కినకధయంతయు మూలానునరణమే. 

(4) మూలమున ఈలీల అనంతగుణ పాండ్యుని కాలమున జరిగినది. తెనుగున 
ఈ లీల యుక్తపొండ్యుని కాలమున జరిగినట్లున్నది. కవి అనంతగుణపాండ్యునే 
యుక్తపొండ్యుడని పరు మార్చి (వాసినాడు. 
పంచమాశ్వాసము ఇరువది యెనిమిదవలీల 


(1) హోలాష మావాత్యమునందు మువ్పదియై దవ అధ్యాయమున 
“శారభేయీనిపాతనం' అను పేరున నున్న ఇరువది తొమ్మిదవ లీలను చొక్కనాధ 
చర్మితమున పంచమాశ్వాసమున ఇరువది యెనిమిదవలీలగా కవి అనువదించినాడు. 





] చొక్కనాధ చరితము. పుట 140. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 142. 
3. చొక్కనాథ చరితము. పుట 146. 


(2) సంస్కృతమున ఈ లీల58 శ్లో, లలో నున్నది. ఇందు 34 శ్లొాకములు 
సుందరేశ్వరుని లీలకు సంబంధించినవి. తక్కినవి (24) _పసంగవశమున ఈ లీల 
జరిగిన కాలమున శ్త్రీరామచందుడు హాలాస్యక్ష్మేతమును దర్శించినట్లు తెలిపెడివిా 
చొక్కనాధ చరితమునందు రాముడు వహాలాస్యక్షేతమును దర్శించిన విషయమును 
తొలగించి కేవలము నుందరేశ్వరుని లీలను 52 ద్విపదలలో కవి తెనిగించినాడు. 

(3) పైన చూపినమార్చుదప్ప ఈ లీలయందలి కథ మూలముననుసరించి 
తనుగున రచించియున్నది.- 
పంచమాశ్వాసము " ఇరువది తొమ్మిదవలీల 

(1) హాలాస్యమాహాత్మ్యమునందు ముప్పది యాణవ అధ్యాయమున నున్న 
'సేనాదర్శని' మను ముప్పదియవలీలను బొక్కనాథ చరితమున పంచమాశ్వాసమున 
ఇరువది తొమ్మిదవ లీలగా కవి అనువదించినాడు. 

(2) మూలమునందు ఈ లీల 88 ్ల.లలో, తెనుగున ఈలీల 80 ద్విపదలలో 
వర్ణింపబడినది. 

(3) ఈ లీల యందలి కథ మూలముననుసరించి నడచినది. పర్దనలు 
మూలముననుసరించిగాక స్వతంత్రముగా నున్నవి. 
పంచమాశ్వాసము * ముప్పదియవలీల 

(1) హాలాస్యమావాత్మ్యము నందలి ముప్పది యేడవ అధ్యాయమున 
'నీవీదానమ' ను పేరున నున్న ముప్పది యొకటవ లీలను చొక్కనాథ చర్మితపమున 
పంచమాశ్వాసమున ముప్పది యవలీలగా ననుపదించియున్నది. 

(2) మూలమునందీలీల 42 శ్లో.లలో నున్నది. తెనుగున నిది 55 ద్విపదలలో 
నున్నది. 

(3) ఈలీల యందలి కథలో మూలమున కులశేఖర పాండ్యుడు వోలాస్వేశ్వరుని 
సన్నిధి కేగి నారాజ్యమునందు అనావృష్టి దోషము వాటిల్లినదని, నాధనమంతయు 
సుందరసామంతుడు సెనల కౌొరకని మోసగించి తీసికొని వెచ్చించినాడని, ధనధాన్యములు 
లేక నేను భిన్నుడనైనానని, నాకు ధనధాన్యముల నిమ్మని పార్థించినాడు,. చొక్కనాథ 
చరిత్రలో పాండ్యరాజు చొక్కనాథుని జేరి “నా రాజ్యమునకు వానలు లేని కారణమేమి? 
కరువు బాధతో నాదేశపజలు అన్యభూములకు బోయినారు. దీనికి నేనేమి సేయవలఠెనని 
విన్నవించుకొనినాడు. స్నా అని మార్చి (వాసినాడు.. 

సుందరసామంతుడుసైన్యము దెత్తునని నావద్ద ధనము తీసికొని నన్ను 
మోసగించినాడని మూలములో చెప్పిన విషయము ఇందు జెప్పుట అసంగతము- ఈ లీల 
1. _హాలాస్యమాహాత్మ్యము. పుటలు 143, 144. (34 ళ్లీకములు 145౩ పప (24 

శ్లోలు). 


హాలాస్యమాహాత్మ్యము. పుట 150. 
3. చొక్కనాధ చర్విత. పుట 156. 


సేం 


వౌక్కనాథ చరిత 77 


“౧౭ ముందు లీలలోనే వోలాస్యేశ్వరుడు సుందర సామంతుని రక్షించుటకై సైన్యముల 
నోీలుకొని వచ్చినాడని యున్నది. అందువలన రాజు అట్లు చెప్పుకొనుట యుక్తముగా 
లేదుగాన కవి దీనిని వదలి పెట్టినాడు. 

(4) మూలమునందు సుందరేశుని పార్టించి భూశయ్య పైబ డుకొన్న పాండ్యరాజు 
కలలో సిద్ధ రూపములో శివుడు కన్నించినాడు., చొక్కనాథచరి(తలో పాండ్యరాజు చొక్కనాథుని 
"వంచి, (పార్ధించి తన నగరికి బోయి న్నిదింపగా ఆ ర్మాతి స్వప్నమున వచ్చినాడని కలదు. 

ఎదు సిద్ధరూపమున వచ్చినట్లు లేదు. 

పై రెండు మార్పులు దప్ప మిగిలిన కథ యంతయు మూలానుసరణమే. 
పంచమాశ్వాసము * ముప్పది యొకటవలీల 

(1)  వోలాస్యమావోత్మ్యమున ముప్పది యెనిమదవ అధ్యాయముననున్న 

అయ వికయమను ముప్పది రెండవలీల చొక్కనాథ చర్మితమున పంచమాశ్వాసమున 
ముప్పది యొకటవలీలగా ననువదించియున్నది. 

(2) సంస్కృతమున ఈలీల 47 క్లో.లలో నంక్షిప్తముగానున్నది. తెలుగున 
ఈలీల 131 ద్విపదలలో విపులముగాను, రమణీయముగాను, శృంగార రసాత్మకముగను 
పర్టింపబడియున్నది. 

(3) ఈ లీల యందలి కథ మూలమునకు నామమాతాను సరణము. 

(4) మూలమున ఈ లీలయందు కథా [1పారంభమున “సోమసుందరుడు 
పూర్వము భిక్షాటన జేయుచు దేవదారువనమును జేరగా అక్కడి మునిపత్నులు 
అతిమనేజ్ఞము, అతిమనోపారమునైన సుందరేశ్వరుని సౌందర్యమును చూచి మోహితులైరని 
రెండు శ్లోకములలో నున్నది 

చొక్కనాథ చరితమున మూలమునకు భిన్నముగా దీనిని “దారుకావనము నందు 
పసించు మునిపత్నులు తమకు ఈడుజోడైన పరమపాతిపత్యభవ్యచారితులరయలేరనుచు 
నహంకరించగా శ్రీ చొక్కపతి బుషి (స్త్రీల పతివతాచారములు పరికింతమని జంగమవేషమున 
భిక్షాటనకై వచ్చి భిక్షమువేడగా మునిపత్నులు చేయెత్తి భిక్షము బెట్టునపుడు వారి 
కరమూలరుచులు శృంగార హస్తములు తిలకించి కడకంటనవ్వగా ఆతని సౌందర్యమును 
ఒయ్యారమునుగని మోహితులైరని”,. తిరువేంగళకవి మార్చి (వాసినాడు. 

(5) మూలమున భిక్షకై వచ్చిన సోమసుందరుని సౌందర్యమును వీక్షించి ముని 
పత్నులు ఆతని స్పర్ష సుఖము ననుభవింపవలెనను లోభమున ఒకరిని మించి యెకరు 
పోటీవడుచు, భిక్షములిడుచు అతని యందమును తనివి దీర చూచుచుండిరి, 





1. వోలాస్యమాహాత్మ్యము. పుట 151. 

2. చొక్కనాధ చరిత. పుట 156. 

౩3. హాలాస్యమాహాత్మ్యము. పుట 152. శ్లో, 23లు. 
4. చొక్కనాథ చరితము. పుట 158, 159లు. 


we ఆఅసువాద విధోసవల 
పు = న్న Ss Bas న sig ఎట్ట 

వం లం ముబడిరి కొగలించునొన సమపిందుణు. ఉర ణంని ఆరుశ్లోకములల వల్ధించియున్నది., 
తమున ఈ వివషంపేము 'జంగముని వేషముననున్న నొక పతి 


pw వ క WE To He inant Rn 
ee CER Ce LUNE జర్లు ద బఎమణియున్నవారు కొందయి, 


sew క లక ఆ ఆ టు ie వెల్‌ యూ . సప త్త తం WNP 
ముషయయాసాతతో బక్షము దెప్పియు 'పెట్టకుస్త చారు కొందజు మాయరులతవసి మరుల 
f క భా 
we Se అసం వెల లె ల గా (క్షి Th me లన క్ష ఆ వనన ఆ WEY వెం చా సో, గడ. 
i ie " a er rth మ ie జిం ప అటు ము, జీ స్ల యం డా 3) ue wr వంక ph క ఓ్‌రమయుు 
అ) 
pa re fox a వ! We Ww Wf Wy DN ఇ స్‌, 
టం. లో మ ఆవ టో wi ITT మ భుజం క సాద చఠు ot Vol "ఈ gio య Wo 
సై లీ 
క కం ba > ” జడా క్‌ చా క pn లీ 3 చ చ స్నా గా దము శీయము 
శ ఓ అలు అల ల ఇ Boe న ప Jn షు సాదు గద్ద న! కల యుగ 
క ల వ 
బా ఇ తళా ల. ళీ “nn గజ కీ yee ళ్శ క 
వామి క Te సుష జు PI - 
Gu 
a ఈ 
క ల క లో భ్‌ ర ౪ అటి బ్య జో రు న | 
పాము ప ఆరుశ్తకములలి' సుస్వ విషయమును, మూలమునకు భిస్నముగా 
జ ఖీ మ. 
క వ ar 


we వళి 2ఇచి గి వ్‌ ఇ పె అ ఆలో ఏ Te] PNM, Ww జ్‌ లా . చ ఆ ఇష ఇటో gs 
డత అతు. మంబ యతతాపిచ. తనినించురు ఈ రది అనువాద కిల,మునకు జక్కని 
స 


జ a ఎల ము ఈ" Ca ళీ న్‌ మర్‌ & ఆ సై య ఛి 
fa iw PDS జమురుని శారద germ యి జు న పోటిపడి భిక్ష ఇదడీనారనుటకంటు 
ఆ మ GE fle arn nr / ఖ్‌ ర. ళా తః ra న్‌ 51 "3 ఆర్య, . గ శ We wt జ గ్‌ జో గ్గ . 
సమ్యోూవసాకాపముసు జూచి బిక్షము బెట్టుట మరచినారసుట కమునయ కల్బనము. 
+ 1 న! ల ల అల్లో ఇ VW nw hu క్‌ — ఆక 
అం హోలాన్యమావోత్మ్య్యమున ముునిపత్నుల వ్రరాగ్యము అనురాగముగా 
" షం 


oy వలీ ఇ టాం శ జీ క్‌ జ్‌ అల గోలలు అప్స్‌ 
పూరుకును బూది మునులందరు వన్మయుము ఇంది, ఇది వోలాస్యశ్వరుని లీలయని 


లీ 


తెలిసికొని కృద్తువి మధురానగరముసు సలా యిండ్ల(జుల్ల యాతని స్పర్దను బొందుడని 
pA) . 


భజం 
ili పం య చర లల గ్‌ క 
ఏసి వాయు వెళ్లు కన్యల బనించిరని 5%్ల,. అభ నున్నది 
టట్‌ ఎలి వ్‌ on ' 


భొక్కదాథ దద్యితముస మునవత్నులు మోపింతనై యుండ జూచి జంగమ వేషము? 
నున్న ౬ జ ee నాధుడు పాయు కగా తపురు పురులు? బుర్జుంచిన యానమూవప 

గానక యాతవి మీదమోపామున వరహా నవంతివముల,జిక్కి,, పతుల సపలు షూని 
నుండ వాది బీతుబగాజులు ఉఊడిపడినవ. అప్పుడా అతిపలజూచి మునులు 


ad ఆగ 


మీరలా సర్విశుమీదె మోపామున జిక మీ చేతుల గాజులూడిపడినవి, పతిపతి 
జాములు సడలి పోయినవి గాన మధురలోనైశ్యుల కడుపున బుట్టుడని శపంచిరి. 


విరపాముతి నున్నవారు చిక్కపొవుట పలన చేతులగాజులూడి పడినపనుట 


pa 


కవిసనషుయము. మూలమున కెద భిన్మముగానున్నను శృంగారనపోషకముగ నున్నది. 
శపెంచిన తరువాత బుషవపత్నులము మమ్మునిట్లు శపంచిన పూకు సద్గతి యేది 
కృవగల్గి మమ్ము రకరపరే! యని వార్జింప, ఆ మునులు మీరు పుధురావురమున 
వెశ్యులయిండ్ల జన్మించియుండగా కొంతకాలమునకు మధురేశ్వరుడు గాజుల సెట్టియై 
పచ్చి మీ హస్తములు బట్టి గాజులు బెట్టగా మీకు మోక్షము గలుగునని శాపవిమోచనము( 
దెలిపిరి. అనంతరము వారు బైశ్యుల యిండ్ల జన్మించిచి. శాపము! శాపవిమోచనము 


మూలము కన్న తెలుగున విపులముగా (పదమూడు ద్విపదలలో) నున్నవి. 





హాల*స్యమాహాత్మ్యము. పుట 152. ౩-౦ శ్లోకములు. 
చొక్కనాథ చరిత. పుట 159, 1ర0లు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 152. శ్లో, 10-14 వరకు. 
. చాక్కునాధ చరిత. పుట 160. 


*OM™— 


ఎక్‌. ఇని న్‌ స్‌ 
యం. పా గ భత “| Ca og 
శ్రా” స్ట షు 
ట్‌ a గ తీ ళో . “ —_ oy . 
i 1 క ల | 2 - METS Meng వశ మలా nT Fa టో ఆ గణి Bre % Ss 
సే ‘ అంగ యూ క. శ డం క జ DS క, వ జస్ట్‌ ఆల యులు a! ల పళ రా నెల న. 
hm ణు 
చ గ ' / ఇళ అపా గ్‌ a Un a ఇ లక” న nae £ చ జూసి “7, పే 4 వి ఖ్‌ Was ఇట ఇప 3 oe అష జ్‌ ఇ గి వపు న ' శ గం 
ర స ట్టి మో మూ గ క ర సలి eel foe ర్ట జ సాల య '్ర బి జ్య పసం ఆన్న న SIs 
నూ. 
లే కో - i a ళా i క ల టే ఇ చ! 
అ NY వో అల సే స జప వుం. ఈ “rary ane wt pe బా చె 4 ఎగ కు మ Nps “yp 
af EMT Cr INEM hh PRES WAIT, ఈ ఫం ఆం (ఎ whine వల్‌ మాటి వము 
pa ఆ ళా ళీ “ 
య 
ఇ టై జ ఆలే ల ఇ అ న ల శం | NY అ గ వ్‌ మట * yn" PE జ శ... 
N క ప 1 లీ క a) రాణ 7 ORS y,! ~ గి ల శ న. తేల 
స ౩ మ లపై నప అందు! మం ను న న్‌ా యె బు వం న క మ. 
యు వ 2 t= a] “ర 6 
సస లం అక “Ey “ద క వ ॥ న సాగి శ పల్‌ వీ An / | 
ప శి శా ఇ షన ల! “pa శా మ mR ఇ rei tee ॥ న భి 
Set ఆత్త rte జై! సంలదయుచుండ బె క్‌ యురండం గామా wg Tl GTN 
is న్‌ త్త] ౬ 
టే శీ నే 
న ఖా 
ఆలో ఆ బం చ ఎ ఇ శ్‌ 
ఇళ wa జ్య న ఆలం స జ సఖ్య న్‌ జో గ yn ఇ సే 
మ్‌ ney స అ! ~! ee నో owe! We | నో శ 
జ. \ pnt i ఎన Mere శో ణీ (నో సో _ 
1 ఇల న శి “సెల్వ అప నా ర ఇఇ చో ణ్‌ వ అణా > ల. న... 
Rs u 1] ర పచీ న క wel i He DOE రియ, ఇత తటే మ ను? జల ఆలో కీ వు వ. 
చీ ల టా 3 
కా ఇ ౮ ఖై వప = న 
త SAA Ka Au క ఆ ర చి రాజ పంచం, ఇక పి 
అ టంపదవఅనో నుసి. ద... శ ఎరన దెసికదె సంతం తము. 
డు ఇటో 3 టై లే ఓు 
నో జా Py me 
i} « కః Fr reer frre క న్స ఆ భాభా ఇ వ త న క ప 
{ నను Wye 71 ~ ను ~ భా లె సం మన ద న జ య 3 
త అలల స య ఈం అటుగా తెగలు గో యాస Os టం దల మం గం పె పం నొటి మము 
టి జు he 7 ఇ! 
త్‌ ల న్‌ న 9 త లో అ ల స్నో » ~~ . ౯ 
గానం నో es, sy నాగాల శప, చలు లా వవీ€ నదెదునుుచదు.లా, తమి నఖ టె సట త రా న ఇ. 
క చం ఆ తల్ల 2 టీ కలు" aa న ల ఇల వ ane యు sree WU pne I డెరియుయ భమిము నం. 
( కే కు 
తలో ట్ట లప ద. అ ఇల ఆ కష వ. యే. దీ క్‌ మర్న ర స శో క bh చి ర్‌ న లాయ ప ల. 4 
ఇక కర అసలు కాసు క ర క! వంగ సద య్‌” బదే'తిటదుడ న హా దః న స కొ రవాచటిషుఎచు 
భ్‌ ‘ va యా చా (ఆలీ 
అటో న్‌ 
అలి ఎ ఎ ఎట Ten anes Gwe C3 shad FE WE ప బ్ర EA ne వాన ah వ్‌ REE en నమ 
న్న తాల టం ee ల కఖ ళు క సరో గ్గ? eT] SE aw Ea 
Mow మై ay రర పం కక క | ఒడ SE టే స ళు Li, OO తట! క కు రు యూ మెల 2 నై had 
స ని 


రి wy | . ఇ ఆగ ig | లె pu నై wae మాం pe na ఇ "జర్‌ ఆహా ప చి ౩ 
(10) 1 సు .తమున శందిధీలా prea se మమ్ము చున్న oly ముట్టరు స టం యన బలో 


ca జ దీ > అ ఓడ. 
పని చెశ్యకసన్యలు అతని సమిపింది గాజుల దొడిగించు కున్న విషయము 5 శ్లోలలొ 
స్త చొక్కనాధథ చద్మతమున 25 ద్వాపదబలొ శృంగార రసాత్మకమైన పర్ణనతో 
” bead 
దసియఆి మటనే పొందు ఉదకము గా సాగిసెదం్య సుందర షరుడు విమ్తుముదిపచ్చి ముసి 
కోరత అ మోదం తతబుప్తు గాటాల సెట్ట వ. క పని 'మోపి*ంవంజీయును. 
ఛి ట్‌. 


ఇబ శలాక, అల మ న క. పష ఛలో శ | స ఇ 
WD Rt LY) Ws ah! are ప RU AAP శ] న్‌ ఇ ద్రం స ॥ 


(11) ఒడ. నటి రస్వుర్హ వపిన బెశ్యకస్యలు సద్యాగర్భములుదాల్చిన ఏ షయము 


మూలమున, అనువాడు సమానమే యైనను మూలముకన్న ఎక్కువగా చౌక్కనాధ 


చరితమున బాలలు గర్భ సత. ఐగుకుజూచి వారి తల్లిదండులు తమకు అపకర్తివాటిల్లెసని 
ఉపుపంశములను నిందలు పుర్చునని యదడథతి అగి; 1పవేశముజేయ ఏద్ధపడుచు చుండగా 
వోక్కనాధుడు _పత్యక్షభై ఆ కన్యల వూర్వజన్మవృతట్తాంతమును వివరించి మాయనుగపవామున 


వారు గర్భముదాల్చిరిగాన వారికేకళంకములేదని తెలిపి అగ్నిలో జొణుట మానుడని 





pp 


హాలాస్యమాచోత్మ్యము. పుట 152, 193లు. 
. చొక్కనాధ చర్విత. పుట 161. 
. వోల+స్యమాహోాత్మ్య్యము. పుట 153. ఖే. 22. 
చొక్కనాథ చరిత. వుట 161, ]1ద2లు. 
.. హాలాస్యమాహాత్ముము. పుట 153. 
చొక్కనాథ చరితము. పుట 163, 164లు. 


Oo ౮ చవ ౪౪ [౧ 


80 అనువాద విధానము 


ఎప్పుడును మీ వంశములోనొక కన్యను మేము తప్పక పెండ్లి యాడుదుమని వారి 
ననుగహించి అంతర్జితుడగును., మూలమున గర్భవతునై న వైశ్యకన్యలు సంతానవతులై 
చిరకాలముండి దివంగతులై నారని మాత్రమే యున్నది. చొక్కనాథ చరితము నందలి పై 
వర్ధన యంతయు మూలమునకు భిన్నమై నను కథాగతికి పటలం: అద్భుతరస 
పధానమగు కావ్యమున ఈలీల శృంగార రసభరితపుగు ఒక చిన్న కావ్యఖండికవలె 
సాగినది. 

(12) కథ ముగింపులో చొక్కనాథ చరిత్రమున ఆవెశ్యకన్యలు మృతి. జెందిన 
తరువాత మరు జన్మమున దారుకావనమున మరల మునిపత్నులై యుండిరని (వాసి 
యున్నది, ఈ విషయము మాలమునలేదు. 
పంచమాశ్వాసము * ముప్పది రెండవలీల 

(1). హాలాస్యమావాత్మ్యము నందు ముప్పది తొమ్మిదప అధ్యాయమున 
అష్టసిద్భ్యపదేశమను పేరున నున్న ముప్పది మూడవలీల చొక్కనాథ చరితమున 
పంచమాశ్వాసమున ముప్పది రెండవ లీలగా ననువదించియున్నది. 

(2) మూలమున ఈలీల 38 ళ్లో.లలో నుండగా తెనుగున ఈ లీల 68 
ద్విపదలలోనున్నది. 

(3) ఈలీల పూర్తిగా మూలముననుసరించి అనుపదింపబడినది. మూలముసకు, 
అనువాదమునకు కథలో మార్పులేదు. కాని మూలముకన్న తెనుగున కథ పర్దనాత్మకముగా 
నడచినది. 

(4) మూలమును బెంచి (వాసిన వటవర్ణన ఇందు రమ్యముగానున్నది., 
షష్టాశ్వాసము - ముప్పది మూడవలీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున నలువదియవ అధ్యాయమున గల “కాంతారచ్చేది 
చోళార ద్వార మను ముప్పది నాలుగవలీల చొక్కనాథ చర్మితమున షష్టాశ్వాసమున 
ముప్పది మూడవలీలగా ననువదితము. 

(2) సంస్కృతమున ఈ లీల 42శ్లో.లలో కథితము. తెనుగున ఇది 66 
_ ద్విపదలలో వర్ణితము. 

(3) మూలమున. ఈలీల కులభూషణ పాండ్యుని కాలమున జరిగినట్లు 
టన. అనువాదమున పాండ్యరాజుపేరు వాయలేదు. 

(4) మూలమున కులభూషణుని పైకి దండెత్తి వచ్చిన చోళరాజుపేరు కాంతారచ్చేది 


రాజని యున్నది. తెనుగున “కాడ్వెట్టి' యని యున్నది. ఇది దేశీయ నామమై యుండును. 
స్తవము పాతపాటలు చును పపము తు పోను పడ య 
1. చొక్కనాథ చరితము. పుట 164, 165. 

2. హాలాస్యమావాత్మ్యము. పుట 154. 

3. చొక్కనాథ చరిత. పుట 166. 
4. చొక్కనాథ చరిత. పుట 168. 


చొక్కనాథ చర్మిత 81 
(5) ఈ లీల యందలి కథ యంతయు మూలానుసారముగనే తెలుగున 

నున్నది- కేవలము ఆరు పంక్తుల సూర్యాస్తమయ వర్ణనదప్ప( మార్పులు, చేర్పులు 

ఏమియును లేవు. 

షష్టాశ్వాసము " ముప్పది నాలుగవలీల 

(1) హాలాస్యమావాత్మ్యమున నలువది యొకటవ అధ్యాయమున నున్న 
పానీయ (పదానమను ముప్పదియైదవలీల చొక్కనాథ చరితమున షష్టాశ్వాసమున 
ముప్పది నాలుగవ లీలగా ననువదించియున్నది. 

(2) సంస్కృతమున ఈలీల 47 ళో. లలో కథితము.తెనుగున ఈలీల 92 
ద్విపదలలో వర్థితము. 

(3) మూలమున ఈలీల కులభూషణుని పెద్దకుమారుడైన ఆక్‌ భూపాలుని 
కాలమున జరిగినట్లు (వాసియున్నది.కులభూషణుని చిన్న కొడుకైన రాజసింహుడు 
చోళరాజై న కాంతారచ్చేదుడను వాని కూతురును వివాహమాడి మామతో గలసి తనయన్నయగు 
రాజేం[ద పాండ్యుని పైకి దండెత్తివచ్చుట ఇందు కలదు. చొక్కనాథ చరితలో వారి పేర్లు 
(వాసిలేవు. 

(4) మూలమున కథా (పారంభమున రాజేంద పాండ్యుడు శౌర్యాది సద్గుణోపేతుడై, 
సామంతగణసంవృతుడై, కామునోడించు రూపవంతుడై, నీతిమంతుడై రాజ్యము 
చేయుచుండగా, కాంతారచ్చేదుడను చోళరాజు తనకూతురును రాజేం[ద పాండ్యుని కిచ్చి 
పెండ్లి, జేయదలచి ఒకానొక ఆప్పునిచే వర్తమానము! బంపును., 

చొక్కనాథ చర్మితమున పాండ్య భూపాలుడు తనజాతి పొలతులను వివాహమాడక 
కామాంధుడై వారకాంతలను కామించి పెండ్లాడి కాలము గడపుచుండగా చోళరాజు 
పాండ్యునితో వివాహ. సంబంధము కొరకు మా కుమార్తెను మీకు మనువుగా నిత్తు 
గైకొమ్మనుచు( దెలియ జెప్పుడని దూతలను బంపినట్లు కలదు. 

మూలమున రాజేంందుడు నీతి వర్తనుడుగా, తెనుగున కామాంధుడుగా వర్తమానము 
మూలమున ఆప్తులు, తెనుగున దూతలు, తెచ్చుట, అను నీ మార్పులు దప్ప క 
కథయంతయు మూలముననుసరించి తెనుగున నడచినది. 

(5) మూలమున పాండ్య, చోళసైన్యములకు జరిగిన యుద్ధము ఒకే ఒక శ్లో, 
లో నుండగా బొక్కనాథ చరితమునందు 20 ద్విపదలలో నున్నది. 

(6) చలివేంద బెట్టిన శివుడు మూలమున తపస్వి వేషమున నుండగా, 
తెనుగున జంగమవేషమున నున్నాడు. వేషవర్ణన వేనికవే స్వతం్యతములు. 





1. హాలాస్యమాహాత్మము. పుట 15రి. 

2. చొక్కనాథ చరితము. పుట 175. 

3. హాలాస్యమావాత్మ్యము. పుట 159. శ్లో 26. 
4. చొక్కనాథ చరితము. పుట 177, 175లు.- 


కో గ 
న గ్గ ఇ 7 ॥ వ. » aE 
త Pr జత wt గ ని . | వ్‌ | et 


82 అనువాద విధానము 
(7) చొక్కనాథ చర్మితమున మూలమున లేని బొక్కనాథస్తుతి ఐదు 
ద్విపదలలోనున్నది. 
షష్టాశ్వాసము " ముప్పదియైదవలీల 

(0) వాలాస్యమావోత్యమున నలువది రెండవ అధ్యాయమున గల 'రసవాద 
దర్శన" మను ముప్పది యాజవలీలను చొక్కనాథ చర్మితమున షష్టాశ్వానసమున 
ముప్పదియైదవ లీలగా ననువదించియున్నది. 

(2) సంస్కృతమున ఈలీల 50ళో. లలో నున్నది. తెనుగున ఇది 46 
ద్విపదలలో నున్నది. 

(3) ఈలీల యందలి కథా. (పారంభమున, కథామధ్యమున, కథాంతమున 
మూలమునకు, తెనుగునకు భేదములు కన్పించుచున్నవి. 

(4) మూలమున కథా పారంభమున పుష్పవనమునకు సంబంధించిన విషయము 
9 శ్లో, లలో నున్నది., ఇది చొక్కనాథ చరిత్రమున వక్ష్యమాన కథాంశమున కంతగా 
_నవసరము లేదుగాన తెనిగించలేదు. “పుష్పవనమన” గలదు. అని మ్మాతమే (వాసినాడు. 

. హాలాసన్యమావాత్మ్యమున కథయందు శివుడను[గపాంచిన వనిత పేరు 

“అన్న పూర్ణేశ్వరీ దేవి యనియున్నది. ఈమె వారవనిత యని కథా (పారంభమున చెప్పక 
కథామధ్యమున లక్ష్యార్థ సూచనగా చెప్పబడినది. 

చొక్కనాథ చర్మితమున వారవనిత పేరు “'చొన్నాయి' యని, ఈమె వారపనిత అని, 
కథా పారంభమున వాచ్యముగా చెప్పియున్నది. 

ED) హోలాస్యమాహాత్మ్యమున కథామధ్యమున అన్నపూర్ణ యింటికి పచ్చిస 
సిద్ధరూపుడైన శివుడు ఆమెను కామ దృష్టితో జూచుచు “యుష్మూకమిచ్చామాం భో క్తుం 
అని ద్వంద్వార్థమున బలుకగా ఆమె ఆతని మనో భాపము (గహించి లోని కాహ్వానించును. 
.... బొక్కనాథ చర్మితమున ఈ సందర్భమున తిరువేంగళకవి ఒక చక్కని కల్పన 
నాల్గు ద్విపదలలో వ్రాసినాడు. ఆ ద్విపదలివి. 

“తరమైన సొమ్ములు తనువునం బూని. 

గురువింద పూస ముక్కున బెట్టి నీల. 

మనిన నా బాలిక యతి భక్తితోడ 
దననోరుమూసి పాదము బట్టి కొనగ 

మగువ ముక్కజ ముత్యమాయె.. నాతపసి 


హాలాస్యమాహాత్మ్యము. పుట్ల 160. శ్లో, 2-10 వరకు. 
షా చొక్కనాథ చరిత. పుట 180. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 160. శ్లోలు 24-26, 
చొక్కనాథ చరిత. పుట 180. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 161. 25వ శోకం. 


OOM =™ 


దొక్కనాథ చరిత క 


నగుచు విభూతి( జొన్నాయికి, బెట్ట 

యరయ కన్నుల నీల మధరంబు కెంపు 

వెరవొప్ప గురువింద విధమాయెననిన్ల' - ఈ సిద్ధుడు తన యందాసతో నున్నాడని 
భావించి ఆమ్ల అతనిని లోనికాహ్వానించును. 

(6) హాలాస్యమాహాత్మ్యమున కథా మధ్యమున అన్నపూర్ణచే లోనికావ్వోనింప 
బడిన సిద్ధ రూపుడైన శివుడు ఆమెకు కొంత గివధర్మబోధ గావించినాడుు చొక్కనాధ 
చరితమున కవి దినిని వదలినాడు. 

(7) హాలాస్యమావాత్మ్యమున సిద్ధరూపుడైన శివుడు అన్నపూర్ణకు ఇవధర్మమును 
బోధించి నీకు ఉత్సవ వగహము నొకటి జేసి యిత్తు, నేను సిద్ధుడను, నీయింట నున్న 
రౌప్య, త్మామాది లోహములను దెమ్మనున్ను. చొక్కనాథ చర్మితమున సిద్ధుడు వారవనితతో 
“నేను నీ మీది యాసతో రాలేదు. నీ చింత దీర్చి పోవుటకు మధుర నుండి వచ్చితినని 
తెలిపి నీ యింట నున్న ఇనుప ముట్టిల్లను దెమ్మని చెప్పును, 

రౌప్య త్మామాది లోహములను దెమ్మనుటకన్న, ఇనుప ముట్టు దెమ్మనుట 
తరువాత జరుగబోవు శివుని లీలకు మరింత గొప్పతనము నాపాదించినది. 

“నీ చింత దీర్చి పోదు” నను మాటకు తిరువేంగళ కవి కథా _పారంభములోనే 
“చాన్నాయి శివుని యొక్క బంగారు విగహము లేక చింతతో మైనాన ఇవుని రూపమును 
జీసికొని ఆరాధించుచుండగా చొక్కనాథుడామెనన్నుగహించ దలచి సిద్ద్భుడై వచ్చినట్లు 
వాసినాడు. ఈ మార్పు వలన మూలముకన్న తెనుగున కథాకథన శిల్పము చక్కగా 
పోషింపబడినది. 

(8) హాలాస్య మావోత్మ్యమున సిద్ధుడు రౌప్యతామాది లోహమును తన 
స్మహాస్తమున్య స్పృశించి బంగారముగాజేయగా చొక్కనాథ చరితమున నిద్ధుడు 
ధమున్ము బూసి ఇనుమును బంగారముగా మార్చినాడు. మూలమున ఈ లీలకు 

సవాద [పదర్శనమను నామౌచిత్యము పాటింపబడలేదు. చొక్కనాథ చర్మితమున కవి 
చక్కగా పొటించినాడని పై విషయమును బట్టి ధృవపడుచున్నది. 

(9) హాలాస్యమాహాత్మ్యమున అన్నపూర్ణ సిద్ధుడొనరించి యిచ్చిన బంగారముతో 
చాక్కనాథుని ఉత్సవ వ్యిగహమును చేయించుకొని దాని సౌందర్యము నకు మోపాతురారై 
అతని చెక్కిలినొక్కగా నాటినుండి ఆ పరమశివుడు సుందరేశ్వరుడని పేరు పొందినాడని 


PS 


ఇ 
డా 
ర 


చొక్కనాథ చరితము. పుట 181. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 161, 162. 
హాలాస్యమావాత్మ్యము. పుట 162. 

చొక్కనాథ చరితము. పుట 181. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 162. 26వ శ్లోకం. 
చొక్కనాథ చరితము. పుట 181. 


MUR TAN Se 


ళీ 


వా 


84 | అనువాద విధానము 


ఆ నొక్కు ఇప్పటికిని నిలచియున్నదని (వాసియున్నది. ఈ. విషయము చోక్కనాథ 
చర్మితమున గూడా ఇటప్ల్రేయున్నది. 

(10) చొక్కనాథ చర్మితమున కథాంతమున చొన్నాయియను వారవనితకు 
అంత్యకాలమున చొక్కనాథుడు దివ్యవిమానమును బంపి కాయముతో తన లోకమునకు 
చేర్చుకొనెనని యున్నది,. ఇది మూలమునలేదు. 


షష్టాశ్వాసము - ముప్పది యారవలీల 

(1) వహాలాస్యమాహాత్మ్యమున నలువది మూడవ అధ్యాయమున చోళసెనా 
(పభంజనమను పేరుననున్న ముప్పది యేడవలీల చొక్కనాథచర్మితమున షష్టాశ్వాసమున 
ముప్పది యారవ లీలగా ననువదితము. 

(2) సంస్కృతమున ఈ లీల 55 శ్లో.లలో నున్నది. తెనుగున ఈ లీల 95 
ద్విపదలలో నున్నది. 

(3) హాలాస్యమాహాత్మమున ఈ లీల _పారంభమున పాండ్యవంశానుచరితము 
(వాసి అనంతరము ఈ లీల సుందరేశపాద శేఖరుని కాలమున జరిగినట్లు తెలిపియున్నద్ని 
చొక్కనాథ చర్మితమున పాండ్య రాజవంశానుచరితముగాని, పాండ్యరాజు పేరుగాని లేదు. 

(4) మూలమున పాండ్యరాజు సైన్యముల వివరములిట్లున్నవి. 

“పత్తీనాంద శసాహ్మ సం సహ(సంవాజినామపి! 
వారణానాం శతమపి రథానాందశకం తథా! 

అనువాదమున పాండ్య సైన్య వివరములిట్లున్నవి. 

“నూజీనుగులు వది నూయి తేజీలు 

నూయి నూర్లగు జనుల్‌ నూత్నసంబంధ 

ములతోడగల రథంబులు గల్ల నాకు" 

రథసంఖ్య మూలమున దశకమని యుండగా వది రథములు రథబలముగా పెద్ద 
లెక్కకు రావని గాబోలు చొక్కనాథ చరితమున “నూత్న నంబంధములతోడ గల 
రథంబులు అని సంఖ్యను సూచించకుండా కవి అనువదించినాడు. 

(5) మూలమున పరమశివుని కిరాతవేషము మూడు శ్లో.లలో వర్ణించియున్నద్యి. 
తెలుగున ఆరు ద్విపదలలో కవి స్వతం(తముగా వర్ణించినాడు 

పైన సూచింపబడిన చిన్న మార్పులు దప్ప మొత్తముపై ఈ లీలయందలి కథ 
మూలానుసారముగను, వర్ణనలు స్వతంత్రముగాను ఉండి మూలముకన్న తెలుగున 
రమ్యముగా నున్నది. | 
1. 'చొక్కనాథ చరితము. పుట 183. 
2. హాలాస్యమావాత్మ్యము. పుట 163. శ్లో 3-7 వరకు. 
3. వాలాస్యమాహాత్మ్యము.. పుట 163. శ్లో 13. 4. చొక్కనాథ చరిత. పుట 184. 
5. వోలాస్య మాహాత్మ్యుము. వుట 164. శ్లో 33-35 వరకు. | 
6. _చొక్కనాథ చర్విత. పుట 186. 


చొక్కనాథ చర్మిత 85 


షష్టాశ్వాసము - ముప్పది యేడవలీల 

(1) వోలాస్య మాహాత్మ్యము నందలి నలువది నాలుగవ అధ్యాయమున నున్న 
“అక్షయతండుల మూత (పదానమిను ముప్పది యెనిమిదవ లీల చొక్కనాథ చర్మితమున 
షష్టాశ్వాసమున ముప్పది యేడవ లీలగా ననువదించియున్నది. 

(2) మూలమున ఈ లీల 43 శ్లో.లలో వాసియుండగా తెనుగున ఇది 69 
ద్విపదలలో (వాసి యున్నది. 

(3) చొక్కనాథ చరితమున ఈ లీల మూలార్థమును (గహించి స్వతం్యతముగా 
రచించినట్లున్నది గాని మూలముననునరించి యనువదించినట్లు లేదు. 

(4) ఈ లీలయందు శివుని అన్ముగహమునకు ప్యాతుడైన శూదుడు మూలమున 
భక్త సౌమ్యుడు, తెలుగున హలదేవుడు. 

(5) హాలాస్యమాహాత్మ్యమున భక్తసామ్యుడను శూద జాతికి చెందిన శెవ 
భక్తుడొకడు (పతి నిత్యము శివభక్తులను అన్నదానముచే తృప్తి పణఖచుచుండగా ఒకనాడు 
వాని భక్తిని పరీక్షింపదలచి పరమశివుడు వానికి దార్మిద్యము సంభవింపజేయును., 

చొక్కనాథ చరితమున హలాయుధుడను శూదజాతి జివభక్తుడొకడు _పతినిత్యము 
ఒడయలకు బహువిధాన్నములను దానము చేయుచుండుటను జూచి చొక్కనాథుడు 
“భువినెవ్వరు వీని జోడుగా జంగమార్చనసేయ జాలరు” అని అంగయకణ్దెమ్మతోననగా 
ఆ దేవి “వాడు భాగ్యవంతుడు గాన ఎవ్వరు వచ్చినా లేదనక పెట్టుచున్నాడు పేదవాడైనచో 
జట్టునా?ి” అని యనును. అప్పుడు శివుడు 

“పెట్టడివారలు పేదలై నాను 

బెట్టుదురెంతయు (పియముతో నెపుడు 

ధరలోభివానికి ధనము గల్లినను 

మరణమొందును గాని మరికాసువిడడుస్న అని చెప్పి శర్వాణికి హలాయుధుని 
రానగుణమును నిరూపింపదలచి వానికి పేదజికము గలిగించును. 

(6) హాలాస్యమావాత్మ్యమున భక్త. సౌమ్యుడు దార్విిద్య బాధచే శివభక్తులకు 
నిత్యాన్నదానము చేయలేక కడు దుఃఖితుడై భార్యాసమేతముగ వోలాస్యనాథుని 
ఏన్నిధికేతెంచి ప్రార్థించగా ఆ దేవుడశరీరియై వారియింట నొక “అక్షతాక్షత సంపూర్ణమైన 
మూతము'” నొకదానిని కల్పింతునని ఆనతీయగ్మా చొక్కనాథ చర్మితమున చొక్కనాథుని 
మందిరము నుండి తన సతియును తాను ధాన్యపుముడియకొని తెచ్చినారని యున్నది. 

ధాన్యపు ముడి వర్ణన ఇందు దేశీయమైన పద్ధతిన వర్ణింపబడినది. ఆ పంక్తులివి. 


హాలాస్యమాహాత్మకము. పుట 165. 
చాక్కనాధ చరిత. పుట 189. 
3. హాలాస్యమాహాత్మ్యము. పుట 166, 167 లు. 


I~ yp 


"అనువాద విధానము 
86 


“వన్నెగా కమ్మని వానన గల్లు 
సన్న బియ్యమ్ముగా సడియించి కడిగి 

వండిన యన్నమవ్వారి గా నొద్ద 

యుండి భుజించిన నొదుదుగా గలిగి 

యొక రాయిజప్పయు నొక నూకమెటణిక 

యొక వడ్డ గింజ లేకుండగాజేసి 

కలకాలమును దజుగక యుండునట్లు 

నల రంగ నక్షయంబజై నిండి యుండు”, 
షష్టాశ్యాసము - ముప్పది యెనిమిదవలీల 

(1) హాలాస్యమావా త్మ్యమున నలువది యై దవ అధ్యాయమున 'వైశ్యశిశోర్మాతుల 
ఇావం' అను పేరుతో నున్న ముప్పది తొమ్మిదవలీల చొక్కనాథ చరితమున షష్టాశ్వాసమున 
ముప్పది యనిమిదవలీలగా ననువదించి యున్నది; 

(2) మూలమున ఈ లీల 55క్లో.లలో నుండగా, తెనుగున ఇదె శాం 
ద్వెపదలలోననువదింపబడినది. 

(3) మూలమున వైశ్యుని పేరు ఆర్థపతి. వాని భార్యపేరు సుశీల. తెనుగున 
ఆతని పేరు ధనపాల సెట్టి. భార్య పేరు లేదు. అర్థపతియను సంస్కృత నామమునకు 

తనుగర్ద్టము ధసనపాొలుడు: 

(4) వాలాస్యపురాణమున ఈలీల యందలి కథా పారంభమున అర్థపతి 
యను వైశ్యుడు సంతానములేక తన సోదరి కుమారుని అనగా మేనల్లుని దత్తత తీసికొని 
తన యావదాస్తిని వానికిచ్చి వృద్దాప్యమున తన భార్యయైన సుశీలతో గలసి వనమున 


కేగెను 


చొక్కనాథ చర్మితమున ధనపాలసెట్టి తనయులు లేక తన తోడ బుట్టుతనయుని 
తనయునిగా నంగీకరింపక (పేమతో మేనయల్లుని బిడ్డగా బెంచి, ధన ధాన్యలోహ గోధన 
డాసులెల్ల నిచ్చి, యందజికొప్పగించి వాని తల్లిని వానితో నింటనుంచి తాను తన భార్యతో 
గలసి సంతానార్థమై తీర్జాంతరము బోయినాడని కవి మూలమునకు భిన్నముగా (వాసినాడుు 
టినికి కారణము రాబోవు కథయందు వైశ్యుని దాయాదులు వెశ్యుడు వెడలిపోయిన 
ఉఆఅనంతరము అతని దత్తపుతుని వాని తల్లిని బాధించి ఆస్థిని స్వాథీనపజణచుకొనుట, 
ఆబాలుని ఆస్థిని వానికిప్పించుటకై చొక్కనాథుడు ధన పాలసెట్టి రూపమునవచ్చుటు. 
వృద్ధాప్యమున వాన్మపస్థమును పాటించి తపోవనములకు వెడలిపోయినవాడు తిరిగివచ్చుటకు 
వీలులేదని ఎంచి తిరువేంగళకవి చొక్కనాథ చర్నితమున సంతానార్థమై తీర్ణ్జాంతరము 
ఇఉోయినాడని మార్చి (వాసినాడు. 
1. చాక్కనాధ చరితము. పుట 191. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 167, 168లు. ళ్ల. 3-9 వరకు. 
3. చొక్కనాథ చరిత. పుట 193 


న్‌ 


* 


చొక్కనాథ చర్మిత 87 


(5) మూలము నందు వైశ్యుడు తపోవనములకు బోగానే అతని జ్ఞాతులు 
ఆస్తిని స్వాధీనపజిచుకొని అతని సోదరిని మేనల్లుని ఇల్లు వెడలగొట్టిరి. అప్పుడా 
వెశ్యవనిత హాలాస్యనాథుని జేరి స్తుతించగా ఆ దేవుడు ఆమె స్వప్నమున వ(పవేశమును 
ధరించివచ్చి జ్ఞాతులను ధర్మాసనమునకు( బిలిపింపుము నీ వ్భవహారమును చక్కబజతును 
పొమ్మని చెప్పి అదృశ్యుడయ్యును., 

చొక్కనాథ చర్మితమున ధనపాల సెట్టి తీర్ణాంతర మేగిన పిమ్మట అతని 
దాయాదులు వచ్చి హంతలై వారి నలజడి బెట్టి మా సోదరుని సొమ్ము మా సామ్ముగాక 
ఈ సొమ్ములకు మీరలెవ్వరని ఆస్తిని స్వాయత్తపజిచుకొని తల్లిబిడ్డలను ఇల్లువెడల గొట్టగా, 
కొడుకును చంకనబెట్టుకొని ఆ తల్లి దుఃభించుచు చొక్కనాథుని జేరి తన విన్నపమును 
స్వామికి నివేదించుకొనగా, ఆమె మొరవిని “వారిని నీవు ధర్మాసనమునకు రప్పింపుము. 
అందు నేను మీ తగవు దీర్చి నీ సొమ్ములను నీకిప్పింతును” అని చెప్పెను. ఇందు 
మూలము నందు వలె స్వప్నమున వచ్చి చెప్పినట్లుగాక చొక్కపతి స్వయముగా 
బెప్పినట్లున్నది?. 

(6) మూలమునవైశ్యుని సోదరి వాలాస్యనాథుని సన్నిధి జేరి హేమపద్మాకరమున 
తర్థమాడి, కుమారుని స్నానమాడించి, ధౌతవ(స్తములను ధరించి, భస్మమునలదుకొని, 
మచాక్షరీ మం(_తమును మాటిమాటికి నుచ్చరించుచు, లింగమునెదుట తన పుతుని 
ఢంచి ప్రార్థించుట మొదలిడినది., చొక్కనాథ చరితమున ఆర్తురాలై చేరిన (స్త్రీ 
$తంగమంతా ముగించుకొని సుందరేశునికి తన విన్నపమును వినిపించిన దనుటకంటి 
పఖముతో తన గోడును చొక్కనాథుని మోల నివేదించుకొనినదనుట యుక్తముగా 

సుండునని ఎంచి తిరువేంగళకవి మూలములోని పై విషయమును తొలగించినాడు. 

(7) _చొక్కనాథ చర్మితమున వైశ్యుని సోదరి తన కన్యాయము జేసిన దాయాదులను 
నర్మాసనమునకు బిలిపింపగా వారు రాకదొబ్బిరి. అట్టి సమయములో నాకిక దెక్కెవరని 
నొక్కనాథుని దలచుచుండగా ఆ దేవుడు ధనపాలసెట్టి వేషమున తన యింటికి వచ్చి, 
సోదరికి జరిగిన అన్యాయమునకు చింతించి పిన్నపెద్దలను గూర్చి దాయాదుల ఆగడములను 
వారికి జెప్పి వారిచే తప్పనిపించి, తన యాస్థిని తన సోదరికి మేనల్లునికి ఒప్పగించి 
అంతర్జితుడగును. 

మూలమున దాయాదులు ధర్మాసనమునకు రాకదొబ్బుట అను వృత్తాంతము 
లేదు. హాలాస్యేశ్వరుడు అర్థపతి వేషమున సరాసరి ధర్మాసనమునకు వచ్చి తీర్పు చెప్పి 
ఆస్థిని ఆమెకిష్పించును., 


వోాలాస్యమావోత్మ్యము. పుట 168. 

చొక్కనాథ చరిత్రము. పుట 190. 
హాలాస్యమావాత్మ్యము. పుట 168. శ్లో. 13-15 వరకు. 
.. చొక్కనాథ చరితము. పుట 194, 195లు. 
హాలాస్యమావాత్మ్యము. పుట 169. 


ETA 


88 అనువాద విధానము 


లోకమున సాధారణముగా అన్యాయముగా పరుల సొమ్ము 'కాశజేసిన వారు 
పిలువగనే తమంత తాము ధర్మాసనములనకు రాకదొచ్చుట సహజము. కాన చొక్కనాథ 
చర్మితమున కవిమూలమును మార్చి వాయుచు ఈ విషయమున తన లోకజ్ఞతను 
బుజువు పటఅిచుకొనినాడు. 

(68) మూలమున ఈ కథయంతయు సుందరేశాం[ఘికేఖరుడను పాండ్యరాజు 
విని సుందరేశుని జేరి స్తుతించుట మొదలగు విషయములు ఈ లీలాంతమున 6 శ్లో.లలో 
నున్నవి., చొక్కనాథ చర్మితమున తిరువేంగళకవి ఇవి కథకు అంతగా సంబంధించినవి 
కావని వీనిని తెనిగింపక విడిచిపెట్టనాడు. 


షష్టాశ్వాసము * ముప్పది తొమ్మిదవలిల 

(1) _ హాలాస్యమావోత్మ్యమున నలువది యాజవ అధ్యాయమున “వరగు౯ 
పాండ్య _(బహ్మహత్యార్తిశమనం' అను పెరుతో నున్న నలువదియవ లీల చొక్కనా 
చర్మితమున షష్టాశ్వాసమున ముప్పది తొమ్మిదవలీలగా ననువదితము. 

(2) వోలాస్యమావోత్మమున ఈ లీల 87 శ్లో.లలో రచింపబడగా చొక్కనా 
చర్మితమున ఈ లీల 150 ద్విపదలలో మూలమున లేని కల్పనలతో విపులముగా వర్ణిం 
యున్నది. 

(3) హాలాస్యమాహాత్మ్యమున వరగుణపాండ్యుడు ఒకనాడు మృగయ 
వినోదమునకై వెడలి ర్మాతమున తిరిగివచ్చుచుండగా మార్గమధ్యమున న్నిదించుచున 
ఒక విపునిపై నుండి తన యశ్వము లంఘింపగా దాని కాళ్ల (కిందబడి ఆ విప్రుడు “హా 
యని ఆర్తనాదముజేసి మరణించెను. ఈ విషయమును రాజు గమనింపక స్వగృహమునక 
తిరిగిపచ్చెను. తెల్లవారగనే ఆ పురి (బాహ్మాణులా వృత్తాంతమును తెలిసికొని రాజున 
జేరి (విప వథా వృత్తాంతము, తెలియపజిచగా రాజు చాలా చింతించి ఆ పేతమునః 
దహన సంస్కారాదులను నిర్వర్తింప( జేయించి తనకు ([బహ్మహత్యాదోషవ 
వాయునుపాయము దొలుపుడని వారిని పార్థించగా నందు ధర్మశాస్త విచక్షణులై 
కొందటు భూసురవరులు రాజుతో “అఘమర్షణ మంత్రములతో తిలాజ్యహోమకార్యము! 
జరివించి వృక్ష రాజమునకు (వదక్షిణముచేసి, దశదానాదులు నిర్వర్తించి 
(బహ్మహత్యాదోషము. దొలగునని చెప్పిరి పొండ్యరాజు (బాహ్మణులు చెప్పినట్లు సర్వము; 
నిర్వర్తించెను. అయినను (బబహ్మహత్యాదోషము దొలగక ఛాయా రూపమున తననం 
పెట్టుకొని యుండగా భీతుడై యుండెనని చెప్పు సందర్భమున” మునులు అగస్త్యుని 
మహామునీ ఇంతకు పూర్వము మీరు ఇందునకు వృ(తహత్యాదోషము హాలాస్యక్షే 
దర్శన మా(తముననే బాసినదని చెప్పితిరి, పాండ్యరాజు సదావాలాస్యక్షేతమున 
వసించును గదా ఆతనికెందుకు ([బహ్మహాత్యడొలగలేదు అని (పక్నించుటయు వా! 





1. హాలాస్యమావాత్మ్యము. పుట 170. 49-54 శ్లోకములు. 


చొక్కనాథ చర్మిత 89 
అగస్త్యుడు సమాధానమిచ్చుటయు మూలమున నున్నది., చొక్కనాథ చర్మితమున కవి 
దీనిని అనువదించకవదలివేసి (బహ్మహత్యాదోషమంటి వరగుణపాండ్యుడు మనోవ్యధతో 
నున్నాడని తెలిసి శతృరాజైన చోళ భూపాలుడు దండెత్తివచ్చిన విషయమును (వాసెను 

మూలమున [బహ్మహాత్యాదోషము బాపుకొనుటకై పాండ్యరాజు హాలాస్యేశ్వరుని 
సన్నిధి నిలచి ప్రార్థించగా దివ్యవాణి మధ్యార్జున మహేశ్వరుని దర్శించిన [బహ్మహత్యాదోషము 
దొలగునని తెలుపు సందర్భమున “మత్పసాదేన యుద్దేతు చోళంజిత్వాసమాగతమ్మ్‌ " 
అను వాక్యమున్నది. ఈ వాక్యమునాధారముగా గొని ముందే చోళుడు దండెత్తివచ్చినాడని 
[వాసిన యుక్తముగా నుండునని ఎంచి తిరువేంగళకవి యిట్లు (వాసినాడు. అనంతరము 
వరగుణ పాండ్యుడు చొక్కనాథుని జేరి _బహ్మహత్యాదోషముచే బాధపడుచున్న నాపైకి 
చోళుడు దండెత్తి పచ్చినాడని ఈ యాపదలనుండి నన్ను రక్షింపుమని చొక్కనాథుని 
వేడుకొనగా వోలాస్యనాథుడు వినువీథి వాణియై “ఓ పాండ్యభూపాలా! మా యాజ్ఞచే 
చోళరాజు నెదిర్చి గెలిచి యా చోళదేశమున నున్న “తిరువెడమరుదూరున బెంపొందు 
మధ్యార్టునేశుని” దర్శింపుము. నీకు [బహ్మహత్యాదోషము బాపుదునని యానతిచ్చెను.", 
- అని చొక్కనాథ చరితమున నుండగా మూలమున దేవాలయము నుండి తిరిగివచ్చిన 
తరువాత చోళుడు తన పైకి ఎప్పుడు దండెత్తి వచ్చునోయని పాండ్యరాజు అదనుకొరకెదురు 
చూచుచుండెనని (చోళాగమన మన్వీక్ష్య) యున్నది, 

చొక్కనాథ చర్మితమున ముందే దండయాళతా వృత్తాంతమును వాయుట వలన 
కథకు మరింత బలము చేకూరినది. 

(4) పాండ్య చోళరాజుల యుద్ధవర్ధన మూలమున లేదు. చొక్కనాథ చర్మితమున 
దాదాపు 15 ద్విపదలలో వర్ణించియున్నది.గా 

(5) చొక్కనాథుని కరుణచే వరగుణ పాండ్యుడు చోళరాజును జయించి 
అతనిని చోళభూములలోనికి-ందణుము నెపమున బోయి ఆ మండలముననున్న 
మధ్యార్జ్దునేశ్వరు గుడిని జేరుచు విడువక తనవెంటనే వచ్చుచున్న (బహ్మహాత్యను గాంచి 
ఆ పాండ్యరాజు తూర్పుగోపుర ద్వారమున గుడి జొరగా అమహాదేవుని యాజ్ఞచే బహ్మహత్య" 
గుడిజొరరాక ఆద్వారము చెంతనే నిలచిపోయెను. గుడివడలునపుడు పాండ్యరాజు దక్షిణ 
ద్వారము నుండి వచ్చెనని చొక్కనాథ చర్మితమున మూలమునకు భిన్నముగా (వాసియున్నది., 
మూలమున పాండ్యరాజు పక్చిమద్వారమునుండి బయలు వెడలెనని యున్నది 





1. వోలాస్యమాహాత్మ్యము. పుట 1/1. శ్లీ 23.24. 25లు. 
2, 4. చొక్కనాధ చరితము. పుట 197. 

3. హాలాస్యమాహాత్మ్యము. పుట 172. శ్లో. 44. 

5. హాలాస్యమాహాత్మ్యము. పుట 172. శ్లో. 46. 

6. చొక్కనాధ చరిత్రము. పుట 198. 

7. హాలాస్యమాహాత్మము. పుట 172. శ్లో. 57. 

8. చొక్కనాథ చరిత్రము. పుట 200. 


90 అనువాద విధానము 


(6) వరగుణపాండ్యుడు మధ్యార్దునేశ్వరు దర్శించుకొని ([బ హ్మహత్యాదోషమును 
బాపుకొని మధురావురికి తిరిగి వచ్చెనని వాలాస్యమావోత్మ్యమున నుండగా తిరువేంగళకవి 
చొక్కనాథ చరితమున పాండ్యుడు మరికొన్నినాళ్లు మధ్యార్దునముననే యున్నట్టు వాని 
మూలమున లేని కొన్ని వింతలను ఇందు (ాసినాడు. అవి యివి. 

(౧ ఒకనాడు పాండ్యభూపాలుడు మధ్యార్జ్థునేశ్వరు గుడిచుట్టు (పదక్షిణము 
చేయుచుండగా శ్వానవిష్టమందుండుటను గాంచి వికలుడై ఎవ్వడు నీ విష్టమెత్తిన వానికి నా 
అర్థరాజ్యమిత్తునని యాలోచించి వెంటనే మనసుమార్చుకొని ఎల్లప్పుడు నన్నే ఏలుకొమ్మని 
స్వామి ఇచ్చిన నా రాజ్యమును నేను వరాయివానికిచ్చుట ఎందులకని భావించి 
తనవచ్చడముతో నెత్తియావల బారవేసెను.స్నానము చేసివచ్చి మరల (పదక్షిణములు 
చేయుచుండగా అచట వేములు పండుట జూచి శివలింగములు పండ్లుగా బండెనని 
సంతోషించి అచట నున్న వేముల కెల్ల ఎండగాలి సోకకుండ మండపాలు గట్టించెను., 

(ij ఎండకాపునకు గుళ్లో తిలలెండబోసిన తినుచుండు నొక పరిచారకుని ఇతర 
పరిచారకులు బట్టుకొని రాజు కొప్పగించగా ఆ రాజు నువ్వులేలదింటివని వానినడుగగా 
వాడు జన్మజన్మములకు ఆ స్వామికి లెంకనెయుండగా తింటినని చెప్పెను. అప్పుడా రాజు 
వాని చేతిలో నున్న నువ్వులపప్పును తాను తీసికొని నేను గూడా స్వామికి లెంక 
నౌదుననుచు నమలినాడు. 

(ij) పరమేశ్వరుని రథేత్సవము జరుగుచుండగా మునులు మొ!!నవారు 
ముందు నడచుచుండ, వారి పాదధూళి రథ చ్యృకధూళి తనశిరముపై నిడుకొనుచు రాజు 
వెనుక వచ్చుచుండెను. ఇంతలోచారులు దొంగదొంగ పట్టుకొ మ్మనుచు ఒకని వెంట 
పఖుగిడుచుండ ఆ చోరుడు (పేతభూమిని జొచ్చి అందు హరహరా! యని భూతేశుని 
దలచుకొనుచు పత భూతిలో దొర్లుచుండెను. వానిని బట్టుకొని వచ్చి రాజు ముందజిబెట్టగా 
ఈతడు శుద్దాత్ముడని వానిని వదలి పెట్టెను 

(iV) సరస్సులో కప్పలు హంతక పరమేశ్వరుని ధ్యానమం[తమని 
తలచి అందు రూకలను చల్లించెను. ఈ రీతిగా పాండ్యుడు సతీసమేతముగ మధ్యార్జునేశ్వరుని 
కొన్నాళ్లు సేవించి మధురాపురికి తిరిగివచ్చెను. 
సప్త్రమాశ్వాసము " నలువదియవలీల 

(1) వహాలాస్యమావాత్మ్యమునందలి నలువదియేడవ అధ్యాయముననున్న “కాష్ట 
భార వ్నికయమను' నలువది యొకటవలీల చొక్కనాథ చరితమున సప్తమాశ్యాసమున 
నలువదియవ లీలగా ననువదించియున్నది. 





1. చొక్కనాథ చరిత్రము. పుట 200, 201లు. 
2. చొక్కనాథ చరిత. పుట 201. 

3. చొక్కనాథ చరిత. పుట 201, 202. 

4. చొక్కనాధ చరిత. పుట 202. 


చొక్కనాథ చర్మిత 91 

(2) మూలమున ఈలీల కేవలము ( 38, ముప్పది ఎనమిది శ్లోకములలో 
సంక్షిప్తముగా వాసియుండగా చొక్కనాథ చర్మితమున ఈలీల(118) ఒక వంద పదునెనిమిది 
ద్విపదలలో అతి విస్సతముగను, అతిరమ్యముగను [వాసియున్నది. 

(3)  ఈలీల వరగుణపాండ్యుడు రాజ్యమేలుచున్న కాలమున జరిగినదని 
మూలమున చెప్పబడినది. తెలుగున మధురనుపాండ్యుడు పాలించుకాలమున అనిమా(తమే 
యున్నది. 

(4) ఈలిల యందలి కథలో పాండ్యరాజు ఆస్థాన గాయకుడైన బాణభ్యదుని 
_పతిష్ట నిలుపుటకు సుందరేశ్వరుడు కాష్టభార వృికేత వేషమున ఏతెంచి చోళదేశపు 
' గాయకుని విడిది ముందు కట్టెల మోపును దించి తన గాన విద్యను (పదర్శించిన 
సందర్భమున మూలమునందు- 

“సార్ధం రాగ విశేషైశ్చ నారదాత్తుంబురోరపి! 

అతిరమ్యమనౌపమ్యం రాగం గాంధారికంజగౌ 1 - అని యుండగా చొక్కనాథ 
చర్మితమున తిరువేంగళకవి కట్టాలమ్ముకొనువానిగానమును ఎనమిది మగరాగములతో 
ఇరువదినాల్లు ముదితరాగములతో :మం(దమధ్యమ తారాస్థాయులలో సప్తస్వరముల 
మేళవింపులతో తారక (బహ్మము ముట్టి భూచర ఖచరులద్భుత మంది వినగ పాడెనని 
మూలమును బెంచి మనోరంజకముగా వర్ణించినాడు, ఈ వర్ణన కవికిగల సంగీత 
పరిజ్ఞానమునకు నిదర్శనముగానున్నది-. 

(5) కట్టెలమ్ముకొను వాని మధురగానమును విని చోళదేశపు గాయకుడు 
విడిది ఇంటిలో నుండి వెలువలికి వచ్చి వానిని జూచి నీవెవరవని యడుగు సందర్భమున 
మూలమునంద్యు. 

శ్లో “అప్పచ్చత్కస్త్వమితి చ వచోభిర్వినయాన్నితైః! 

స్మోబవీదార్తవద్భూత్వానాథ కిం మాద్యపృచ్చాసి!! 2౬ 
క్లో “దా సోహం గాయకేందస్య భదాఖ్యస్యమవాపభోః 

వతచ్చృత్వాభిన్నమానాన్శివేత్యుక్వాంతరగతః!!23 1! అని రెండు శ్లోకములలో 
నున్న విషయము చొక్కనాథ చర్మితమున్నా 

అలర నీవెవ్వడవనుచు వాడడుగ 

'వెజిచిన వానట్లు వెసలేచి నిలచి 

యరుగు (గక్కున డిగ్గియట నోరుమూసి 


వోలాస్యమాహాత్మ్యము. పుట 175. శ్లో, 20. 
చొక్కనాథ చరిత. పుట 208-210 వరకు. 
హాలాస్యమాహాత్మకము. పుట 175. 
చొక్కనాధ చరితము. పుట 210. 


POM —- 


92 అసువాద విధాసము 


యే బాణభ[దుని యింటిదాసుడను 

నా బాణునకు గిష్యులధికులు గలరు. 

పాడనేర్చిన వాని పాటకు దిద్దు 

పాడనేరనివారి? బరగ నీరితి( 

గజ్టిలు దెమ్మని కట్టడసేయు 

గట్టిగా వానింటి కక్టెమోవరిని 

అని కష్టెలెత్తుకయయ్య పోయెదనె 

యని అప్పు తనయ “" నని యున్నది. 
మూలమునకన్న ఇందు బాణభ్యదుని యొక్క గొప్పతనము ఎక్కువగా ధ్వనించినది. 
మూలమున నేను బాణభ్యదుని దాసుడనని చెప్పిన మాత్రమున బాణభ్యదుని గొప్పతనము 
చొక్కనాథ చరితమున ధ్వనించినంతగా ధ్వనించలేదు. పాడనేరని వారి నీరీతి కక్టెైలుదెమ్మని 
కట్టడసేయుననుటతో, పాడనేరని వాని పాటయే ఇంత మధురముగానున్న పాడనేర్చిన 
వాని యజమాని పాట ఇంకెంత గొప్పగా నుండునో యని ఆ రాతికి రాతే చోళదేశప్కు 
గాయకుడు వాని పరిజనముతోపాటు పారిపోవుటకు కారణమైనది. ఈ కల్పన 
మూలాతిరిక్రమేయై నను మూలార్థమునకు మెఖుగు బెట్టినట్లున్నది. 

(6) మూల (గంథమున పాండ్యరాజు చోళదేశగాయకుడు పలాయనమై 
పోయినాడను వార్త దూతల వలన విని తన సముఖమున నున్న బాణ భదుని 
కారణమరయకయే ఘనముగా సన్మానించి అతనిని వోలాస్యేశ్వరుని ఆలయగాయకుడుగా 
నియమించినట్లున్నది., కాని చొక్కనాథ చర్మితమున కవి బాణ భ్యదునిచే ఈ పవల్లాలుడు 
(చోళ దేశగాయకుడు) తన పరిజనముతోపాటు పలాయితు డగుటకు చొక్కనాథుడు 
కట్టిలమ్ముకొను వాని వేషమున వచ్చి వాని యింటి ముందు ఘనముగా బాడి తనను 
కరుణించినాడని చెప్పించెను. కవి ఈ మార్చుచేయుటవలన రాజు బాణభ్యదునికి శివుని 
ఎడగల భక్తిని గ్రహించి ఆదెవుని సేవకై ఆలయగాయకుడుగా నియమించినాడని 
సకారణముగా కార్యమును దెలుప వీలగుచున్నది. లేనిచో రాజు పా[తకు గాని బాణభ[దుని 
ప్యాతకు గాని జాన్నత్యము చేకూరదు. జాచిత్యము కలుగదు. 

ఈ విధముగా ముచ్చటైన మూడు మెబుగులతో మూలకథకు మరింత సాబగును 
కలిగించి తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమున ఈలీలనురమ్యముగా రచించినాడు. 
సప్తమాశ్వాసము " నలువదియొకటవ లీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున నలువదియెనిమిదవ అధ్యాయమున “చేరాయ 
పతికాలేఖనం” అను పేరున నున్న నలువది రెండవలీల చొక్కనాథ చరితమున 
సప్తమాశ్వాసమున నలువది యొకటవ లీలగా ననువదించి యున్నది. 





1. హాలాస్యమాహాత్మ్యము. పుట 175. 
2. చొక్కనాథ చరిత. పుట 211. 


చొక్కనాథ చరిత 93 
(2) సంస్కృతమున ఈ లీల 46శ్లో.లలో నుండగా తెనుగున ఇది డెబ్బది 
తొమ్మిది ద్విపదలలో _వాసి యున్నది. 

(3) ఈ లీల యందలి కథ సాంతము మూలానునరణముగా యున్నది. 
చెప్పుకోదగిన మార్పు, చేర్పులు ఏమీ లేవు. మూలమున విషయము సంక్షిప్తముగా 
నుండగా ఇది ద్విపద గావున కొంత విస్తరముగా నగుపించుచున్నది. 
సష్తమాశ్వాసము ా నలువది రెండవలీల 

(1) వోలాన్యమావోత్మ్యవున నలువది తొమ్మిదవ అధ్యాయమున 
“భ్యదస్యఫలకాదానం' అను పేరుననున్న నలువది మూడవలీల చొక్కనాథ చర్మితమున 
సప్తమాశ్యాసమున నలువది రెండవ లీలగా ననువదితము. 

(2) మూలమున ఈ లీల 39 శ్లో.లలో నుండగా తెనుగున శ్మలీల 54 
ద్విపదలలోనున్నది. 

(3) చాక్కనాథ చర్మితమున బాణభ్యదునకు సుందరేశ్వరుడు "“జంగమవేషమున' 
వచ్చి స్వర్ణఫలకమును ఇచ్చినట్లున్నది., మూలమున జంగమవేషమున గాక అశరీరియై 
బాణుని ముందు నిలిపినట్లున్నది. 

(4) _ చొక్కనాథ చర్మితమున బాణభ్యదుడు శివ్యపసాదమైన స్వర్ణఫలకమును 
(గహించి తననన్నుగహించినందులకు చొక్కనాథుని స్తుతించినట్టున్నది.. మూలమున 
నిట్టి “స్తుతి లేదు. 

(5) చొక్కనాథ చరిత్రమున బాణభ్యదుడు స్వర్ణఫలకమునుగైకొని తన ఇంటికి 
వెడలుటతో కథ సమాప్తమైనది., కాని హాలాస్యమాహాత్మ్యమున బాణభ్యదుడు తెచ్చిన 
స్వర్ణఫలకమును గాంచి బంధువులు సంతోషించుటయు, వరగుణ పాండ్యుడు ఈ 
వృత్తాంతమును విని బాణుని బిలిపించి ఆ ఫలకమును పూజించి (గామమును 
ధనాదులను దానము చేయుటయు మొదలైన విషయములతో ఈలీల సమాప్రమై నదె, 

(6) మూలమునందు ఈ కథ 23 శ్లో.లలోనే పూర్తియైనది. గాన చొక్కనాథ 
చర్మితములో కవి వానినే తెనిగించి ఆ తదుపరి 39వ క్ల. వరకు (అయిదవ అంశమున 
చూపినది) గల వృత్తాంతము అనవసరమని తలచి వదలి వేసినాడు. 

(7) ఈలిల యందలి వర్ణనలు వేనికవే స్వతంతములు. 

(8) మూలమున 23 శ్లో.లలో కథ సంక్షిప్తముగా నుండగా తెనుగున 50 
ద్విపదలలో విపులముగా నున్నది. 


చొక్కనాథ చరితము. పుట 219. 

వోలాస్యమావోత్మ్యము. పుట 179. 

చొక్కనాథ చరిత. పుట 220. 

చొక్కనాథ చరిత. పుట 220. 

వోలాస్యమాహాత్మ్యము. పుట 179. 180లు. శ్లో. 24-39లు. 


OOM 7 


94 అనువాద విధానము 


సప్తమాశాకసము * నలువది మూడవలీల 

(1) హాలాస్యమావాత్మ్యమందలి విబదియవ అధ్యాయమున “భద వనితా 
విజయ bs అను పేరున నున్న నలువది నాలుగవలీల చొక్కనాథ చర్మితమున 

సప్తమాశ్వానేమున నలువది మూడవలీలగా ననువదించియున్నది. 

(2) మూలమునందిలీల 59 శ్లో. లలో నుండగా తెనుగునందిలీల 154 
ద్విపదలలో మూలకథను విస్తరించి (వాసియున్నది. 

(3) మూలమున ఈలీల వరగుణపాండ్వుని కుమారుడైన రాజరాజ పాండ్యుని 
కాలమున జరిగినదని చెప్పబడినది. తెలుగున పాండ్యరాజును పేర్కొనలేదు. 

(4) ఈ లీల యందలి కథా (పారంభమున వాలాస్యవురాణమునకు, బొక్కనాథ 
చరితమునకు ఒక ముఖ్య భేదము గలదు. 

మూలమున గాన విద్యావిచక్షణురాలైన భదుని తతర. రాజరాజు భార్యను 
చూచుటకు రాజభవనమునకు వచ్చినది. అదే సమయమున రాజరాజు భోగకాంతగూడా 
రాణిని జూచుటకు వచ్చినది. ఈమెయు గానవిద్యయందు నిపుణురాలే, వీరిరువురికి. 
గానవిద్యలో నేను మిన్నయనగా నేను మిన్నయని కలహము జరిగినది. అంతట 
పాండ్యరాజు (స్తీ వార్త నవలంబించి భ(దునిభార్య విజయమును భగ్నము చేయవలెనని 
చింతించి గాన విద్యయందు కుశలు రాలైన ఒక వనితను రహాస్యోప్పులను బంపి 
పిలిపించినట్లు కలదు. 

చొక్కనాథ చర్మితమున భ।దుని భార్య ఆతని మరణానంతరము భదునివలెనె 
సవాలయమునకు బోయి పాడుచునే కులధర్మముననునరించి రాజనమ్ముఖమునకు 
గూడా బోయి పాడుచుండెను. ఈ విధముగా కొంత కాలము గడచిన పిదప ఒకనాడే 
కాంతమున రాజునెదుట బాడుచుండ అతడు మోహాతిశయమున మనోవికారము నొంది 
యామెను శయ్యాతలమునకు రమ్మని పిలువగా, ఆ బాణువనిత మనస్తాపమునొంది 
“రాజా! నీమాటలు నావీణులకు సూదులు జొన్సు విధమాయె, 'నేను నా భర్తను దక్క 
అన్యులను తోబుట్టుతో సమానముగా జూతును. సౌందర్య నాథుని మీద యాన మీమాటలు 
నాకు రుచింపవని” పలికెను. ఆ మాటలను వినిన పాండ్యరాజు లజ్జితుడై “ఈమెను 
బలాత్కరింత మన్నను స్వామిపై యానవెట్టినదిగదా'యని చింతించి ఆకోధమును 
మనసులో నుంచుకొని ఇంటికి బంపించెను. తదుపరి ఎర నను ఈమెను భంగపఖణుపవలనని 
తలంచి ఆ (పొద్దె ఆమెను మించిన వా దెమ్మని మ ఊడిగపు వానిని 
పంపించి తెప్పించెనని కలదు. ప 

ఈ వృత్తాంతము వహ కత పూర్తిగా భిన్నముగా సం ఇదియే యుక్తి 

హాముగా నున్నది. క 


ele |  వాలాస్యమాహాత్మ్యము. పుట 180. 


_ Eo  చొక్కవాథ చరితం పుట 220, సు 


చొక్కనాథ చర్మిత | 95 

పాండ్యరాజు భార్యను జూచుటకు బాణు వనిత వచ్చుట, అదే సమయమునకు 
ఆ రాజు వారకాంతవచ్చుట, సందర్భము లేకయే ఇరువురు తమ గాన మాత్సర్యముతో 
పోట్లాడుకొనుట, పాండ్యరాజు వారకాంతమాట పాటించి భదుని భార్యను భంగపఖువప 
నిశ్చయించుకొనుట, తిరువేంగళకవికి అనౌచిత్యములుగా దోచి యుండవచ్చును. అందుకే 
దానిని మార్చి పై విధముగా రచించినాడు. పాండ్యరాజా ప్మాతచ్నితణలో “అతడు 
సచ్చీలుడు కాడు అను విషయమును మూలము నావిష్కరించినట్లుగా తెనుగున 
రచించినాడు. వారవనితకు బాణు వనితకు జరిగిన కలహమును చొక్కనాథ చరితమున 
కథమధ్యలో ఇరువురు గాయనుల మధ్య జరిగినట్లు మార్చి (వాసినాడు., వీరిలో 
కలహమును (ప్రారంభించినది (కొత్తగా వచ్చిన గాయనియే గాన బాణ భదుని భార్య 
వ్యక్తిత్వము చక్కగా పోషింపబడినది. వారకాంతప్యాతను, రాజు భార్యప్యాతను తొలగించి 
కథా (పణాళికను మూలమునకు భిన్నముగా రూపొందించికొని మూలమునందలి 
అనౌచిత్యమును పరిహరించి, మూలగౌరవమును కాపాడినాడు. మరియు పాండ్యరాజు 
బాణుని భార్యను బలాత్కరింప నెంచియు, స్వామిపై నానవెట్టినదని మనసు మార్చుకొనుటలో 
ఎంతటి దుష్టులై నను పాండ్యరాజులకు సుందరేశ్వరుడనినచో భయభక్తులుమెండు” అను 
ముఖ్య విషయమును కవి తలపున నుంచుకొని రచించినట్లు దెలియుచున్నది. 

(5) చొక్కనాథ చర్మితమున ఈ లీల యందలి తరువాతి కథ యంతయు 
మూలము ననుసరించి _వాయబడినది. మూలమున సంక్షిప్తముగా నున్న విషయమును 
అనువాదమున కవి పంచి (వాసినాడు. కథాత్మ చక్కగా పోషింపబడినది. 

ఈ నలువది మూడవ లీలతో గలిపి బాణుని కుటుంబమును రక్షించుటకు 
చొక్కనాథుడు నెజిపిన లీలలు నాలుగైనవి. చొక్కనాథ చరిత సప్తమాశ్వాసమున ఇది 
యొక ఖండ కావ్యము వలె ఇరువది యైదు పుటలలో మధురముగా సాగినది- 
సష్తమాశ్వ్యాసము ా నలువది నాలుగవలీల 

(1) చొక్కనాథ చరితము నందలి సప్తమాశ్యాసములోని నలువది నాలుగవ లీల 
హాలాస్యమాహాత్మ్యమున కైవర్తకన్యాపాణి గహణమను అరువదిమూడవ అధ్యాయము, 
ఏబది ఏడవ లీలకు అనువాదము. 

(2) మూలమునందీలీల 61 శ్లో. లలో కథితము. అనువాదము నందిలీల 142 
ద్విఫపదలలో విపులముగా వర్ణితము. - 

(3) ఈ లీలయందలి కథాపారంభమున చొక్కనాథ చర్మితమున తిరువేంగళకవి 
“చొక్కనాథుడు అంగయకజ్ణమ్మ కు జ్ఞానోప దేశముగా కొన్ని కథలు చెప్పుచుండగా ఆమె... 

“జగతి సృష్టిస్థితి సంహారకర్త 

యగుట గావున పరాకయ్య నాయెడను” అని మూలమునకు భిన్నముగా 


1. చాక్కనాథ చరిత. పుట 223. 
2. చొక్కనాథ చరిత. పుట 230 


96 అనువాద విధానము 


మూలమున మీనాక్షీ దేవి పరాకగుటకు కారణము “ప్వుతలాలన లీలయా.,” అని 
కలదు. 
(4) సుందరేశ్వరుడు తాను చెప్పిన ఆగమశా(స్తములను మీనాక్షీ దేవి శద్ధగా వినని 
కారణమున ఆమెను శపించినావృత్తాంతము మూలమున 5 శ్లోకములలో వాసియుండగ్భా 
తిరువేంగళకవి చొక్కనాథ చరిత్రమున 15 ద్విపదలలో వర్ణించినాడు. 

(5) తన తల్లిని శపించినందులకు కోపించి వినాయకుడు శివుడానతిచ్చు 
ఆగమశా[స్రములను తొండముతో నెత్తి సము[దములోనికి విసరి వేసెనని ఒకే ఒక 
శ్లోకములో మూలమున నుండగ్మా చొక్కనాథ చర్మితమున కవి ఈ వృత్తాంతమును ఎనమిది 
ద్విపదలలో వర్ణించి, విఘ్నుశ్వరుని చర్యకు కోపించక నవ్వెనని కల్పించినాడు. 

(6) విఘ్నేశ్వరుడు ఆగమములను జడధిలో బడవేయు సమయమున కుమారస్వామి 
వచ్చి తన తల్లిని శపించినాడను కోష్మముతో శివుని చేతిలోనున్న పుస్తకమును దీసి ఆవల 
బారవైవగా శివుడు (కుద్ధుడై ఆతని శపించిన విషయము మూలమున నాలుగున్నర 
శ్లో లలో నుండగా బొక్కనాథ చర్మితమున కవి ఎనమిది ద్విపదలలో వర్ణించినాడు. 

(7) శివుడు నందీశ్వరుని శపించిన విషయము మూలమున ఒక్క శ్లోకములో 
(వాసియుండగ్మా తెనుగున కవి 5 ద్విపదలలో రచించినాడు. 

కుమారస్వామిని శపించుచున్న సందర్భమున నందీశ్వరుడు అచ్చటికి రాగా 
కోపముతోనున్న శివుడు తన లీలను పూర్తిచేయుట కొరకై అతనిని చేపవై జలధి 
మధ్యమున నుండుమని శపించెనని మూలమున నుండగా చొక్కనాథ చర్మితమున 
తిరువేంగళ కవి “చొక్కనాథుడు వాకిట కావలియున్న నందీశ్వరుని తన ఎదుటకు బిలిచి 
తనను నిందించిన ఆ కుమారస్వామిని లోనికి ఎందుకు రానిచ్చినావని"” నందీశ్వరుని 
శవింబెనని'మార్చి _వాసినాడు. ఇందుజూపిన కారణము మూలముకన్న బాగుగానున్నది. 

(68) మీనాక్షిని దాశవరుని కూతురుగా జన్మించుమని, ఇఖి వాహనుని 
మధురాపురమున కోమటి కడుపున బుట్టుమని, నందీశ్వరుని జలధి మధ్యమున 
మత్స్యమై యుండుమని శివుడు శపించుటయు మరియు తాను వలవాడై వచ్చి జలధి 
మధ్యమున చేప రూపముననున్న నందికేశ్వరుని వలవేసి పట్టియు, దాశవరుని 
కూతురుగానున్న మీనాక్షిని వివాహమాడుట వలనను వారికి శావవిమోచనములు కలిగించిన 





హాలాస్యమాహాత్మ్యము. పుట 220. శ్లో. 3 
హాలాస్యమాహాత్మ్యమఘు. పుట 220, 221లు. శ్లో, 2-ర వరకు. 
చొక్కనాథ చరితము. పుట 230, 231లు. 
హాలాస్యమాహాత్మము. పుట 221. శ్లో. 7 

చొక్కనాథ చరితము. పుట 231. 

హాలాస్యమావహాత్మము. పుట 221. శ్లో. 7-1112 వరకు. 
చొక్కనాథ చరితము. పుట 231. 

హాలాస్యమాహాత్మకము. పుట 221. జో 12 

చొక్కనాథ చరితము. పుట 232. 


CO NOOMNl*ROMD— 


చొక్కనాథ చర్మిత 97 
విషయము మూలమునను చొక్కనాథ చరిితమునను ఒకే రీతిగా నున్నవి. కుమారస్వామికి 
శాపవిమోచనము మూలములోను అనువాదములోను ఈ లీలలో తెలువలేదు. 
హాలాస్యమాహాత్మ్యమున 55వ లీలలో (61వ అధ్యాయము) చొక్కనాథ చర్మితమున 
54వ లీలలో తెలుపబడినది. 

మొత్తముపై ఈ లీలయందలి కథ మూలమున సంక్షేపముగా నుండగా చొక్కనాథ 
చరితమున తిరువేంగళ కవి రమ్యమైన వర్ణనలతో, ఇంపైన కల్పనలతో పెంచి 
వాసి నాడు. 
సప్తమాశ్వాసము * నలువదియైదవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమునందు ఏబది యొకటవ, ఏబది రెండవ అధ్యాయములలో 
వర్ణింపబడిన "సూకర శిశుస్తన్యపదానం' కోడపోత సచివత్వ _పకల్పనం' అను నలువదియైదు, 
నలువది యాజివ లీలలు రెండు చొక్కనాథ చర్మితమున సప్తమాశ్వాసమున నలువదియై దవ 
లీలగా ననువదించియున్నది. 

(2) మూలమున 45వ లీల 85 శ్లో.లలోను, 46వ లీల 40 శ్లో.లలోను వెరి 
నూటా ఇరువదియైదు (125) శ్లో.లలో వర్ణింపబడగా ఈ కథ చొక్కనాథ చర్మితమున ఒకే 
లీలలో 87 ద్విపదలలో సంక్షిప్తముగా _వాసియున్నది. 

(3) హాలాస్యమాహాత్మ్యమున శూదపుతులు పండెండుమంది ఒక ముని 
శాపవశమున కిటిగర్భమున జన్మించినది. వారిని గన్న ఆ తల్లిపందికి వేటకై వచ్చిన రాజ 
రాజ పాండ్యునకు జరిగిన యుద్ధము, పర్వతమువంటి యా వరాహము చచ్చివడిన పిదప 
అది వరాహాగిరిగా (పసిద్ధమైనదను వృత్తాంతము, బుషుల కోరికపై అగస్త్యుడు 
వినిపించిన వరాహగిరి మాహాత్మ్యము. ఇవి యన్నియు 28వ శ్లో. నుండి 73వ శ్లో. వరకు 
అనగా మొత్తము 45 శ్లు.లలో వర్థింపబడియున్నవి., తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమున 
సుందరేశ్వరుని లీలకు అంతగా సంబంధించినవి కావని యీ అవాంతర విషయములన్నింటిని 
తెనిగించక వదలిపెట్టినాడు. రాజ రాజ పాండ్యుని పేర్కొనక ఎవరో ఒక రాజు వేటకై వచ్చి 
ఆ పందిని చంపివేయగా సుందరేశ్వరుడు వాటికి తల్లియై వచ్చి స్తన్యమునిచ్చి రక్షించెనని 
కథ ముగించినాడు,, మూలమున ఈ కథ మొదటి 28 శ్లో.లలోన్ను చివరి 14 శ్లో.లలోన్ము 
మొత్తము 42 శ్లో.లలో వర్ణించియున్నది. చివరి 14 శ్లో-లలో సుందరేశ్వరుడు పందియై వచ్చి 
స్తన్యమిచ్చి రక్షించు వృత్తాంతమున్నది. చొక్కనాథ చరితమున ఈ వృత్తాంతము 38 
ద్విపదలలో చెప్పినాడు. 





హాలాస్యమావాత్మ్యము. పుట 184, 185, 186లు. 

చొక్కనాథ చరిత. పుట 240. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 183,184 మరియు 186. శ్లో 2-28 మరియు 71-84. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 183,184 మరియు 186. శ్లో 2-268 మరియు 71-84. 
చొక్కనాథ చరిత. పుట 240, 241, 242లు. 


౮వ రుసుం 


98 అనువు 


సప్తమాశ్వాసము " నలువదియాజవ లీల | 

(1) హాలాన్యమాహాత్మమునందు 53వ అధ్యాయమున ఇ 
“భారద్వాజ పక్షిణోమృ త్యుంజయోపదే శనం? అను పేరు గల 47వ లీల 
చరిితమున సప్తమాశ్వాసమున 46వ లీలగా ననువదితము. 

(2) సంస్కృతమున ఈ లీల 41 శ్లో.లలో నన్నది: తెనుగున ఇది 43 
నున్నది. 
(3) ఈ లీలయందలి కథ పూర్తిగా మూలము ననుసరించి యనుపటిలు 
మూలాతి[కమణము లిందేమియు లేవు. 
సప్తమాశ్వాసము - నలువదియేడవ లీల 

(1) వోలాస్యమావోత్మ్యమున వబదినాలుగవ అధ్యాయమున “జో 
పదానమిను నలువది యెనిమిదవ. లీల చొక్కనాథ చర్మితమున సప్తమ 
నలువదియేడవ లీలగా ననువదించి యున్నది. 

(2) సంస్కృతమున ఈ లీల 53 శ్లో.లలో రచించియుండగా తెనుు, 
తిరువేంగళకవి 83. ద్విపదలకు పెంచి వాసినాడు. 

(3) చొక్కనాథ చరితమున మూలమును బెంచి (వాసిన భాగమూ 
ఒకటి 'అనావృష్టివర్ణన, రెండు = కొలని వర్ణన. 

(i) హాలాస్యమాహాత్మ్యమున mre నిర్ణలోభ ము 
“రిఖిన్నస్సన్‌ (భామాహార కాంక్షయ్మా” అను శ్లోకమున నున్న అనావృష్టి యు+ 
='క్కనాథ చర్మితమున కవి పదమూడు ద్విపదలలో వర్ణించినాడు అట్లే కౌజు 

(సు హాలోన్యమావోత్మ్యమున 'తత్రాస్థిపావనం తీర్ధర్య' అను చిన్న + 

'క్కనాథ చర్మితమున పదమూడు ద్విపదలలో రమణీయముగా వర్ణించినా 
పైన చూపిన రెండు వర్ణనలు దప్ప ఈ లీలయంతయు మూలా 


తెలుగున నున్నది. 


సప్తమాశ్యాసము ₹ నలువది యెనిమిదవ లీల 
(1) హాలాస్యమాహాత్మ్యమున వబదియై దవ అధ్యాయమున “పురసీమూ 
అను నలువది తొమ్మిదవ లీల చొక్కనాథ వ ness 
 యెనిమిదవ లీలగా ననువదితము. ను ౩ 
(2) సంస్కృతమున ఈ లీల 65 న్లో, ల వర్ణితము. తెనుగున ఈ 
ద్విపదలలో రచితము. 





 హాలాస్యమాహాత్మ్యము. పుట 190. శ్లో 4. 
చొక్కనాథ చరిత్రము. పుట 246, 247లు. 
.  హాలాస్యమాహాత్మ్యము. పుట 196. శ్లో. 6: 
చొక్కనాథ చరిత్రము. పుట 247, 248. 


ROM ~~ 


చొక్కనాథ చరిత 99 

(3) హాలాస్య పురాణమున పురాణ లక్షణముననుసరించి ఈ లీలా పారంభమున 
పాండ్యరాజుల వంశానుచరితము పం,డెండు శ్లో.లలో వాసియున్నది,. మరియు పదుమూడవ 
శ్లోకము నుండి ఇరువది మూడవ శ్లోకము వరకు పది శ్లోకములలో (పళయకాల వర్ణనము, 
(వతిసర్గ వర్ణ్లనాదులు కలవు. చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి వీనిని 
నామమ్మాతముగా ఐదారు ద్విపదలలో తెనిగించినాడు. 

(4) మూలమున. శివుడు సిద్ధవేషమున పాండ్యరాజునను[గహించగా తెనుగున 
చొక్కనాథుడు నిజరూపముననే అన్నుగహించును. 

(5) మూలమున సిద్ధవేషధరుడైన శివుడు మధురాపురి ఎల్లలు జూపవలసినదని 
వాసుకిని నియమింపగ్మా చొక్కనాథ చరిితమున ఉరగ కంకణుడు తనబేతనున్న 
భుజగేందునూడ్చి మధురాపుర ఎల్లలు జూపుమని నిర్దేశించెను., మూలమునకన్న ఇది 
సరసము. ఈ మార్పులు దప్ప తక్కిన కథయంతయు మూలముననుసరించి నడచినది. 
అష్టమాశాసము * నలువది తొమ్మిదవ లీల 

(1) హాలాస్యమావాత్మ్యమున “చోళసేనా (పభంజనిమను ఏబది యాజవ 
అధ్యాయముననున్న ఏబదియవ లీలను తిరువేంగళ కవి చొక్కనాథ చరిితమున 
అష్టమాశ్వానమున నలువది తొమ్మిదవ లీలగా అనువదించినాడు. 

(2) సంస్కృతమున ఈ లీల 51 శ్లో.లలో నుండగా తెనుగున దీనిని 79 
ద్విపదలలో రచించినాడు. . 

(3) హాలాస్య మాహాత్మ్యమున ఈ లీలయందు వంశకేఖర పాండ్యునకు 
విక్రమచోళునకు యుద్ధము జరిగెనని యున్నది. చొక్కనాథ చరిత్రమున వరగుణ 
పాండ్యుని కుమారుడైన అనంతగుణ పాండ్యునకు ఒక చోళరాజుతో యుద్ధము జరిగెనని 
యున్నది. ఇందు చోళరాజు పేరు లేదు. 

(4) ఈ లీల మూలముననునరించి తెనుగున వాయబడినది. కథలో టు 
లేవు. వర్ణనలు స్వతంతములు. 
అష్టమాశ్వాసము * ఎబదియవ లీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున ఏబది విడవ అధ్యాయమున నున్న సంఘ 
ఫలక్మాపదానమను ఏబది యొకటవ లీలను తిరువేంగళకవి చొక్కనాథ చరి|తమున 
అష్టమాశ్వాసమున ఏబదియవ లీలగా ననువదించినాడు. 





హాలాస్యమాహాత్మ్యము. పుట 193. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 193, lB4 
చొక్కనాథ చరితము. పుట 251, 252లు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 194. 39వ శ్లోకం. 
చొక్కనాథ చరితము. పుట 253. 


౮౨4౨ల సుం 


అనువాద విధానము 
100 


(2) మూలమున ఈ లీల 122 శ్లో.లలో వివులముగా వర్ణింపబడి యున్నది. 
తెనుగున దినిని కేవలము 50 ద్విపదలలో సంక్షిప్తముగా రచించినాడు. 

(3) వాలాస్యమావాత్మ్యమున ఈ లీలయందలి కథ్యాపారంభమున నత్కీరుడు, 
భరణుడు, కపిలుడు మొదలుగాగల నలువదెనమండు కవుల పూర్వవృత్తాంతము ఇట్లు 
శవాసియున్నది. 

ఒకానొక కారణమున ([బహ్మ తన భార్యయైన సరస్వతిని 

“చత్యారింశచ్చ జన్మాని క్రమాదష్టాత్తరాణిచ ' 

మర్త్యలోకే మర్త్యరూపా జనిష్యసి న సంశయః! 

అని శపించినట్లు సరన్వతీదేవి తన తప్పును మన్నించుమని పాధేయవడగా 
అతడు త్వదంగ సంభవులైన నలువదెనమం[డు (దావిడ కవులు వోలాస్య క్షైతమున 
జనింతురనియు, ఆ సమయమున నలువది తొమ్మిదవ వాడుగా సుందరేశ్వరుడు వచ్చి 
వారితో నుండగా కొన్నాళ్లకు ఆ దేవుని అనుగహమున దేహాంతమున ఆ నలువదెనమం(డు 
కవులు ముక్తులగుదురని (పతి శాపమునను [గహించినట్లు, ఆ విధముగా జన్మించినవార 
మధురాపురినున్న నలువదెనమండు (దావిడ కవులని వాసి యున్నది. వోలాన్య 
మాహాత్మ్యమున 26 శ్లో.లల్మ్కో (వాసియున్న పై వృత్తాంతమును తిరువేంగళ కవి 
చొక్కనాథ చర్మితమున అనువదించలేదు. దీనికి కారణము ఈ లీలయందలి (వధాన 
విషయము సుందరేశ్వరుడు సంఘ ఫలకమును (పదానము చేయుటయేగాని నత్కీరాటి 
నలువదెనమండు [దావిడ కవుల పూర్వ వృతాంతములు తెలుపుట కాదని కవి అభ్మిపాయ 
వడియుండవచ్చును. 

(4) మూలమున నలువదెనమం(డు (దావిడ కవులు సర్వత సంచరించుచు 
హాలాస్యక్షేతమునకు వచ్చి సుందరేశ్వరుని దర్శించుకొని దివ్య విమానమును సమీపింపగా 
వారికి దూరము నుండి ఒక కవి తమవైపు వచ్చుచున్నట్లు కనబడెను. అతడు తమను 
సమీపించి కొంత సల్లాపమును నెజపి మీ కవి సంఘమున నన్ను.జేర్చుకొనుడని వారిని 
ప్రార్థించెను. అనంతరము అందజు గలిసి సుందరేశుని ఆలయమును (ప్రవేశించగా ఆ 
కొత్తగా వచ్చిన కవి అదృశ్యుడయ్యును. అట్లు వచ్చిన వాడే సుందరేశ్వరుడని కవులు 
నిర్ధారించుకొని ఇక మనము మధురాపురినే యుండవలయునని నిర్ణయించుకొని వం శేఖర 
పాండ్యుని ఆస్థానమున జేరిరి. ఈ వృత్తాంతమంతయు 26వ శ్లో. నుండి 50వ శ్లో. వరకు 
అనగా 24. శ్లోలలో నున్నద్మి. చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి దీనిని మార్చి 
(వాసినాడు. ఈ విషయమును ఇదే వ్యాసమున 10వ అంశమున వివరింతును. 

(5) హాలాస్య మాహాత్మ్యమున నలువదెనమం।డు (దావిడ కవులు సుందరేశ్వరుని 
సంఘ ఫలకమును యాచించుటకు కారణము ఇట్లు తెలుపబడినది. వంశ శేఖర 
1. _వాలాస్యమాహాత్మ్యము. పుట 199. శ్లోక పాదములు 11.12. 

2. వోలాస్యమావాత్మ్య్యము. పుట 198, 199లు. 
౩. హాలాస్యమాహాత్మ్యము. పుట 199, 200. 


చొక్కనాథ చర్మిత 10] 
పాండ్యుని ఎదుట సంఘమంటపమున నలువదెనమండు [దావిడ కవులు నవరసములొలుకు 
తమ తమ కవిత్వములను వినిపించు చుండగా కొందరు కుకవులు గూడా తమ 
కుకవిత్వము వినిపించుటకు వచ్చుచుండిరని వారి కవిత్వమును వినుటకు సుకవులైన 
దావిడ కవులు ఇచ్చగించక *సుందరేశ్వరుని జేరి సత్కవులకు స్థానమీయగల సంఘ 
ఫలకము నిమ్మని ప్రార్థించిర్ని 

[దావిడ కవులు సుందరేశ్వరుని సంఘ ఫలకము నడుగుటకు కారణము చొక్కనాథ 
చర్మితమున చెప్పలేదు. ఇందు అనంతగుణ పాండ్యుడు మధురనేలుచున్న కాలమున 
అని కథను పారంభించి నత్కీరాది నలువదెనమం(డు మవానత్క్మావ్యులు మహేశ్వరుడైన 
చొక్కనాధుని జేరి స్తుతించి “భాసిల్లగా జగ(త్పభ్యాతియైన ఆసన మొకటి మాకభవ 
యిమ్మున్ని (పార్థించిరని (వాసినాడు. 

(ర) హాలాస్యమాహాత్మ్యమున నత్కీరాది (దావిడ కవులు సుందరేశ్వరుని 
సంఘఫలకము నర్గించుట్క, సుందరేశ్వరుడు వారి (పార్ధనను విని వారికి (పత్యక్షమై 
సంఘ ఫలకమొసగుట్న, సంఘ ఫలక వర్ణనమ్యు ఉన్నవి. చొక్కనాథ చరితమున 
నత్కీరాది కవులు చొక్కనాథుని సంఘ ఫలకము నర్ధించుట్య, చొక్కనాధుడు వారికి సంఘ 
ఫలకమిచ్చుట్క, కలదు కాని సంఘ ఫలక వర్ణన మిందులేదు. 

(7) మూలమున సుందరేశ్వరుడు సంఘ ఫలకమొనంగిన యనంతరము 
మాతృకాక్షరములను పూజించి మొదట నత్కీరుడు కూర్చొనగా అది కొంత పెరిగెను. 
తరువాత కపిలుడు కూర్చుండగా మరికొంత పెరిగెను. తదుపరి భరణుడు కూర్చొనగా 
మొదటివలెనే పెరుగ నారంభించెను. ఈ విధముగా ఒకరి తర్వాత ఒకరు నలువదెనమం(డు 
కవులు ఆసీనులగుటయు, ఆ ఫలకము వారికి తగినంత స్థలమొసంగుటయు ఏడు 
శ్లో లలో వర్ణించియున్నది, చొక్కనాథ చరితలో దీనిని మార్చి వానినాడు. 

(8) నత్కీరాది (దావిడ కవులకు సుందరేశ్వరుడు సంఘ ఫలకమును _పసాదించిన 
ఘట్టమున మూలమునకు తెనుగునకు కొంత భేదమున్నది. మూలమున సంఘ 
ఫలకము “అకారాది క్షకారాంతము మాతృకాక్షర మండితము మరియు చతుర(శ్రాకారమున' 
గలది. తెనుగున ఇది 'నాల్మూలమూజిడు విరివిగల చదరము' మ్మాతమే. అకారము 
నుండి క్షకారము వరకు మాతృకాక్షరములున్నట్లు ఇట (వాసి లేదు. మూలమున ఈ 


(న ప ర న టల let 
హాలాస్యమావాత్మ్యము. పుట 201, శ్లో. 51-55 వరకు. 

చొక్కనాధ చరితము. పుట 260. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 201. శ్లో. 55-62. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 201, శ్లో. 63-68. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 201. శ్లో. 69, 70లు 

చొక్కనాథ చరితము. పుట 260. 

చొక్కనాథ చరితము. పుట 260. 

హాలాస్యమాహాత్మ్యము.. పుట 201, 202లు. ఖే. 71-77 వరకు. 


DN9OolIRVOMసD 


102 అనువాద విధానము 


ఫలకము ఒకరి తరువాత ఒకరికి చోటిచ్చినది - తెనుగున సంఘ ఫలకము నీయగానే 
“ఇంత చిన్న ఫలకము మాఅందఅకెట్లు సరిపోవునని కవులు చొక్కనాథుని అడుగగా, 
విద్యాధికులైన వారికెందజికైనను ఇది చోటిచ్చును' అని పరమశివుడు తెలిపెనని కవి 
వచూల విషయమును మార్చి (_వానినాడు. అంతేకాదు. “వారాఫలకము నొక 
మంటపమందుంచగా అది భూమిపై నిలువక అంతరిక్షమున నిలిచెనని మూలాతిరిక్తముగా 
ఒక కల్పన గూడా చేసినాడు. 

(9) మూలమున సంఘ ఫలకము నధివసించిన కవులు కావ్య (పబంధములు 
రచించి తమ తమ కావ్యములు తక్కిన వారి కావ్యముల కంటె గొప్పవని తమలో తాము 
కలహించుకొన్న వృత్తాంతము ఏడు శ్లోకములలో నున్నద్శొ. చొక్కనాథ చర్మితమున వీరి 
వివాదము రెండు ద్విపదలలో క్లుప్తముగా నున్నద్చి. 

(10) సుందరేశ్వరుడు కవియై వచ్చి వీరి వివాదమును పరిష్కరించిన వృత్తాంతము 
మూలమున 35 శ్లో.లలో అతివిస్తృతముగా సంభాషణా పద్ధతిని నడచినద్యి చొక్కనాథ 
చరితమున ఇది 20 ద్విపదలలో పూర్తియైనద్ని. ఈ విషయమున మూలమునకు 
అనువాదమునకు కొంత భేదమున్నది. చొక్కనాథుని జేరి తమ వివాదమును పరిష్కరించుమని 
(దావిడ కవులు ప్రార్థించగా, ఆ దేవుడు కవియై రాగా, అతనితో వారు “మా కావ్య సారమ్ము 
పంచ లక్షణ యుక్తముగ జెప్పితివేని నిన్ను నలువది తొమ్మిదవ వానిగా గూడికొందుమని 
యనగా, ఆ చొక్కనాధుడంగీకరించి కావ్యలక్షణము లేర్పరించి చెప్పెను. చొక్కనాథ 
చర్మితమున ఈ లీలయందలి అనువాద (పణాళిక (పకారము చొక్కనాథుని నలువది 
తొమ్మిదవ వానిగా ఈ సందర్భమున జేర్చుకొనుటయే యుక్తముగా నున్నది. మూలమున 
“సుందరేశ్వరుడు నలువది తొమ్మిదవ కవిగా జేరిన విషయము ఇంతకు ముందు 4వ 
అంశమున వివరించితిని. దానితో పోల్చి చూచిన ఈ మార్పు చొక్కనాథుని (పభావము 
నినుమడించి చెప్పినట్లు స్పష్టమగుచున్నది కావున తిరువేంగళ కవి ఈ విషయమును 
మూలమును యథాతథముగా అనువదింపక మార్చి (వాసినాడని చెప్పవచ్చును. 

(11) నత్కీరునితో సుందరేశ్వరునకు. జరిగిన వివాదము మూలమున, తెనుగున 
ఒసకేరీతిగా నున్నది. | 
మొత్తముపై ఈ లీలను మూలముననువదించక వదలికొంత, మూలాతిరిక్తముగ 
కొంత, మూలమును మార్చి కొంత, యథాతథముగ కొంత అనువదించి తిరువేంగళకవి తన 
అనువాద శిల్పచాతుర్యమును చక్కగా నిరూపించుకొనినాడు. 


1. వాలాస్యమాహాత్మ్యము. పుట 202. ళ్లో. 78-84 వరకు. 
2. చొక్కనాథ చరిత్రము. పుట 260, 261లు. 

3. వాలాస్యమావాత్మ్యము. పుట 202, 203, 204. 

4. చొక్కనాథ చరితము. పుట 260, 261లు. 


చొక్కనాథ చరిత 103 


అష్టమాశ్వాసము " ఏబది యొకటవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమున ఏబది ఎనిమిదవ అధ్యాయమున నున్న “ద్విజస్యార్యా 
విలేఖనం” అను ఏబది రెండవ లీల చొక్కనాథ చరితమున అష్టమాశ్వాసమున ఏబది 
యొకటవ లీలగా ననువదితము. 

(2) సంస్కృతమున ఈ లీల 77 శ్లో.లలోనుండగా తెనుగున ఇది 51 ద్విపదలలో 
నున్నది. 

(3) మూలమున ఈ లీల పారంభమున పదు నాలుగు sts పాండ్యరాజునకు 
చంపక పాండ్యుడను పేరు కలిగినదను విషయమున్నది,. ఇది కథకు సంబంధించినది 
కాదు గనుక చొక్కనాథ చరి|తమున కవి దీనిననువదించక వదలివేసెను. 

(4) (బాహ్మణ (బహ్మచారి పేరు మూలమున సుందరనాథుడు. చొక్కనాథ 
చరితమున ఈతని పెరు ధర్మి. 

(5) మూలమున నుందరేశ్వరుడు (బాహ్మణ (బహ్మచారికి వాసి యిచ్చిన 
ప[తమునందలి 

“జానాసిపుష్ప గంధాన్‌ [భమరత్వం (బూపాతత్వతోమేద్య! 

దేవ్యాః కేశకలాపె తుల్యోగంధేన కిం గంధ” అను శ్లోకార్థమును తిరువేంగళకవి 
చొక్కనాధ చర్మితమున ఈ [కింది విధముగా ననువదించెను. 

“అలవడ నాకవితార్థమెట్లన్న 

నళులార! నకలమ్ములెన పుష్పముల 

సౌరభము్ముులుమీరు నరవ్నిగోలుదురు 

నారాజు దేవుల యానెటికురుల 

వానన గనుడు మీరారెంటిలోన 

వాననాధిక మెందు వర్తించుననిన? 

నాసాధ్వి కురులు దివ్యంబై న జన్మ 

వాసన గాని పూవానన గాదు 

దల(ప నద్దేవి కుంతలములయందు( 

గలుగు వాసన యధికంబనేె నళుల్ము' 

(6) మూలమున (బాహ్మణ జహార సుందరేశ్వరుడిచ్చిన పత్రమును దెచ్చి 
అందలి శ్లోకమును జదివి వినిపించగా పాండ్యరాజు తన మనసుకు నచ్చిన పద్ధతిలో నీ 
శ్లోకమున్నదని మెచ్చి యాతనికి వేయిమాడల మూట అందించెను. అతడా మూటను 
(గహించబోగా నత్కీరుడడ్డుపడి మాత్సర్యముతో దూషించెనని ఈ (క్రింది శ్లోకపాదమున 
నున్నది. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 204. 

2. వహాలాస్యమాహాత్మ్యము. పుట 205. శ్లో. ౩0 3. చొక్కనాథ చరిత. వుట 264. 





—_ 


104 అనువాద విధానము 


“ఆర్యాయా దూషణంప్రాహి నత్కీరోమత్సరేతద్యా”' దీనికి భిన్నముగా చొక్కనాథ 
చర్మితమున నత్కీరుడు 

“నిలువు విపవరేణ్య! నీ శ్లోకమునకు 

గలదొక తప్పు నీ కవి చెప్పినట్టి 

వారి బిలువు”మని యనెన్ను. 

(7) మూలమున కవి వేషధారియైన సుందరేశ్వరునకు నత్కీరునకు శ్లోకార్థముపై 
వివాదము జరుగగా శివుడు ఇంచుక కోపించి తన ఫాలనే(తమును చూపించెను. అప్పుడు 
నత్కీరుడు “వేయి కన్నులు జూపినను తప్పు తప్పే” నని నిరర్భ్వయముగ బలుకగా ఆతని 
తన వాదముచే శివుడు నిరుత్తరుని జేసెను. నత్కీరుడు శివుని కంటిమంటకు గుజియై 
మూర్చబోయి దాహము దాహమని యజచుచు తిరుగుచు, హేమపద్మాకరమున 
పడెనని యున్నది. ఈ వృత్తాంతమంతయు మూలమున ఇరువదియైదు శ్లోకములలో 
విపులముగా నున్నది 

చొక్కనాథ చర్మితమున ఈ విషయము కేవలము అయిదారు ద్విపదలలో నున్నది. 
ఆచరణములివ. చొక్కనాథుడు : 

“అనుపమ విద్వాంసుడై సంఘమంట 

పమునకు నేతెంచి ప్రాజ్ఞత మించి 

(భమయక నాసంఘఫలక గూర్చున్న 

వారిలో నా కవిత్వము తప్పులన్న 

వౌరెవ్వరనుచు నాస్వామి దానంత 

శృతులందు వినవె! యీ రుదాణి పెరు 

కొతుకక సౌగంధి కుంతలనాగ 

నన విని నత్కీరుడాదేవి కురులు 

మనుజాంగనల కురుల్‌ మటణిసాటి యగునె! 

యని హరానల దృష్టి కటనోర్వలేక 

చనుచు( బొత్తామర( సరసిలో బడియె” మూలమునందు వలె నత్కిరుని శివుని 
కంటిమంటకు గురిజేసిన యనంతరము మరల కొంత [గంధము నడుపుట ఉచితముగాదని 
ఎంచి తిరువేంగళ కవి దానిని వదలివేసి 

“మరుని జూచిన చూడ్కి మణి తన భక్తి 

పరులను జూడంగ. బాడికాదనుచు( 

దన న్నేత శిఖివాని. దగులకయుండ 





1. _వాలాస్యమాహాత్మ్యము. పుట 206. శ్లో, 44. 
2. చొక్కనాథ చర్మితము. పుట 264. 
3. వోలాస్యమావోత్మము. పుట 206,207లు. శ్లో, 46-71 వరకు. 


చొక్కనాథ చర్మిత 105 


మనమున. గరుణించి మజియు నా కొలన( 
(గుంకి యుండగ జేసోనని చమత్కరించినాడు, 


అష్టమౌాశ్వాసము * ఏబది రెండవ లీల 

(1) వోలాస్యమావోత్మ్య్యమునందలి ఎబఒబది తొమ్మిదవ అధ్యాయములోని 
నత్కీరానుగహమను ఏబది మూడవ లీలను చొక్కనాథ చర్మితమున అష్టమాశ్వాసమున 
ఏబది రెండవ లీలగా కవి అనువదించినాడు. 

(2) సంస్కృతమున ఈ లీల నలువదియారు శ్లోకములలో నుండగా తెనుగున ఇది 
అరువది రెండు ద్విపదలలో రచింపబడినది. 

(3) మూలమున ఈ లీల పారంభమున కపిల భరణాదులు వోలాస్యేశ్వరుని 
జేరి నత్కీరుని అన్ముగహింపుమని ప్రార్థించిన వృత్తాంతము ఇరువది రెండు శ్లోకములలో 
నున్నది. చొక్కనాథ చర్మితమున దీనిని ఐదు ద్విపదలలో సంక్షిప్తముగా రచించ్చి కవిల 
భరణాదులు అట్లు పార్థించుచుండగా వారికడ్డుపడి “నీ కవిత్వము తప్పన్నది నిజమేనని 
శివునితో వాగ్వివాదమునకు తలవడెను. వీరి వివాదమును తిరువేంగళకవి ఇరువది రెండు 
ద్విపదలలో విపులముగా వర్ణించినాడు. ఇది మూలమున ఈ లీలలో లేదు. దీనికి ముందు 
లీలలో నున్నది. అందు ఇరువదియైదు శ్లోకములలో విపులముగానున్న వివాదమును 
అయిదారు ద్విపదలలో సంక్షిప్తముగా రచించి కవి అంతటితో తృప్తి చెందక మరల ఈ 
లీలలో విపులముగా వర్ణించినాడు. ఆ వర్ణన మిది. 

“నక్కీర దేవుడెంతయు శంకలేక 

నిక్కమ్మా తప్పంటి నేనె పో యనిన 

గొనకొని దినము సంకులుగోసియమ్ము 

కొనువాడవీ వునీకొలదెణుంగకయు 

నా కవిత్వము తప్పన న్నీకు దగునె 

యీ కవీశ్వరులకు నెజిగింపుమనిన 

దీకొని నక్కీర దేవుడిట్లనియె 

మా కుల(కమ మిది మటీ నీదు వృత్తి 

గోతమ్ము నామము కులము శీలమ్ము 

పాతమ్ము నెయ్యది! భావింప నాకు 

నెలు(గ జెపుమటంచు నీశుతో మణియు( 

బరగ నీ చెప్పిన పద్యమర్థమ్ము 


eb et చడ 
చొక్కనాథ చరిత. పుట 265. 


హాలాస్యమాహాత్మ్యము. పుట 208. శ్లో. 2-23 వరకు. 
చొక్కనాథ చరితము. పుట 266. 
ఇదే (గంథమున 51వ లీలలో 7వ అంశము. 


వ (6 [ల —™—~ 


106 


అనువాద విధానము 


కురుల వాసనగాని కొమరొప్ప ముడుచు 
విరుల వాసనగాదు వెలదికి నంటి 

దనర మస్తకమున( దైలమ్ముగూడ 
కనుదినమ్మును స్నానమాడక మణియు( 
బరిమళామోద పుష్పములు నెపుడు 
నొఅపుగా ముడువక యున్న నా చెమట 
కంపువెచును గాక కమ్మని తావి 

సొంపు నెబులకు నేల జొప్పడు జెపుమ! 
యనినను నా స్వామి యపరోంగనల 
కును బుష్పవాసన గూడునె కురుల 
ననిన నాతడు నట్లయౌగాక యనిన 
మునుకొని కురువంపు మొలకల కట్టు 
వాసన దలప బార్వతిదేవి కురుల 
వాసన యది పెట్టు వాసన యనుచు 
నతడట నజ్ఞానమడర నా పైమ 
వతికురులను బెట్టు వాసన యనియె, 
దరుణేందు ధరుడంత దన జడవీడ్చి 
వరుసనిందుకుబెట్టు వాసన యనిన 
నడరి నక్కీరుడాహరున కిట్లనియె 
జడగొని బెదిరింప జనునె! యీ యర్థ 
మీమండలమ్మాల్ల నెణుగున యనిన 

నా మాట కాదేవుడధిక కోపమున 

నళిక న్మేతము జూప హరుభక్తి వలన 
గలగక తలచుట్టు కన్నులై నాను 

తప్పు తప్పగుగాక దారుణాకృతుల 
నొప్పేల యగునని” నత్కీరుడనగా కపిల భరణాదులు మధ్యలో కలుగజేసికొని 


సివునితో 


“దేవ మీ ఫాలాగ్ని దృష్టికి వీడు 
భావజన్ముడు గాడు, భావించి చూడ 
సురనరలోకముల్‌ సారిది బాధించు 
పురదైత్యులునుగాడు, పురములుగాడు 
తప్పుల్నన్నైన విద్వన్నుత! వాని 
కెపుడు నపరాధమెందును లేదు 


చొక్కనాథ చర్చిత == సే 107 
శంకర! యపరాధ .శతకంబు ' మీకు? 

న నత్కీరుండు సస కావున నీతనిని కరుణించుమని (ప్రార్ధించి వారి 
పట లు ఒకటి : oe దసర సం గోసి యమ్ముకొనువాడవు. నీ 
కొలదెణుంగక నా కవిత్వము తప్పన నీకు తగునా? యని పక్నించుట. ఇది చొక్కనాథుని 
దైవత్వమును కించపటజిచినట్లున్నది. జాతి, వర్ణ వివక్ష లేక సకల జీవులను సంరక్షించు 
భగవంతుడు తన భక్తుడైన నత్కీరుని క (పశ్నించుట ఆనౌచిత్యమని చెప్పక 
తప్పదు. ఇక నత్కీరుడు చొక్కనాధథుని కులగో[తములను (పశ్నించుట కూడా ఒక కవి, 
పండితుడు చేయదగిన పని కాదు. కావున ఈ కల్పన ఈ పాతల జెచిత్యమును 
భంగపజచునట్లున్నది. తిరువేంగళ కవి ఇట్లు కల్పించుటకు కారణము నాటి లౌకిక 
వ్యవస్థ కావచ్చును. రెండు : నత్కీరుడు పార్వతీదేవి కురుల వాసన గూడా పెట్టు వాసన 
యేనని సివునితో అనగా అతడు జడవీడ్చి చూపుట జడగొని బెదిరింప తగునై యని, 
నత్కీరుడనుట, మూడు : శివుడు ఫాలన్మేతమును జూపగా నత్కీరుడు తలచుట్టు 
కన్నులైనను తప్పు తప్పేయని యనుట. నాలుగు : చొక్కనాథ నత్కీరుల వివాదమును. 
కపిల భరణాదులు సమయంపజేయుట. ఇది లోకములోని సాధారణ మానవులు 
పోట్లాడుకొనునప్పుడు మధ్యన విజ్ఞులెవరో కలుగజేసికొని వారిని శాంతింపజేసినట్లు 
ఉన్నది. కావున చొక్కనాథ చరితము "నందు చొక్కనాథునకు నత్కీరునకు జరిగిన 
వివాదమున లోకవృత్తము చోటు చేసుకున్నది. కాని మూలమున అట్లుగాక కోపియై న ఒక 
విద్వాంసునకు అహంకారియైన ఒక కవికి జరిగిన వివాదము వలె నున్నది. ఇందు 
విద్వాంసుడు కవి వేషధారియగు సుందరేశ్వరుడు. కవి నత్కీరుడు. 

(4) ఇవుడు నత్కీరుని అన్నుగహించిన తరువాత కవి సంఘము ఆ దేవుని 
స్తుతించిన స్తోతము మూలమున ఉన్నది బొక్కనాథ చరిితమున లేదు. ఇందు 
_ నత్కీరుడు చొక్కనాథుని స్తుతించుట కలదు. 
అష్టమాశ్వాసము - ఏబది మూడవ లీల 
(1) హాలాసన్య మావాత్మ్యము నందలి అఖువదియవ అధ్యాయములోని నత్కీర 
_ స్మూతోపదేశమను ఏబది నాలుగవ లీల చొక్కనాథ “రన క అలన ఏబది 
మూడవ లీలగా ననువదించి యున్నది. 

(2) సంస్కృతమున ఈ లీల 79 ళ్లలలో నున్నది. తెనుగున ఇది 45 
ద్విపదలలో నున్నది. . rE 

(3) మూలమున ఈ  లీలయందలి కథ వర్ణనలబే విపులముగానుండ తెనుగున 





వ పుట 266. చర” న 
ప? . వోలాస్యమావోత్మము.. పుట 2089. శో 32-40 వరకు. 
౩, స టం. పుట 268, 269లు. | 


108 అనువాద విధానము 


దీనిని కథాగతికి ఆటంకము గలుగనీయక సంక్షిప్త్రముగను, మూలానుసారముగను 
తిరువేంగళ కవి రచించినాడు. 
అష్టమాశ్యాసము = ఏబది నాలుగవ లీల 

(1) హాలాస్య మాహాత్మ్యమున అరువది యొకటవ అధ్యాయమున (పబంధ 
తారతమ్య నిర్ణయం అను పేరుననున్న ఏబదియైదవ లీల చొక్కనాథ చర్మితమున 
అష్టమా శ్వాసమున ఏబది నాలుగవ లీలగా ననువదితము. 

(2) మూలమున ఈ లీల 31 శ్లో.లలో (వాసియుండగా, తెనుగున ఈ లీల 50 
ద్విపదలలో రచింపబడినది. 

(3) ఈ లీల యందలి కథలో మూలమున (ద్రావిడ కపులు తమ తమ 
పబంధములు గొప్పవని ఒకరికొకరు కలహించుకొని సుందరేశ్వరుని జేరగా, కవి 
వేషధారియైన ఆ దేవుడు వారితో ఈ మధురాపురమున నొక వైశ్య దంపతులకు స్కందుడు 
శాపపశమున మూగయై జన్మించియున్నాడు. అతడు మీ మీ_పబంధముల తారతమ్యములను 
దెల్పును, అని యనెడు సందర్భమున అగస్త్యుని మునులు స్కందుని శాప వృత్తాంతము 
నడుగుట గాని, అతడు చెప్పుట గాని ఇందు లేదు. ఏబది ఏడవ లీలలో అనగా అరుపది 
మూడవ అధ్యాయమున శాప వృత్తాంతము (వాసి యున్నది. 

(4) తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితమున సప్తమాశ్వాసమున నున్న నలుపది 
నాలుగవ లీలలో చొక్కనాథుడు అంగయకళ్లెమ్మను, కుమార స్వామిని, నందీశ్వరుని 
శపించిన వృత్తాంతము మరియు అంగయకళణ్ణమ్మ, భృంగీశ్వరులకు శాపవిమోచనమును 
అందే తలిపి ఈ లీలయందు సేనాని శాప విముక్తిని గూర్చి తెలిపినాడు. 

హాలాస్య మాహాత్మ్యమున సుందరేశ్వరుడు మీనాక్ష్యాదులను శపించిన పృత్తాంతము 
అరువది మూడవ అధ్యాయమున (వాసి యున్నది. మరియు మీనాక్షి నందీశ్వరులకు 
శాపవిమోచనము కూడా అందేయున్నది. కుమారస్వామికి శాపవిమోచనము అట చెప్పలేదు. 
ఈ లీలలో పప్పియున్నది. 61 అధ్యాయమున శాపవిమోచనమును చెప్పి రెరేవ 
అధ్యాయమున శాప వృత్తాంతమును బెప్పుట తల(కిందులుగా నున్నదని, ముందు 
శాపమును, ఎదుపరి విమోచనమును తెలుపుట యుక్తమని భావించి చొక్కనాథ చర్మితములో 
తిరువేంగళ కవి ఇట్లు రచించియుండవచ్చును. | 

(5) ఈ లీల మూలముననుసరించి తెనిగించబడినది. 
అష్టమా శ్వాసము  ఎబదిరమైదవ లీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున, అరువది రెండవ అధ్యాయమున నున్న ఉత్తర 
హాలాస్య పాదుర్భావమను ఏబది యాజివ లీలను చొక్కనాథ చరితమున అష్టమా 
శ్వాసమున ఏబది యైదవ లీలగా కవి అనువదించినాడు. 





1. హాలాస్యమాహాత్మ్యము. పుట 214. 


చొక్కనాథ చర్మిత 109 

(2) సంస్కృతమున ఈ లీల 109 శ్లో.లలో విపులముగా నున్నది. తెనుగున ఈ 
లీల డెబ్బది రండు ద్వివదలలో సంక్షేపించి (వాసినాడు. 

(3) హాలాస్య పురాణమున ఈ లీల యందలి కథ్మాపారంభమున పాండ్య రాజుల 
వంశాను చరితము ఐదు శ్లోకములలో నున్నది,. చొక్కనాథ చరితలో కవి దీనిననుపదించలేదు. 

(4) పాండ్యరాజు మధ్యకాంతారుడను కవిని అవజ్ఞ చేసినందుకు అలిగి 
సుందరేశ్వరుడు మధురలోని తన ఆలయము నుండి వెడలి వేగవతీ తీరమున ఉత్తర 
హాలాస్యమున నుండగా, ఆ పాండ్య భూపతి అచటికేతెంచి తన తప్పిదమును మన్నించుమని 
స్తుతించుట మూలమున పదుమూడు శ్లో.లలో నున్నది. చొక్కనాథ చర్మితమున కవి వీని 
ననువదించలేదు. ల 

(5) వాలాస్య లింగ మాహాత్మ్యమును గూర్చి మూలమున సుందరే శ్వరుడు పాండ్య 
రాజుకు చెప్పినట్లు వాయబడినది., బొక్కనాథ చరిిత్రమున కవి దీనిని కూడా వదలి 
వేసినాడు. 

(6) సుందరేశ్వరునకు పాండ్య రాజునకు జరిగిన సంభాషణము మూలముకన్న 
అనువాదమున సరసముగా నున్నది. 

(7) చొక్కనాథ చరితమున ఉత్తర హాలాస్య పాదుర్భావ కథను కవి (పసన్నముగా 
నడిపించినాడు. ఈ లీల మూలమునకు యధా తథానువాదము కాక యదేచ్చానువాదమై 
యొప్పుచున్నది. 
అష్టమా శ్వాసము * ఏబది యాజవ లీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున అఖుపది నాలుగవ అధ్యాయమున నున్న వాతపురీశ్వర 
జ్ఞానదీక్షాకరణమను ఏబది ఎనిమిదవ లీలను తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితమున 
అష్టమా శ్వాసమున ఎబది యాజవ లీలగా తెనిగించినాడు. 

(2) మూలమున ఈ లీల 126 శ్లో.లలో నున్నది. తెనుగున ఇది 174 ద్విపదలలో 
నున్నది. 

-(3) చొక్కనాధ చర్మితమున ఈ లీల యందలి కథా [పారంభమున వాతపురేశ్వరుని 
పుట్టుకను గూర్చి 

“కెలాసవాసుని గణనాథుడొకడు 

హాలాస్యపురమున న్మగజన్మమున 

మధ్యగోతమ్మున మపానెన్నబుట్టి” నాడని మూలమునకు భిన్నముగా 
(వాసియున్నద్శి. మూలమున 


1. హాలాస్యమాహాత్మ్యము. పుట 215. శ్లో 2-6 వరకు. 

2. హాలాస్యమావాత్మ్యము. పుట 217, 218. శ్లో. 46-61] వరకు. 
3. హాలాస్యమాహాత్మ్యము. వుట 218, 219. శ్లో. 65-86 వరకు. 
4. చొక్కనాథ చరితము. పుట 280. 


110 అనువాద విధానము 


“అభూచీమద్వాతపురే కక్చిద్భ్ఫూదేవసత్తమః 

తస్యపుతోవిశృతశ్చ క్రీమద్వాత పురేశ్వరః, అని యున్నది. 

(4) వాత పురేశ్వరుడు సకల విద్యా (పవీణుడని మూలమున నాలుగు శోకములలో 
వర్థించి యుండగా బొక్కనాథ చర్మితమున కవి 

“అధ్యయనాది విద్యాకళా(ప 

వీణుడై సౌందర్య విభవసంపదల 

(పతిలేకయుండు”నని క్లుప్తముగా (వాసినాడ్ను 

(5) వాతపురేశ్వరుడు షోడశాబ్బ పాయముననే సర్వజ్ఞత్వము పొందినాడని, రాజు 
ఆతనిని మంతిగా నియోగించినాడని 

“సషోడశాబ్ద రూపత్తీ సృర్వజ్ఞత్వమవాప్యచ | 

రాజ్ఞాసంపార్థితస్సోథమం|తిత్వేననియోజితః !!'' అని మూలమున నున్న 
విషయమును పెంచి చొక్కనాథ చరితమున పొండ్యభూవిభుడు. 

“అతని నెల్లరు( జెప్ప నంతయు నెటిగి 

ఫణిహారులను బంపి పరగ రప్పించి 

(పణుతింప(, దన్నవ్యబహ్మ్మ యనంగ? 

దన నామ మతనికీ, దనర. గావించి 

పలయు నాభఎణముల్‌ వపరుసతో నిచ్చి 

పలసిన మన్ననల్‌ వలనుగావేసి 

దండ నాయకుడవై తనర నా వెంట 

నుండుమంచును ముద్దుటుంగరమిచ్చి 

పాయవాకిట మణి పారుపత్యమ్ము 

సేయంగ( గట్టడ చేసె నా విభుడు” అని (వాసినాడ్డు 

(6) వాతపురేశ్వరుడు మం(తిగానున్న సమయమున పాండ్యరాజు పద్దకు 
తురగాధిపులు వచ్చి 
క్ల! (పాప్యభూపంపణమ్యాథ _పాహుప్తే తురగస్థితిం | 

రాజనుృయంతే తురగాః కేచిద్వ్యాధి(వ పీడితాః !|17 || 
నో! కేచిజ్ఞ్వరార్తి సంయుక్తా వర్తంతేన్యేపిదుస్థితాః 

నూతనాస్తురగా రాజన్‌ క్రేతవ్యారుడితి త్వయా N18! అని బెప్పిర్యి. చొక్కనాథ 
చర్మితమున తెన్నవ (బహ్మ మం్మతిగా నుండగా పాండ్యరాజు వద్దకు అశ్వరక్షకులు వచ్చి 


చేతులు మోడ్చి 
ఆ. ర డా లు 
1. వహాలాస్యమాహాత్మ్యము. పుట 223. శ్లో 2 


2. హాలాస్యమాహాత్మఃము. పుట 223, 224లు. శ్లో 3,4,5,6లు. 
3, 5. చొక్కనాథ చరితము. పుట 280. 
4. హాలాస్యమాహాత్మ్యము. పుట 224. శ్లో 7 (6) హాలాస్యమాహాత్మ్యము. పుట224. 


చౌక్కనాథ చరిత 111 

“ఓ రాజ! యశ్వమ్ముల్నుష్టమ్ములెంతొ 

యతి సారములచేత నధికమై నట్టి 

మితిలేని వ్యాధులు మెయికొని కొన్ని 

దీర్ణన్మిదల బారి తెగనున్నవింక” నని విన్నఎంచిగ్మె. 

(7) చొక్కనాథ చర్మితమున పాండ్యరాజు తెన్నవ (బహ్మను ద్వీపాంతరములకేగి 
అశ్వముల దెమ్మని చెప్పి “అధికమై సట్టి ధనరాసులంతేని నిచ్చిబంపె” నని యున్నద్ని. 
మూలమున పాండ్యరాజు వాతపురేశ్వరునితో “యధేష్టం ధనమాదాయ మదీయాత్కోష 
మందిరాత్‌” (22 శ్లో.) అని చెప్పి, “త్వంహి విశ్వాసప్నాతమ్మే కార్య కర్తాత్వమేవపి” (24 
శ్లో) అని పగాఢ విశ్వాసమున బంవగా, అతడు కోశ గృవోంతరమునకు బోయి 
కోశాధ్యక్షుని గలసి లెక్క (వాయించి అశేష ధనమును (గహించెననియు, ఆ ధనమును 
జూడగనే మంతి “నివ ధర్మార్థ నంగ్రహే ఇదానీం సమయశ్చేతి” (27 శ్లో.) అని 
చింతించి, మనమున హర్షించి ఆ ధనమునంతయు తన యింట బెట్టించెనని యున్నది 
దీనిని బట్టి మంతి పాత చితణలో మూలమునకు తెనుగునకు కొంత భేదమున్నదని 
తెలియుచున్నది. మూలమున 

“అనుభూయనుఖాన్యేవ వర్తతే వరవేశ్శని 

శ్రీమద్వాత పురేశోపి పభుస్సన్నపి సర్వదా”, (శ్లో. 12, 

అను శ్లొకమును బట్టి వాతపురేశ్వరుడు రాజు తర్వాత రాజంతవాడుగా నుండగా 
తెనుగున రాజాజ్ఞానువర్తిగా చితీకరింపబడి నాడు. 

(8) గుజ్బములు కొని తెచ్చుటకు ధనమును స్వీకరించి తెన్నవ (బహ్మ 
సోమసుందరుని సంగడికి బోయి సన్నుతిజేసి కార్యసిద్ధి గావింపుమని వేడుకొనెను. 
చొక్కనాథ చరితమునందలి ఈ వాక్యమునకు మూలము 

“పాహిమామపి రాజానం కార్యసిద్దింకురుష్వమ్యే” (శ్లో. ౩౩లో) 

అనునది. మూలమున వాతపురేశ్వరుడు సుందరేశ్వరుని జేరి సేవించుట, 
అనుజ్ఞవడయుట, ఇత్యాది విషయములున్నవ్కి. తిరువేంగళ కవి దీనినంతయు తెనిగించక 
పైని చూపిన ఒక్క వాక్యములో పూర్తి త 

(9) చొక్కనాథ చర్వితమున తెన్నవ _బహ్మ తిరుపెరుందూరను దివ్యమైన 
నగరుకు బోయి యందు (వవేశించునంత మాత్రమున సుజ్ఞానము బొంది ఒక చోట 
1. చొక్కనాధ చరిత. పుట 281. 

2,5. బొక్కనాధ చరిత. పుట 282. 

౩3. హాలాస్యమాహాత్మ్యము. పుట 224, 225లు. 

4. హాలాస్యమాహాత్మకము. పుట 224. 

6. పహాలాస్యమాహాత్మము. పుట 225. 

7. హాలాస్యమాహాత్మ్యము. పుట 225. శ్లో, 29-40 వరకు. 


త 


112 అసువోద విధానము 


గూర్చుండి తన వెంట వచ్చిన పరివారముతో "ఈ నెల గుజ్జములు రావు, ఆవలి నెల గొంచు 
వత్తునని రాజుగారితో చెప్పుడని వారిని పంపించి, తాను జ్ఞాన పాప్తికై పయత్నించుచు 
తన్ను తానెజీగి మనోలయ స్థానమున పరమాత్మను వెదకుచుండెను. ఆ సందర్భమున 
నొకనాడు తిరువాదయూర దేవుని గుడికి బోవుచుండగా తొమ్మిది నూట తొంబది తొమ్మిది 
మంది శిష్యులను గూడికొని బొక్కనాయకుడు గురువై నిమ్మ(మాకుల నీడ నుండెను. 
అతని జేరి సాష్టాంగ నమస్కారములు జేయగా తెన్నవ (బహ్మను చేరదీసి, యాతనికి 
కివయోగాభ్యాస విధానమును దెలిపి, జ్ఞానోపదేశము గావించి “మాణిక్య వాచకు'డని 
పేరుబెట్టి శిష్య సంతతులతో నదృశ్వ్యుడై చనినాడని రమణీయముగా దాదాపు నలువది 
ద్విపదలలో వర్ణించి యున్నది. ఈ కథలో మూలమునకు చొక్కనాథ చరితమునకు కొన్ని 
మార్పులున్నవి. 

(అ) మూలమున “వాత పురేశ్వరుడు సుందరేశ్వరుని ఆలయము నుండి వెడలి 
(పాజ్ముఖముగా పయనించి పాక్సమ్ముద తటమును జేరి విశ్రాంతి తీసికొనుచు, పోవుచు 
త్రీమహాతీర్థమును జేరగా, అతని మనము (దవించినదని, ఇంతటి చిత్త ద్రవీకరణమును 
గలిగించిన క్షేతమును మరి ఎచ్చట జూడలేదని, తానందే యుండుటకు నిశ్చయించుకొనెనని 
(వాసియున్నద్ని. 

చొక్కనాధ చర్మితమున తిరువేంగళ కవి ఈ విషయమును మార్చి 

“తిరుపెరుందూరను దిప్యమై నట్టి 

పురమునకా మంతి పుంగవుండరిగి 

యందు గబవేశించునంత మ్మాతమున 

బొందె సుజ్ఞానంబు పొందె నాతనిక్ని' అని వాసినాడు. 

(ఆ) మూలమున వాతపురేశ్వరుడు గురుమూర్తియైన హరుని, అనేక శిష్యుల 
మధ్యన, కుంద మూలమున చూచెనని ఈ [కింది శ్లోకమున నున్నది, 

“దదర్శ కుందమూలేతు గురుమూర్తి ధరంహరం ' 

అనేక శిష్యమధ్యస్థమనంతానందదాయకం 54! 

చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి గురుమూర్తియై న చొక్కనాథుడు 999 
మంది శిష్యులతో నిమ్ముమాకుల నీడ నెమ్మితో నుండెనని ఇంచుక మార్చి (వాసినాడు.్య 

(ఇ) శివదిక్షా వృత్తాంతము చొక్కనాథ చర్మితమున మూలమునకు భిన్నముగాను 
స్వతంతముగాను రచింపబడినది. మూలమున రెండు శ్లో.లలో నున్న దీక్ష తెనుగున 


చొక్కనాథ చరితము. పుటలు 282 నుండి 285 వరకు. 
హాలాస్యమాహాత్మకము. పుట 225. శ్లో. 41-46 వరకు. 

చొక్కనాథ చర్విత పుట 282. 

హాలాస్యమావాత్మకము. పుట 226. 

చొక్కనాధ చర్విత. పుట 283. 

హాలాస్యమావాత్మ్యము. పుట 226. శో. 59, ర0లు. . 


DEO ా 


చొాక్కనాథ చర్మిత 113 
విపులముగా వర్ణించియున్నద్ది. | | 

(10) వాతవురేశ్వరుడు గుజ్జములను గానక శ్రీమవోతిర్ధమున శివధర్మార్థము 
ధనమును వెచ్చించుచున్నాడని తెలిసి పాండ్యరాజు “వెంటనే గుజ్జములను దీసికొని 
రావలసినదని' అతనికి షృతిక బంపుట, దానిని జూచుకొని తాను రాచకార్యముపై వచ్చిన 
విషయము జ్ఞప్తికి వచ్చి సుందరేశుని సన్నిధికి బోయి ప్రార్ధించుట, ఆ దేవుడు 
వాతపురేశ్వరుని ఆవద నుండి రక్షింతునని యనుట ఈ వృత్తాంతమంతయు 
మూలముననుసరించి తెనుగున (వాయబడినది. 
నవమాశ్వాసము - ఏబదియేడవ లీల 

(1) హాలాస్యమాహాత్మ్యమున అరువదియైదవ అధ్యాయమున వర్ణింపబడిన 
మాయాశ్వ వికయమను ఏబది తొమ్మిదవ లీల చొక్కనాథ చర్మితమున నవమాశ్వాసమున 
ఏబది ఏడవ లీలగా ననువదించి యున్నది. 

(2) మూలమున 174 శ్లో.లలో (ప్రవిస్తరముగ వర్టించియున్న ఈ లీలను 
చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి 152 ద్విపదలలో ననువదించినాడు. 

(3) చొక్కనాథ చరితమునందలి ఈ లీల మూలమునకు యధథాతథానువాదము 
కాదు. కవి మూలము నందలి కథాంశములను (గహించి స్వీయవర్ణనలచే పెంచి 
(వాసినాడు. మూలములోను, తెనుగులోను “తన భక్తుడైన వాతపురేశుని రక్షించుటకు 
చొక్కనాథ శివుడు నక్కలను గుజ్జములు గాజేసి తీసికొని వచ్చి పాండ్యరాజు కొప్పగించిన 
వృత్తాంతమే కలదు. ఈ కథ పాల్కురికి సోమనాథుని బసవ పురాణమున కూడా కలదు. 
అందు తృతీయాశ్వాసమున “నక్కలు గుజ్జములైన కథ' అను పేరుతోనున్నద్శి. ఆ కథ 
యిది. 

బసవ పురాణమున బసవ దండనాయకుడు మరికొందరు మంతులతో గూడి 
రాజు పనుపున తం్యతంబునకు జీవితము పెట్టునెడ ఒక మిండ జంగముడు వచ్చి “మీ 
యర్థంబు వలయునింతయును నిచ్చినగాని యొండే నొల్ల” ననుచు ధట్టించి యడుగగా 
పెట్టలో నున్న మాడలన్నియు నున్నవి యున్నట్లుగనే ఆ జంగమున కిచ్చెను. తక్కిన 
మంతులు తంత సమేతులై ధరణీశుపాలికి బోయి జరిగినదంతయు విన్నవించగా ఆ 
రాజు బసవని రప్పించి “బండారమంతయు పాడుచేసితివి, పరధన మపహరింప దగునె! 
యని చిన్నగా మందలించి “మా యర్థమొప్పించి నీయంతనుండు” మని యనగా బనవడు 
“రాజా! మీ ధనము నేనాసింపను. ఒడయలధనము ఒడయల కిచ్చినాను. మీ ధనము 

మీరు అక్కజూచుకొనుడని పెట్టలు ముందట బెట్టి తాళముల తీయగా మాడలుప్పాంగుచు 
లెక్కకు మిక్కిలిగా గన్పించినవి. ఈ సందర్భమున 


uu 
1. చాక్కనాథ చరిత. పుట 283, 284, 285లు. 
2. బసవ పురాణము. పుట 125, 126లు. 


114 అసువాద విధానము 


“మధుర పాండ్యుడు దన మంతిచే నిట్టు 

అధిక మర్థంబిచ్చి హయముల విలువ 

బనుచుడు నతడు సద్భక్తి పెక్కువను 

జనిఛని జంగమార్చన సేయజేయ 

నర్ధమంతయు బోవ హయముల విలువ 

నర్ధంబు లేకున్న నవమానముడిగి 

పొలము నక్కలనెల్ల, (బిలిచి తెప్పించి 

నలి పాండ్య భూనాథునకు( బొడసూప( 

జొక్కనైనారుల మిక్కిలి కరుణ 

నక్కజంబంద నా నక్కలన్నియును 

నిలగంకణముల తేజులు నయ్యగాదె 

మలహరు భక్తుల మహిమ దలంపనిది సోద్యమే యనుచు భక్తులందరు 
నాశ్చర్యచకితులై రని వాసియున్నది. 

బసవ పురాణమున నున్న ఈ కథ ఆనుషంగిక కథయేగాని _పధాన కథ గాదు. ఇది 
కేవలము ఒక దృష్టాంతముగా (వాసి యున్నది. తిరువేంగళ కవి దీనిని చదివియుండును 
గాని దీని నొరవడిగా (గహించినాడని చెప్పుటకు ఆధారములు లేవు. బొక్కనాథ 
చర్మితమునందలి కథకు హాలాస్య మాహాత్మ్య కథయే ఆధారము. పైగా బసవ పురాణ 
కథకు, బొక్కనాథ చర్మితలోని కథకు ఒక ముఖ్యమైన భేదము కన్పించుచున్నది. బసవ 
పురాణమున నక్కలు గుజ్జములుగా జేయుట భక్తుని మహిమగా చెప్పబడినది. 
చొక్కనాథ చరితమున చొక్కనాథుడే స్వయముగా నక్కలను గుజ్జములుగా జేసి తెచ్చి 
పాండ్యరాజు కొప్పగించినాడు కావున ఇది చొక్కనాథుని లీలయని తెలియుచున్నది. 

(4) మూలమున రరి శ్లోలలో అశ్వలక్షణములు వాసియుండగ్మా చొక్కనాథ 
చర్మితమున కేవలము పదునైదు ద్విపదలలో (_వాసియున్నది.. ఇవి మూలమునకు 
యధాతధానువాదములు కావు. 

(5) మూలమున మొత్తము 174 శ్లో.లలో వాయబడిన ఈ లీలలో అశ్వ 
లక్షణములు వర్దించియున్న 66 శ్లో.లను తీసివేయగా మిగిలిన 108 శ్లో.లలోని కథను 
తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితమున మొత్తము 152 ద్విపదల నుండి అశ్వలక్షణములు 
గల 15 ద్విపదలను తీసివేసిన 137 ద్విపదలలో రచించినాడు. 

(6) వాతపురేశునకు చొక్కనాథ చర్మితమున పాండ్యరాజు మం|తిగా నియమించి 
పెట్టిన పేరు తెన్నవ (బహ్మ. చొక్కనాథుడు దీక్షయిచ్చి పెట్టిన పేరు మాణిక్య వాచకుడు. 
తిరువాదయూరుడని కూడా నామాంతరము. 





1. వహాలాస్యమాహాత్మ్యము. పుటలు 233-237 వరకు. శ్లో. 76-142 వరకు. 
2. చొక్కనాథ చరితము. పుట 297. 


చొక్కనాథ చరిత | 115 


నవమాశ్వాసము - ఏబది యెనిమిదవ లీల 

(1) వాలాస్యమాహాత్మ్యమున అరువది యారవ అధ్యాయమున నున్న వేగవతీ 
జలాకర్షణం అను అరువదియవ లీల చొక్కనాథ చర్మితమున నవమాశ్వాసమున ఏబది 
ఎనిమిదవ లీలగా ననువదితము. 

(2) ఈ లీల మూలమున 71 శ్లో.లలో నున్నది. తెనుగున నిది 78 ద్విపదలలో 
నున్నది. 

(3) మూలమున ఈ లీలలో సుందరేశ్వరుడు పాండ్యరాజున కొప్పగించిన 
మాయాశ్వములు పూర్వరూపమును ధరించి (నక్కలై) పారిపోగా తన మంతుల సలవో 
మేరకు పాండ్యరాజు వాతపురేశ్వరుని బట్టి తెప్పించి నీ యిందజాలముల మాయెడ 
పదర్శింతువా యని కోపించి అతని విన్నపములను లెక్కగొనక, అతనిని శిక్షించుటకు 
భటుల నాజ్ఞాపించగా ఆ మాణిక్య వాచకుడు సుందరేశ్వరునకు మొరబెట్టుకొనెను. ఈ 
కథయంతయు మూలమున 50 శ్లో.లలో ముగిసినది. చొక్కనాథ చర్మితమున 5రివ 
లీలలో పైని చూపిన కథను తెనిగించి మూలముననున్న అవాంతర కథను తరువాతి 
లీలలోనికి (659వ లీల) [గహించి అనువదించినాడు. మూలమున ఈ లీల పేరు వేగవతీ 
జలాకరగ్దణం' అని యున్నది గాన వాతపురేశ్వరుని మనవి విని మధురను ముంచివేయునట్లుగా, 
వేగవతినుప్పాంగి రమ్మని శివుడాదేశించుట, వేగవతి పొంగి వచ్చుట, మధురను ముంచివైచుట, 
ఇందు వర్ణింపబడినవి. చొక్కనాథ చరితమున తిరువాదయూరదేవుడు చొక్కనాథుని 
మొరబెట్టుకొనిన తరువాత 'తదుపరి కథ ఏమిటని మునులు అగస్త్యుని (పక్నించి రని" 
(వాయుచు ఏబది ఎనిమిదవ లీలను తిరువేంగళ కవి ముగించినాడు. "" 

(4) మూలమున 71 శ్లో.-లలో నున్న కథ నుండి ఏబది శ్లోకములలోనున్న కథను 
మ్మాతము చొక్కనాథ చర్మితమున ఈ 58వ లీలలో 78 ద్విపదలలో వర్ణించి తక్కిన 21 
శ్లో లలోనున్న కథను తరువాతి లీలలోనికి _గహించినాడు. 

(5) చొక్కనాథ చరితలోని ఈ లీలయందలి కథకు మూలమునకు ఈ [కింది 
భేదములున్నవి. 

(అ) గడ్జిమేయని నక్కలకు మాంసాహార మిడుట - ఇది మూలమున లేదు. 
తెనుగున నున్నది. 

(ఆ) “శివుడే అశ్వాధ్యక్షుడై రాగా నీవు నేను శివభక్తిచే మోహితులమైనామని 
వాతపురేశ్వరుడు పాండ్యరాజుతో ననుట” ఇది మూలమున నున్నది తెనుగున లేదు. 


నవమాశ్వాసము - ఏబది తొమ్మిదవ లీల 
(1) చొక్కనాథ చరితము నందలి నవమాశ్వాసములోని ఏబది తొమ్మిదవ లీల 
హాలాస్య మాహాత్మ్యమున అరువది ఏడవ అధ్యాయమున "“పిష్టమృదృరణం బౌద్ధ 


1. చొక్కనాథ చరితము. పుట 300. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 240. శ్లో. 38. 39లు. 


116 అసువొద విధాసము 


నిరసనం' అను పేరుతోనున్న అరువది యొకటవ లీలకు అనువాదము. 

(2) మూలమున ఈ లీల 257 శ్లోక సంఖ్య గలది. అనువాదమున ఈ లీల 216 
ద్విపదలలో నున్నది. 

(3) ఈ లీలయందలి కథ్యాపారంభమున చొక్కనాధ చరితము నందు 
మూలమునందలి “వేగవతీ జలాకగ్గణమను అరువది యారవ అధ్యాయము - అరువదియవ 
లీలాంతమునగల 21 శ్లో.లలోని (51-71) వృత్తాంతము, స్వీకరింపబడియున్నది. 
మూలమున వేగవతీ జలాకర్గణము 51 శ్లో. నుండి ర0 వ శ్లో. వరకు వర్ణించి, అనంతరము 
61 నుండి 71 వరకు వాతపురేశ్వరుడు సుందరేశ్వరుని సేవించుట గలదు. చొక్కనాథ 
చర్మితమున కవి వేగవతీ జలాకర్షణ విషయమును ఈ 59వ లీలలోనికి (గహించి 
వాతపురేశ్వరుని స్తుత్యాదులను లీలాంతమున (వాసినాడు. 

వేగవతీ జలాకర్షణ విషయమున మూలమునకు బొక్కనాథ చర్మితమునకు 
కించిద్భేదము కలదు. (అ) మూలమున వేగవతి నాకర్షించి మధురను ముంచివైచి నన్ను 
రక్షింపుమని పాండ్యరాజ భటులు తనను బాధించుచున్న సమయమున వాత పురేశ్వరుడు 
సుందరేశ్వరుని ప్రార్థించెను. బొక్కనాథ చర్మితమున తిరువాద యూర దేవుడు తనను 
రక్షింపుమని మ్మాతమే చాక్కనాథుని వేడుకొనెను గాని వేగవతి నాకర్షించి మధురను 
ముంచివేయుమని కాద్ము 

(ఆ) మూలమున శివుడు వాతపురేశ్వరుని ప్రార్థన మేరకు వేగవతిని స్వయముగా 
ఆకర్షింబెనుు 

దొక్కనాథ చర్మితలో శివుడు ఈ పనికి _పాచేతసుని నియోగించెన్యు. 

(4) వోలాస్యమాహాత్మ్యమున ఈ లీలయందుగల మొత్తము 257 శ్లో.లలో 1- 
125 శ్లో.లు పిష్టమృద్భరణమున్యు (పిట్టవ్వకథ) 126 వ శ్లో. నుండి 164 వ శ్లో. వరకు 
వాతపురేశ్వరుని తీర్థయ్యాతల్సు 165 నుండి 257 వ శ్లోకము (లీలాంతము) వరకు 
'బౌద్ధనిరసనం్య వర్ణింపబడినవి. 

చొక్కనాథ చర్మితమున ఈ లీలయందున్న మొత్తము 216 ద్విపదలలో 165 
ద్విపదలు పిట్టవ్వ కథన్ను, తక్కినవి (51) తిరువాదయూరుని తీర్థయాతలన్సు వర్ణించి 





లాస్యమాహాత్మకము. పుట 241, 242లు. 
లాస్యమాహాత్మ్యము. పుట 241. శ్లో. 51, 

, 5. చొక్కనాథ చరిత. పుట 305. 

లాస్యమాహాత్మ్యము. పుట 241. శ్లో, 50-52 వరకు. 
లాస్యమాహాత్మ్య్యము. పుటలు 242-245 వరకు. 
లాస్యమాహాత్మ్యము. పుటలు 248-250 వరకు. 
హాలాస్యమాహాత్మకము. పుటలు 250-254 వరకు. 
చొక్కనాథ చరితము. పుటలు 306-315 వరకు. 

. చొక్కనాథ చరితము. పుటలు 315-318 వరకు. 


జ్ఞ ర 


CONOtEOS9OM~™— 
జ్ఞ జ్ఞ ల 


జే 
ల 


చొక్కనాథ చర్మిత 117 
యున్నవి. మూలముననున్న బౌద్ధ నిరసనము ఇందు లేదు. తిరువాద యూరుడు 
బౌద్భులను (బౌద్ధ మతమును) నిరసించుట చొక్కనాథ శివుని లీలగాదని ఎంచియో, లేక 
శం వరక జ్యరశమనం' అను తరువాతి లీలయందు జ్ఞానసంబంధుడు జౌద్భులనోడించిన 
వృత్తాంతముండుట వలననో తిరువేంగళ కవి డీనిననువదించక వదలినాడు- 

(5) చొక్కనాథ చర్మితమున ఈ లీలలోనున్న పిట్టవ్వకథ, తిరువాద యూరుని 
ఉీర్థయా(తలు మూలమునకు యదాతథానువాదములు కావు. మూల విషయమును 
సం(గహించి యదేచ్చగా రచించినవి. 

(6) పిట్టవ్వ కథ పాల్కురికి సోమన బసవ పురాణమున గూడా నున్నది. అందు 
వాల్మీకేశుడు శివభక్తుల మహిమ నొడయనంబికి జెప్పు సందర్భమున పెట్టవ్వ కథను 
గూడా చెప్పినాడు. బసవ పురాణము నందలి చతుర్దా శ్వాసమున ఇది మిక్కిలి 
సంక్షేపముగా చెప్పబడినది. ఆ ద్విపదలివి. 

“వెండియు “నమ్ముదిగొండయన్సురిని, 

దండియై కరికాలమండలేశ్వరుడు 

కావేరి గట్టింప (గడగి యిల్లాది 

వోప నీకె యేను వోయెద నంచు, 

బిట్టవ్వ భక్తికి. (బియపడి కాదె 

వెట్టికి జనుటుల్ల(” వినుమట్లుగాక, 

ఇందు ' ' ఈ గుర్తులో చూపినదే పిట్టవ్వ కథ. దీని పభావము చొక్కనాథ 
చరితము నందలి పిట్టవ్వ కథపై లేదని స్పష్టమగుచున్నది. 
నవమాశ్వాసము " అటువదియవ లీల 

(1) హాలాస్య మావోత్మ్యమున అరువది యెనిమిదవ అధ్యాయమున నున్న 
'కుబ్బపొండ్య జ్వరశమనం అను అరువది రెండవ లీల చొక్కనాథ చర్మితమున 
నవమాశ్వాసమున అరుపదియవ లీలగా ననువదితము. 

(2) మూలమున ఈ లీల 199 శ్లో.లలో వర్ణించియున్నది. చొక్కనాథ చర్మితమున 
ఈ లీల 190 ద్విపదలలో ననువదించి యున్నది. 

(3) వోలాస్య మాహాత్మ్యమునకు చొక్కనాథ చర్మితమునకు కథ్మాపారంభమున 
కించిద్భేదము కలదు. దీని వలన కథా (పణాళికలో కొంత మార్పు కలిగినది. 

మూలమున కథా (పారంభమున తొమ్మిది శ్లోకములలో పాండ్యరాజుల వంశాను 
చరితము వర్ణింపబడినది చొక్కనాథ చర్మితమున కవి దీనిని వదలివేసి దీని స్థానమున 
కుబ్బ పొండ్యుడు వేదబాహ్యుడై (పవర్తిల్త్లుటను వర్జించినాడ్ము. 





1. బసవ పురాణము. పుట ౩09. 
2. వోలాస్యమావాత్మ్యము. పుటలు 254, 255. 1-9 శ్లోకములు. 
3. చొక్కనాధ చరితము. పుట 318. 


118 అనువాద విధానము 


(4) మూలమున శతృశాసన పాండ్యుని కుమారుడు కుబ్బపాండ్యుడని వాసియుండగా 
'తెనుగున అనంతగుణాఖ్య పాండ్యుని వంశమున కుబ్దపాండ్య భూభుజుడుదృవించినాడని 
వాసియున్నద్ది. 

a కుబ్బపాండ్యుని భార్య (చోళభూవతి కూతురు) “వనితేశ్వరి' యని మూలమున 
నుండగ్మా బొక్కనాథ చర్మితమున ఈమె పేరు 'మంగయకర్షయమ్మ' అని యున్నది,. 

(6) కుబ్బపాండ్యుని మతి అనగా చోళరాజు తన కూతురుతో పంపిన మంతి 
“కులబంధనుడ'ని మూలములో నుండగ్యా చొక్కనాథ చరిత్రలో "కులశేఖరుడ'ని యున్నద్ని. 

(7) కుబ్బ్దపాండ్యుడు వేదబాహ్యుడై బౌద్ధ ధర్మముననుసరించి యుండగా 
రాజానుమతోధర్మమని (పజలును కైవధర్మమును విడచి బౌద్ధ ధర్మమును పాటించు చుండిరి. 
అందుకు కుబ్దపాండ్యుని భార్య మణియు నామె యరణపు మంతి చింతింపసాగిరి. ఇట్టి 
సమయమున చిదంబరము నుండి శివానందుడను మహాముని హాలాస్య _పభువును 
దర్శించుకొనుటకు హాలాస్య క్షేతమునకు రాగా కుబ్ద పాండ్యుని దేవేరియు మం(తియు 
సివాలయమున ఆతని గాంచి చోళదేశపు వింతలేమిటని [పక్నించిరి. దానికి సమాధానముగా 
ఆముని “క్తీముదృహ్మపురి యందు *వపాదాబ్దహృదయుడను (బాహ్మణునకు శివాజ్ఞ 
వలన కుమారస్వామి పుతుడుగా జన్మించెను. ఆ కుమారునకు పార్వతీదేవి తన స్తన్యము 
నిచ్చెను. ఆ దేవి చనుబాలు (దావిన మాత్రమున ఆ బాలుడు మూడు సంవత్సరముల 
పాయములోనే కవులలో నగగణ్యుడై, జ్ఞాన విజ్ఞాన సాగరుడై, జ్ఞానసంబంధుడని 
పేరువడసి, శంభు స్థానములను మనముననే వీక్షించి నతించి, నుతించి తండియంకము 
నధివసించెను. అట్టి జ్ఞానసంబంధుడు శివునన్ముగహము వలన చతురంత మహాయానమున 
దేశము నలుమూలల సంచరించి వేదబాహ్య్యులైన క్షపణులను దురాత్ములను శిక్షించి శైవ 
సిద్ధాంతమును స్టాపించెన”ని చెప్పెను. 

పైన దెలిపిన జ్ఞానసంబంధుని జన్మ వృత్తంతమును మూలమున శివానందుడను 
' మహాముని చెప్పినట్లుండగ్మా తిరువేంగళకవి బొక్కనాథ చర్మితమున అగస్త్య మవామునియే 
మునులక్తు చెప్పినట్లు మార్చి (వాసినాడ్యు. 

(8) జ్ఞానసంబంధుని వృత్తాంతములో మూలమునకు తెనుగునకు కొన్ని 
మార్పులున్నవి. 


_హాలాస్యమాహాత్మ్యము. పుట 255. శ్లో. 10 
చొక్కనాథ చరితము. పుట 318. 
హాలాస్యమావాత్మ్యము. పుట 255. శ్లో. 11 
చొక్కనాథ చరిత్ర. పుట 318. 
హాలాస్యమావోత్మము. పుట 255. శ్లో. 15 
చొక్కనాథ చరిత్రము. పుట 318. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 255. శ్లో. 25 
చొక్కనాథ చరితము. పుట 319. 


CY” అ క స 


చొక్కనాథ చరిత 119 

(అ) జ్ఞానసంబంధుని జన్మస్థలము “(బహ్మపురి యని మూలమున నుండగా 
చొక్కనాథ చర్మితమున “శియ్యాలూరు' అని యున్నద్ని. | 

(ఆ) మూలమున జ్ఞాన సంబంధుడు శరజన్ముని యవతారమని యుండగ్భా, 
చొక్కనాథ చరితమున (పమధథ నాయకుడాది కారణంబుగా జనించెనని యున్నది. 

(ఇ) జ్ఞానసంబంధుడు బాలుడుగానున్నప్పుడు పార్వతీదేవి స్తన్యమిచ్చెనని మాతమే 
మూలమున నున్నది గాని ఏ సందర్భమున నిచ్చినదో లేదు. చొక్కనాథ చర్మితమున ఆ 
చిన్నవాడు తల్లితో ఏటికి బోవుచున్న సమయమున ఆ జగదంబ అశరీరియై వచ్చి 
కడుపార పాలిచ్చెనని యున్నది. 

(9) హాలాస్యమావాత్మ్యమున శివానందముని తెలిపిన జ్ఞాన. .సంబంధుని 
వృత్తాంతమును వని పాండ్యరాణియు, మం్యతియు సంతోషించి జ్ఞానసంబంధునకు 

“భక్తానాం రక్షణార్థాయ సిక్షితుం క్షపణానపి | 

సుందరేశం (పణంతుంచ సమాయాతుభవానిహ”!! యని ప(తిక వాయించి 
పంవపించిరని యున్నది. 

చొక్కనాథ చర్మితమున మంగయ కర్గయమ్మ తిరువళక్కా డనుపురములోనున్న 
సుజ్ఞాన సంబంధునకు వర్తమానము పంపుమని కులశేఖరునితో ఇట్లు చెప్పినది. ఆ. 
ద్విపదలివి : 

“అనఘాత్మయా మంగయక్కర్ణయమ్మ 

తన మం్యతివరునకెంతయు నానతిచ్చె, 

“బాండ్యభూమి సమంతభదాగమంబె 

నిండి శెవమ్ము తూప్టీకృతంబయ్య 

జ్ఞానసబంధునిక్కడకు రావించి 

యానగ్నకులమెల్లనడపంగవలయు” 

నతనిని బిలిపింపుమతివేగననిన 

నతివేడ్కకులశేఖ రామాత్యవ రుడు” 

ఆ వర్తమానములన్నింటిని దెలుపుచు వెంటనే మధురకు రావలసినదని వివరముగా 
కమ్మ వాన తిరువళక్కాడికి పంపించెన్ను. 





వాలాస్యమావోత్మ్యము. పుట 255, 256. శ్లో, 27. 
చొక్కనాథ చర్మిత. పుట 319. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 256. శ్లో. 28. 
చొక్కనాథ చరిత. పుట:319. 

హాలాస్యమావాత్మకము. పుట 256. శ్లో. 29. 
చొక్కనాథ చరిత. పుట 319. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 256. శ్లో. 38. 
చొక్కనాధ చర్విత. పుట 320. 


౦౧*ల6౦ల౮ల౫ఏ&లటల సు 


120 . అనువాద విధానము 


(10) పొండ్యరాజ్యము నుండి వచ్చిన వర్తమానమును చూచికొని జ్ఞానసంబంధుడు 
పాండ్య దేశమునకు బయలుదేరి మధురాపురమునకు చేరిన వృత్తాంతము మూలమున 
దాదాపు ఇరువది శ్లో.లలో వర్జించి యున్నది,. చొక్కనాథ చర్మితములో తిరువేంగళ కవి 
దీనిని ఏడు చరణములలో క్లుప్తముగా వాసినాడు. ఆ చరణములివి : 

“ఆ లేఖ జదువుక నప్పుడు జైన 

కోలాహలుడు శెవకుశలుండు శివుని 

నమ్మిన భక్తుడెంతయు వేడ్క జ్ఞాన 

._ సమ్మంధుడథికాష్ట సాహు[సశిష్య 

గణమును దిరునావు కర్షరుదాను 

(దిణయను నాత్మలో దీపింపజేసి 

మధురాపురమునకు మహిమతో వచ్చి 

మూలమున జ్ఞానసంబంధుడు పయాణమైన సమయమున అతని బంధువులు 
మూడేండ్ల బాలుడవు వేలమంది జైనులనెట్లు జయింతువని అడ్డుపడుట, అతడు వారికి 
ముహూర్త బలముచే జయింతునని చెప్పుట, ఈ శుభ ముహూర్తముననే నన్ను 
బయలుదేరనిమ్మని నచ్చచెప్పుట, ఇత్యాది విషయములున్నవి. కవి వీనిననువదించక 
వదలివేసినాడు. 

(11) జ్ఞానసంబంధుడు చతురంత యానమున మధురాపురికి వచ్చుచుండగా 
పురజనులు దిక్కులు పిక్కటిల్లునట్లు (మోగించిన వాద్య ఘోషములు విని క్షపణులు ఆ 
శబ్దమేమిటో, అరసి రమ్మని దూతను బంపగా అతడు .“జ్ఞానసంబంధుడు మిమ్ము 
జయించుటకు వచ్చుచున్నాడని' వారికి తలియపఖణచెనని హాలాస్య మాహాత్మ్యమున 
ఆరు శ్ల్‌కములలో వర్థింవబడియున్నద్యి. ఈ వర్ణన చొక్కనాథ చరితమున లేదు. దీనికి 
కారణము (ప్రజలు కూడా రాజుకు భయపడి బౌద్ధ ధర్మమును పాటించుట. 

(12) జ్ఞానసంబంధుడు దూరము నుండి వోలాస్యేశ్వరుని గోపుర విమానమును 
చూచి నమస్కరించి, వేగవతిని స్నానమాచరించి, పితృతర్పణాదికములను నిర్వర్తించి, 
విఘ్నశ్వరునకు, షడాననునకు, మీనాక్షీ దేవికి నమస్కరించి, సుందరేశాలయము జేరి 
దేవేందుడు సమర్పించిన దివ్య విమానమును తిలకించి, అంతర్జామమును ప్రవేశించి 
లింగమూర్తియగు అంబాసహిత పరమేశ్వరుని దర్శించి, ధ్యానించి విధివిధానముగా 
నర్చించెనని వాలాస్య మాహాత్మ్యమున పదునొకండు శ్లోకములలో వర్ణించియున్నది., 
తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమున ఈ వర్ణనయంతయు తొలగించినాడు. కాని ఇందు 





హాలాస్యమాహాత్మ్యము. పుటలు 256, 257. ళో. 41-59 వరకు. 
చొక్కనాథ చరిత. పుట 320. 

హాలాస్యమావాత్మము. పుట 257. శ్లో. 60-66 వరకు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 257, 258లు. శ్లో, 67-77 వరకు. 


hh WOM ™— 


చొక్కనాథ చర్మిత 12] 


మూలమునకు భిన్నముగా జ్ఞాన సంబంధుడు శైవ దూషకులనిక్షేతమ్ము జేసి మమ్మేలుకొను 
మని చొక్కనాథుని (పార్థించినాడు. ఈ (పార్ధ్థన పం్యడెండు ద్విపదలలో నున్నది,. 

(13) వాలాస్యేశ్వరుని అర్చనాదికములను నిర్వర్తించిన యనంతరము జ్ఞాన 
సంబంధుడు మఠమున నుండగా కులబంధనమంత్రియు, పాండ్య రాణియు నేతెంచి 
వారికి వలసిన ఏర్పాట్లన్నియు చూచుకొనిరని, మూలమున నుండగ్మా చొక్కనాథ 
చర్మితమున కులశేఖర మంతి వచ్చి అచటి మతపరిస్థితులను వివరించి జ్ఞానసంబంధునకు 
వలసిన ఎర్పాట్లన్నియు చూచుకొనగా పాండ్యరాణి చొక్కనాథాలయమునకు వచ్చినట్లు 
వచ్చి జ్ఞానసంబంధుని దర్శించుకొని సర్వము దెలిపి తన యింటికి మరలిపోయినదని 
తిరువేంగళ కవి మార్చివాసినాడ్ము. 

కుబ్బపాండ్యుడు శివద్వేషియై నందున అతనికి భయపడి పురజనులు శివమతమును 
పాటించక బౌద్ధ ధర్మముననుసరించుచుండ వారు తూర్య వాద్యములతో జ్ఞానసంబంధు 
నెదుర్కొనిరనుటయు, రాజుకు భయపడి రాణి, మంతి రహస్యముగా శివమతమును 
పాటించుచుండ వారుభయులు జ్ఞానసంబంధునకు వలసిన ఏర్పాట్లను చూచికొనిరనుటయు 
మూలమున అసంబద్ధములుగా నున్నవని ఎంచి తిరువేంగళకవి వీనిని వదలివేసి 
మార్చివాసినాడు. 

(14) హాలాస్య మాహాత్మ్యమున నగర సమీపమున ఒక పర్వతమున వసించు 
బౌద్భులందణును గూడికొని జ్ఞానసంబంధుని గాల్చిరమ్ముని వహ్నాని బంపిరని యుండగా, 
చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి బౌద్ధులు జ్ఞాన సంబంధుని రాకను విని 
పాండ్యరాజు వద్దకు బోయి ఆతని విషయమును తెలియజేసి మా మం|తాగ్ని వలన అతని 
దహింతుమని రాజాజ్ఞ వడసి బడబాగ్నిని పుట్టించి పంపిరని మార్చి వాసినాడ్యు. 

(15) జైనులు తనను దహించి వేయుటకు జేసిన (పయత్నములకు (పతిగా 
జ్ఞానసంబంధుడు కుబ్ద్బ పాండ్యునకు తాపజ్వరము దగులునట్లు గావించెను. అంత 
కుబ్బపాండ్యుడు జ్వరోపశమనార్థము జైనుల రావింపగా వారు చేయు మంత తంతాదుల 
వలన తాపముపశమింపక అధికము కాజొచ్చినది. ఆ సమయమున రాణి, మంతి 
జ్ఞానసంబంధుని వృత్తాంతమును తెలియపజచి ఆతని రప్పించిన మీ జ్వర తీవతను 
తొలగించునని (ప్రార్థించగా వారి మనవి విని పాండ్యరాజు జ్వరతీ(వతచే జెను కాదని 
ఏమియు సమాధానము చెప్పలేదని చొక్కనాథ చర్మితమున మూలమునకు భిన్నముగా 
నున్నద్యి. మూలమున కుబ్బపాండ్యుడు వారి మనవి విని రోషముతో నేను బౌద్ధ 


చొక్కనాథ చరితము. పుటలు 320, 321. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 2568. శ్లో. 80-65 వరకు. 
చొక్కనాథ చరితము. పుట 321, 322. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 258. శ్లో. 86, 8/లు. 
చొక్కనాథ చరితము. పుట 322. 

చొక్కనాథ చరిత. పుట ౩24. 


O00 *OMD—= 


122 అనువాద విధానము 


ధర్మావలంబినిగాన భస్మము ధరింపనని తృణీకరించుట, భస్మమునట్లు తిరస్కరించగూడదని 
రాజుకు నచ్చజెప్పి, ఒప్పించుట మొదలైన తర్మవితర్మములందున్నవి,. జ్వరతీవతతో 
బాధవడుచున్న రాజుతో తర్కించుట అనుచితమని తలచి తిరువేంగళ కవి ఈ 
విషయమును పై విధముగా మార్చినాడు. 

(16) వాండ్యరాణి, కులబంధన మంతి ఇరువురు కలసి పాండ్యరాజు 
జ్వరోపశమనార్థము మనుషులను బంపి తదుపరి వారు పోయి జ్ఞానసంబంధుని 
దోడ్కొనివచ్చిరని మూలమున నుండగా చొక్కనాథ చర్మితమున స్వయముగా మంతి 
శేఖరుడే యాతని బిలిచికొని వచ్చెనని యున్నద్ని. 

(17) జ్ఞానసంబంధుడు విభూతి మహిమను గొనియాడుట చొక్కనాథ చరి త్రమున 
పదునేడు ద్విపదలలో నున్నద్ని మూలమున “భస్మస్తుతిమయంగేయమగాయజ్జ్వరశాంతయ్యే 
అని మ్మాతమే కలదు. 

ఈ విధముగా తిరువేంగళకవి చొక్కనాథ చరితము నందలి ఈ లీలను 
మూలమునందలి కొన్ని విషయముల ననుసరించి, కొన్నిటిని త్యజించి, కొన్నిటిని మార్చి, 
కొన్నిటిని కుదించి, కొన్నిటిని పెంచి యదేచ్చముగా ననువదించినాడు. చొక్కనాథ 
చరితములోని ఈ లీలను మూలమునందలి ఈ లీలతో బోల్సి నిశితముగా పరిశీలించిన 
ఈ కవి అనువాద శిల్పము _వస్పుటమగు చున్నది. ఈయన అనువాద నరణి 
తెలుపుటకు ఈ ఒక్క లీలయే తార్కాణమా అనునట్లు తెనుగున దీనిని రచించినాడు. 
నవమాశ్వాసము - అబువది యొకటవ లీల 

(1) చొక్కనాథ చర్మితములోని నవమాశ్వాసమున గల అరువది యొకటవ లీల 
వోలాస్య మాహాత్మ్యమున అరువది తొమ్మిదవ అధ్యాయమున "శ్తీ జ్ఞాన సంబంధేన 
నగ్నానాం తరుశూలారోహనం' అను పేరున నున్న అరువది మూడవ లీలకు అనువాదముగా 
నున్నది. 

(2) మూలమున ఈ లీల 232 శ్లో.లలో నుండగా బొక్కనాథ చర్మితమున నిది 
172 ద్విపదలలో ననువదించియున్నది. 

(3) ఈ లీలయందలి కథ్యాపారంభమున కులబంధన మంతి, పొండ్యరాణి 
వనితేశ్వరి జ్ఞాన సంబంధుని వద్దకు బోయి జైనుల _దుంచి శవమును వృద్ధిపణుపవలసినదని 
(వాధ్ధంచిన వృత్తాంతము మూలమున పది శ్లోకములలో నున్నద్యి చొక్కనాథ చర్మితమున 


ఈ వృత్తాంతము ఆరు ద్విపదలలో సంక్షిప్తముగా నున్నద్ది. 


స హాలాస్యమావాత్మ్యము. పుట 260. 

చొక్కనాధ చరిత. పుట 324. 

చొక్కనాథ చర్విత. పుట 3౩25, 326లు. 
వోలాస్యమాహవాత్మ్యము. పుట 260. 
వోలాస్యమావాత్మ్యము. పుట 264. శ్లో 2-11 వరకు. 


చ్‌" 


చొక్కనాథ చరిత. పుట 329, 330లు. 


ఆరు ౮న (6 


చొక్కనాథ చర్మిత 123 


(4) జైనుల నిర్జించి శవ సమయమును రక్షింపవలసినదని తనను పార్థింప 
వచ్చిన వారి పార్థన నాలకించి జ్ఞానసంబంధుడు ఈ కార్యమునకు శివుననుజ్జ వడయవలెనని 
చెప్పి ఆ రాతి గడపి తెల్లవారి నిదమేల్కొని, కాలకృత్యాదులను దీర్చికొని, సంధ్యాది నిత్య 
కర్మలను నిర్వర్తించి, సుందరేశ్వరాలయమునకు వెడలి జైనుల సమయించుటకు 
నాకానతీయవలసినదని శివుని ప్రార్థించిన వృత్తాంతము మూలమున పండెండు శ్లోలలో 
నున్నది,. చొక్కనాథ చర్మితమున దీనిని పది ద్విపదలలో ననువదించినాడ్ను. ఇందు రాతి 
గడపుట, తెల్లవారి నిత్య కార్యకమాదులను నిర్వర్తించుట, ఇత్యాది విషయములు 
తొలగించినాడు. 

(5) జ్ఞాన సంబంధుని పార్థన నాలకించి పరమశివుడు అశరీరవాణియై యాతడు 
కోరిన పనికి అనుమతించుట మూలమున మూడు శ్లోకములలో నున్నద్యి చొక్కనాథ 
చర్మితమున దీనిని “అనఘాత్మయది యట్లయౌగాక యనుచు నశరీరభావుడై 
యానతిచ్చినను” అని ఒకే ఒక ద్విపదలో కవి అనువదించినాడు., 

(6) మూలమున పరమే శ్వరాజ్ఞను వినిన జ్ఞానసంబంధుడు “పునశ్చవాణీసాసమ్యక్‌ 
సువ్యక్తం శృణ్వతామిహ' యని వేడుకొనగా సుందరేశ్వరుడు అతనిని జైనుల నిర్జించుపెట్లో 
వివరముగా మరొకసారి ఆనతిచ్చెను. ఇందు ఈ లీలలో జరుగబోవు కథ సంక్షిప్తముగా 
నాలుగైదు శ్లోకములలో నున్నది. తిరువేంగళ కవి దీనిననువదించలేదు. 

(7) మూలమున పండెండు శ్లోకములలో కుబ్దపాండ్యుని భార్య, మంతి 
జ్ఞానసంబంధుడు జైనుల జయించు వృత్తాంతమును అశరీరవాణి ద్వారా విని, 
సుందరేశ్వరునకు మాటి మాటికి (పణమిల్లుచు, ఆ విషయమునే మరి మరి దలచుకొనుచు 
తమ నివానములకు జేరిరని మరియు జైనము (ప్రబలిన నాటి నుండి రాజ్యమునకు 
గలిగిన నష్పమును దలచుకొనుచు అట్టి జైనమింక నశింవబోవుచున్నదని 
నిశ్చయించుకొనుటయు నిందు గలవ్యు. చొక్కనాథ చర్మితమున తిరువేంగళ కవి ఈ 
వృత్తాంతమును కూడా అనువదించలేదు. 

(8) వోాలాస్య మాహాత్మ్యమున 43వ శ్లోకము నుండి 78వ శ్లో. వరకు అనగా 
35 శ్లో.లలో నున్న వృత్తాంతమును , తిరువేంగళకవి తన చొక్కనాథ చర్మితమున 
అనువదించక వదలినాడు. ఈ శ్లోకములలో కుబ్బపాండ్యుని జ్వరోపశమన సందర్భమున 
జ్ఞాన సంబంధునిబే తమకు జరిగిన అవమానమును తలచుకొని జైనులు విచారించుట, 





హాలాస్యమావాత్మ్యము. పుట 264, 265లు. శ్లో. 12-25 వరకు. 
చొక్కనాథ చరిత. పుట 330. 

హాలాస్యమావాత్మ్యము. పుట 265. శ్లో, 23-25 వరకు. 
చొక్కనాథ చరిత్ర. పుట 330. 
హాలాస్యమావోాత్మ్యము. పుట 265. శ్లో, 26-30 వరకు. 
హాలాస్యమావాత్మ్యము. పుట 265, 266లు. శ్లో 3౮0-42 వరకు. 
వోలాస్యమాహాత్మ్యము. పుటలు 266, 267. 


ఆ లల వ ల [౧ 


124 అసువొద విధాసము 


మరల ఎట్లైనను జానసంబంధుని జయించవలెనని నిశ్చయించుకొని గృహము వెడలుట, 
వారి భార్యలు నా కడ్డుపడి “మీరు జ్ఞాన సంబంధునిబే ఓడిపోయి శూలారోహణము 
గావింపబడినట్లు' కలవచ్చినదని తెలుపుట, పత్నుల మాటను కాదని బయలుదేరి 
మధురాపురికి వచ్చుచుండగా వారికి దుశ్శకునములుగాన వచ్చుట, వారి శిష్య శిష్యులు 
దుశృకునములు దోచుచున్నవి గాన మధురకు బోవలదని పార్థించుట, వారి 
యభిపాయమును తిరస్కరించి జైనులు మధురను జేరుట, ఆ సమయమున వారికి 
వామభుజములు, కన్నులు నదరుట, ఇత్యాది వర్ణనలు గలవు. తిరువేంగళ కవి 
వీనినన్నింటిని కావ్యరస పోషణమునకు, ఇతివృత్త సంవిధానమునకు ఆటంకములుగా 
నున్నవని వదలినట్లు తోచుచున్నది. 

(9) జైనులు మధురకు వచ్చిన తదువరి “నిక్సిత్య కార్యకర్తప్యం పూర్వం [పాొపు శ్చ 
భూవపతిం' అని మూలముననున్న 79 వ శ్లోక పూర్వార్ధ భాగమును, తిరువేంగళకవి 
బొక్కనాథ చర్మితమున “జైనులెన్మిదివేళ జనములావేళ, నరవినాభూపొలు 
సముఖమ్మునకును, నురవడి నేతెంచి” యని అనువదించ్ని ఆ తరువాత ఉత్తరార్ధ 
శ్లాకభాగమున “బాలేన జ్ఞానవృద్దేన వివాదం కర్తుమాగతా' యని మూలమున నుండగ్మా 
తెనుగున జైనుల కన్నముందే వారిని జయించవలెనని జ్ఞానసంబంధుడు బొక్కనాథాలయము 
నుండి వెలువడి పాండ్యరాజు వద్దకు వచ్చి తన సంకల్పమును రాజుకు విపరించి అతని 
అనుమతి పడసి యటనున్నాడని ఆ సమయమున “ఉరవడి నేతెంచి యొనరనందున్న 
సుజ్ఞాన సంబంధుజూచియందణును" వాగ్వాదమునకు దిగిరన్మి మార్చినాడు. 

(10) తిరువేంగళ కవి మూలమున పాండ్యరాజు జైనులకు గావించిన స్వాగత 
నత్కారాదులు చొక్కనాథ చర్మితమున తొలగించినాడు. 

(11) జైనులు పొండ్యరాజు సముఖమున జ్ఞానసంబంధునితో మీ మంత మహిమ 
మా మంత మహిమ తాళప(తముల లిఖించి అగ్నిలో వేసిన ఎవరి పష్యృతము కాలకుండ 
నుండున్‌ొ వారే గొప్పవారని పంతము బూని ఇరుపక్షముల వారును వారి వారి వృతపములను 
అగ్నిలో వేయగా, జ్ఞానసంబంధుని పత్రము కాలకుండుటయు, జనుల ప్యతము 
కాలిపోవుటయు మూలమున ఇరువది రెండు క్లోకములలో వివరముగా నున్నది 

చొక్కనాథ చరితమున నిది పదునైదు ద్విపదలలో సంక్షిప్తముగా నున్నది 

(12) తమ పష్యతములు కాలిపోయిన అనంతరము జైనులు, జ్ఞానసంబంధునితో 
మి ష(తము కాలకుండ నుండుటకు అగ్ని స్తంభన కారణము, అంతేగాని మీ మంత 
వోలాస్యమావాత్మ్యము. పుట 267. 
చొక్కనాధ చరిత. పుట 331. 
వాలాస్యమావాత్మ్యము. పుట 267. 
చొక్కనాధ చరిత. పుట 331. 
వోలాస్యమావాత్మ్యము. పుట 268, 269లు. శ్లో 86-107 వరకు. 
చొక్కనాధ చరితము. పుట 331, 332లు. 


లు ౮] ఏ 6౮ [౮ 


చొక్కనాథ చర్మిత 125 


మహిమకాదని వాదించి మరల మనమన వ(తములను వేగావతి నదిలో వేసినచో ఎవరి 
ప|తము ఎదురీది చనునో వారు గెల్పినవారని, ఎవరి పతము ఈదలేక కొట్టుకొని పోవునో 
వారు ఓడిన వారని, ఓడినవారు గెలిచిన వారికి దాసులై యుండవలెనని పందమొడ్డిరి. 
అప్పుడు జ్ఞానసంబంధుడు వారితో “మాకు దోసులతో పని లేదు. నివాజ్జచే మీరు 
ఓడుదురు. మిమ్ము శూలముల నెక్కింతు'నని యనెను. ఈ సందర్భమున మూలమునకు 
తెలుగునకు ఒక చిన్న మార్పు గలదు. చొక్కనాథ చర్మితమున మిమ్ము కొజ్టులెక్కింతును. 
తలకొక కొజ్టు చొప్పున మీరు ఎనమిది వేలమంది ఎనమిది వేల కొజ్టులు చేబూని రండని 
యనినట్లు కల్పనగలదు. ఇది మూలమున లేదు. ఆ తరువాత జ్ఞానసంబంధుడిట్లనుచున్న 
సమయములోనే కోట చరుడను మంతి (మూలమున మంతి పేరు లేదు) ఎనమిది వేల 
కొళ్టుల దెప్పించి సిద్ధముగా నుంచెను 

(13) ఈ సందర్భమున హాలాస్య మావాత్మ్యమున జ్ఞానపూర్ణుడు వారియందు 
కృపాలుడై వేదధర్మమును వారికి బోధించెను. 

చొక్కనాథ చరితమున నున్న ఈ బోధ మూలమునకు భిన్నముు 

(14) జ్ఞానపూర్ణుడు వేదమార్గమును బోధించగా జైనులాగహించి వాదులేటికి 
పదపద మనమం(త మహిమల నిరూపించుకొందము. అనుచు వెభానడీ తీరమునకు 
జేరి జైనులు వారి వారి మంత ప(తములు నది మధ్యమున వైవగా, జ్ఞానసంబంధుడు 
తన ప్యతమును శివుని స్మరించుకొనుచు వెఖలో వదలెను. జైనుల మంతములు 
నీటమునిగి (క్రిందకు కొట్టుకొనిపోగా, జ్ఞానసంబంధుని మంతప[తము నీటిపై దేలుచు పైకి 
బోయినది. ఇట ఈవింతను జనులాశ్చర్యమున జూచుచుండ జైనులు పారిపోవ 
పయత్త్నించిరని రాజభటులు వారినడ్డగించిరని మూలమున నున్నది. తెనుగున నిది 
లేదు. 

(15) జ్ఞానసంబంధుడు అట్లు పారిపోవుచున్న జైనులను దయదలచి భస్మధారులు 
కండని తెలుపు సందర్భమున చొక్కనాథ చరితమున మూలమున లేని ర్నుదాక్ష 
మహత్త్వమును తిరువేంగళ కవి విపులముగా రచించినాడు. మూలమున భస్మ(పభావము 
కొంత (వాసియున్నది. కాని రుద్రాక్ష మహత్తము (పత్యేకముగా వర్ణింపబడలేదు. 

తిరువేంగళ కవి ఈ కావ్యమున జ్ఞానసంబంధునిచే అయిదు ద్విపదలలో చెప్పించిన 
రుదాక్ష మహాత్వముతో తృప్తిచెందక మునులు రుదాక్ష(పభావమును దెలుపవలసినదని 
అగస్త్యుని పార్థించగా అతడు ఇట్లు చెప్పెనని రుదాక్ష విభవమును ముప్పది ద్విపదలలో 
రచించినాడు 





చొక్కనాధ చరిత. పుట 3౮2, రరెరెలు. 

హాలాస్యమాహాత్మము. పుటలు 269, 270లు. శ్లో. 119-126 వరకు. 
చొక్కనాధ చరితము. పుట 333. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 271. శ్లో. 144. 

చొక్కనాథ చరితము.' పుటలు 335, 336, 337. 


CTA గు 


126 అనువాద విధానము 


(16) ఏటికెదురీది పోయిన జ్ఞానసంబంధుని ప్యతమేమైనదో చూడవలెనని 
కుబ్బపాండ్యాదులు నది వెంబడినేపోగా అర్థయోజన మ్మాత దూరమున నీటిపై దేలుచున్న 
యా పష్మృతమును (గహించి పరమశివుడు వృద్ధ (బాహ్మణ రూపమున నుండెను. 
అపుడాతని చేతిలోనున్న ఆ పతికను గాంచి రాజాదులు జ్ఞాన సంబంధుని మహత్తమును 
గొనియాడుటయు బౌద్ధులు కొందజణుశెవమతమును స్వీకరించుటయు, కొందు కొజ్టులబడి 
చచ్చుటయు, ఇత్యాది విషయములు మూలమున విపులముగా నున్నవి,. వీనిని 
చొక్కనాథ చరిత్రమున తిరువేంగళ కవి సంక్షిప్తముగా ననువదించినాడ్ను. 

మొత్తముపై ఈ లీల మూలమునకు సంక్షిప్తానుసరణము. 


నవమౌశ్వాసము " అబువది రెండవ లీల 
ఈ లీల మూలమున లేదు. కవి కల్పితము కావచ్చును. 


నవమాశ్వాసము " అజువది మూడవ లీల 

ఈ లీల మూలమున లేదు. కవి కల్పితము కావచ్చును. 
నవమా శ్వాసము " అటువది నాలుగవ లీల శ 

(1) హాలాన్యమాహాత్మ్యమునందలి డెబ్బదియవ అధ్యాయమున నున్న 
'శంభుకూపశమీ వృక్షానయనం' అను అఖువది నాలుగవ లీల చొక్కనాధ చర్మితమున 
నవషూ శ్యాసమున అజువది నాలుగవ లీలగా ననువదితము. 

(2) మూలమున ఈ లీల 130 శ్లోకములలో నున్నది. తెనుగున ఆశ్వానాంత 
ద్విపదలతో గూడికొని 290 ద్విపదలు గలవు. ఇందు ఈ లీలలోని కథకు సంబంధించిన 
శ్లోకములు 177 మా(తమే. 

(3) మూలమున చోళదేశపు వైశ్యునితో (మామపాత) కథ పారంభమై నది. 
తెనుగున పాండ్యదేశపు వైశ్యునితో (అల్లుని పాత) కథ మొదలైనది. ఈ మార్పు పలన 
కథా _పణాళికలో మూలముతో తెనుగునకు కొంత భేదమేర్పడినది. 

(4) చొక్కనాథ చరిితమున తిరువేంగళకవి “యౌవన (పాప్తయై న వైశ్యపుతి శరీర 
సౌందర్య వర్ధని 15 చరణములలో గావించినాడ్యు ఈ వర్ణన మూలమున లేదు. ఇందు 
''అబ్బవాన్‌ కన్యకా మేకాం కాంత్యానాగాంగనామివ్మ” అని మ్యాతమే కలదు. 

(5) చోళదేశపు వైశ్యుడు మధురాపురి నున్న తన మేనల్లునకు తన కుమార్తె 
నీయదలచి యున్నంతలో అతనికి అకాల మరణము (పొప్తించగా అతని భార్య అగ్నికి 
ఆహుతియై గతించినది. అనంతరము అతని బంధువులు ఆ వైశ్యుని మేనల్లునకు ఈ 


EE ERE 


హాలాస్యమాహాత్మ్యము. పుట 272-275. శ. 165-232 వరకు. 
చొక్కనాధ చరిత. పుటలు 337-339 వరకు. 

చొక్కనాథ చరిత. పుట 348, 3409లు. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 279. శో 6 


hONM 


చొక్కనాథ చర్మిత , 127 
వర్తమానమును పష్మృతిక (వాసి పంపించిరని మూలమున నున్నది, చొక్కనాథ చర్మితమున 
చోళదేశపు వైశ్యుడు (బతికి యుండగనే ఎవ్వరడిగినను తన కూతురినీయక తన 
మేనల్లునకే పెండ్లి చేయదలచి అతనిని తోడ్కొని రమ్మని ఒక "పెద్ది నంపెనని అతడు 
వచ్చునంతలో అత్తమామలు జ్వరపీడనమున స్వర్గస్థులై రని కవి మార్చి (వాసినాడ్ను. 

(6) చోళదేశపు వైశ్యుని మరణానంతరము అతని ధనమును కన్యను ఆతని 
బంధువులు మేనల్లున కొప్పగించిన విషయము మూలమునను తెనుగునను ఒకే రీతిగా 
నున్నది. E 
(7) వైశ్య వరుడు బంధువులే ననుజ్ఞాతుడై ఆ కన్యను దోడ్కొని మధురాపురికి 
వచ్చుచు మార్గ మధ్యమున తిరుపెరుంబను నూరి (మూలమున సీసవురి) దేవరను 
దర్శించుకొని, ఆ రాతి ఆ దేవాలయ మంటపమున న్నిదించుచుండగా, నతడు పాము 
కాటుచే మరణించిన వృత్తాంతము నందు మూలమున నున్న వివిధ దేపతా పూజనము, 
భోజనాదికములు ముగించుకొనుట్మ ఇత్యాది విషయములను కవి చొక్కనాధ చర్మితమున 
తొలగించినాడు. 

(8) హాలాస్య మాహాత్మ్యమున వైశ్యకన్య తన బావ పాముకాటుచే మరణించగా 
తాను తలబాదుకొనుచు రోదించుచుండ దైవికముగా నటకు వచ్చిన జ్ఞాన సంబంధుడు 
ఆ రోదనమును వని శిష్యుని పంపించి విషయమును దెలిసికొని మేన విభూతి బూసి తన 
మంత శక్తిచే ఆ వైశ్య వరుని _బతికించెనని యున్నది. చొక్కనాథ చర్మితమున, 
తిరువేంగళ కవి మూలమును కొంత మార్చి (వాసినాడు. వైశ్యకన్య అట్లు ఏడ్చుచుండగా 
జాంగలికులు వచ్చి మం|తౌషధ క్రియల మాన యత్నింప వారి పయత్నము ఫలించక 
పోవుటచే ఆమె పరమేశ్వరు సన్నిధికి బోయి తల్లిదండిలేని నాకు బావను గూడ దూరము 
చేతువాయని, నాకు మాంగళ్య భిక్ష నొసగుమని, లేకున్న, నీముందే అగ్నిని (వేల్చుకొని 
యందుబడి మరణింతునని మొరబెట్టుకొనగా ఆ స్వామి కరుణించి, జ్ఞానసంబంధుని 
రప్పించి, వైశ్యవరుని _బతికించి వీరికి వివాహము గావించి పంపుమని యాజ్ఞాపించెను. 
అంత అతడు తన దివ్యదృష్టిని ఆ వైశ్య వరుని కళేబరముపై (పసరింపజేయగనే అతడు 
చయ్యనలేచెన్ను. చొక్కనాథ చరితమునందలి ఈ మార్పు మూలముకన్న జొచితీమంతముగ 
నున్నది. మరియు ఇందలి ఈ సన్నివేశము మూలముకన్న నెక్కుడు కరుణ రన 
సమంచితముగా నున్నది. 


వాలాస్యమాహాత్మ్యము. పుట 275. శ్లో. 11 

చొక్కనాథ చరిత. పుట 349. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 276. శో. 29-33. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 276, 277. శ్లో. 35-50 వరకు. 
చొక్కనాథ చరిత. పుటలు 350, 351. 


౮ లు సు -— 


(9) వివాహానంతరము వైశ్య దంపతులు మధురానగరమునకు బోయి వేడ్కనుండగా 

“అప్పుడా యింతితానాత్మే శుమీద( 

దప్పక యత్యంత తాత్సర్యమెసగ 

ఘనమైన పతిభక్తి గలిగి వర్తించె” నని తెలిపి చొక్కనాథ చరితమున తిరువేంగళ 
కవి మూలమున లేని పత్మివతాచార ధర్మములను “అనఘాత్ములార! సంయములార 
మీకు' కరతలామలకమ్ముగా వినిపింతు' నని 22 ద్విపదలలో అగస్త్యునిచే వినిపించెను., 
ఇవి వైశ్య వనిత శంభు కూప శమీవృక్షములను సాక్షులుగా రప్పించునంతటి పత్మిపత యని 
తెలుపుటకు అవసరమని భావించి వీనిని శ్రీనాథుని మీది గౌరవముచే నాతని కాశీఖండము 
నుండి (గహించి వాసినాడు. ఈ విషయమును పూర్వకవ్యను సరణములు అనుశీర్షిక 
కింద వివరింతును. 

(10) మధురాపుర వైశ్యుని మొదటి భార్య (కొత్తగా వచ్చిన రెండవ భార్య నోర్వక 
నా భర్త నిన్ను పెండ్లాడినాడా, నీవు కూడి వచ్చిన దానవని నిందించి, నిన్ను నాభర్త వివాహ 
మాడినచో సాక్షులను రప్పించుమని నిలదీసినది. అప్పుడాతని రెండవ భార్య మిక్కిలి 
దుఃఖించి చొక్కనాథుని జేరి ఆనాటి సాక్షులను రప్పించి నా పరువుగాపాడుమని ప్రార్థించగా, 
ఆర్త రక్షణ పరాయణుడైన సుందరేశ్వరుడు తిరుపెరుంబాపురి (సీసపురి) నుండి 
సాక్షులై న శమీవృక్షమును, కూపమును రప్పించి తాను వినువీధి (పత్యక్షమై వైశ్యుడీమెను 
వివాహమాడిన మాట సత్యమేనని ఆ వృత్తాంతమంతయు వివరించెను. మీనాక్షీ దేవియు 
ఆమె పొత్మివత్యమును బొగడెను. చొక్కనాథ చరితము నందలి ఈ వృజుంతమంతయు 
మూలానుసరణమేయయినను మూలముకన్న ఇందు రమణీయముగా కన్నులకు గట్టిన ట్లు 
చితింపబడినది, 

ఈ విధముగా చొక్కనాథ చరితము నందలి ఈ లీల మూలమునకు 
యదాతథానువాదము కాక యదేచ్చానువాదమై యెప్పుచున్నది. 

హాలాస్యమావోత్మ్యమున చతుష్షష్టి లీలానుకథనం అను డెబ్బదియొకటప 
అధ్యాయమున అగస్త్యుడు ఆనందకాననమున వశిష్టాది మహామునులకు సుందరేశ్వరుని 
అరువది నాలుగు లీలలను వినిపించిన అనంతరము ఆ మునులు వోలాస్య క్షేతమును 
దర్శింప సమకట్టి కుంభ సంభవుననుజ్ఞ వడయుట, విమానాధి రూఢులై మధురను జేరి 
హేమ పద్మాకరమున తీర్థమాడి మీనాక్షీ సుందరేశ్వరులను దర్శించుకొనుట, పూజించి 
నతించి నుతించి ఆ దేవుని (పత్యక్షీకరించుకొని దీవనలు వడయుట, వినాయకునకు, 
కుమారస్వామికి (మొక్కి దివ్య విమానమును తిలకించి మరల ఆనందకాననము జేరుట 
అగస్త్యుని అనుజ్ఞ వడసి తమ తమ నెలవులకు బోవుట, మరియు వశిష్టాది ఎనమిది వేల 
మహర్షులు ఎనమిది వేల శివలింగములను వేతిష్టించుకొని పూజించుకొనిన 


1. చొక్కనాథ చరిత. పుటలు 353, 354. 


చొక్కనాథ చర్మిత 129 


వృత్తాంతమంతయు వర్ణింపబడినది. అగస్త్య మహామునిబే వాలాస్యేశ్వరుని భజించిన 
వారికి ఫలశృతి చెప్పబడినది. మరియు (గంథపూజ [(గంథపఠనము వలన కలుగు. 
ఫలము కూడా తెలుపబడినది. 

చొక్కనాథ చరిత కావ్యాంతమున తిరువేంగళ కవి చొక్కనాథునకు _(బహ్మేందాది 
దేవతలు మధురావురిని పాలింపుమని పట్టము గట్టిన వృత్తాంతము, చొక్కనాధునిచే 
రక్షింపబడు భక్తుల పేర్లు మరియు ఫలశృతి (వాసినాడు. అనంతరము కృతి పతికి 
కావ్యసమర్పణాది ద్విపదలు వాయుటతో కావ్యము సమాప్రమై నది. 

హోలాస్య మాహాత్మ$ పురాణాంతము చొక్కనాథ చరిత కావ్యాంతము పురాణ కావ్య 
సం[పదాయముల ననుసరించి వేనికవే స్వతయ్యతముగా[వాయబడినవి. వీటి మధ్యసామ్యము 
లేదు. ఫలశృతి చెప్పుటలో కూడా ఈ (గంథములు వేటికవే స్వతం్యతములు. 

చొక్కనాథ చర్మితమునందలి 64 లీలలను దేనికదే సూక్ష్మముగా పరిశీలించిన 
మీదట తిరువేంగళ కవి అనువాద విధానమును ఈ (క్రింది విధముగా నిర్ణయింపవచ్చును. 
ఈ కవి మూలములోని కొన్ని లీలలయందలి ఇతివృత్రమును యదాతథముగను, 
కొన్నిటిలోని కథను నామమ్మాతముగను అనుసరించి అనువదించినాడు. కొన్నిటి 
ఇతివృత్తమును మార్చి, కొన్నిటిని పెంచి, కొన్నిటిని కుదించి, కొన్ని లీలలలో అనౌచిత్యములని 
తోచిన విషయములను పరిహరించి, జొచితీ వంతములైన వానిననుసరించి, ఆయా లీలల 
యందలి ఆయువు పట్టులు చెడకుండా అనువదించినాడు. ఒక్కమాటలో చెప్పవలెనన్న 
తిరువేంగళ కవి మూలమును చదివి, ఆకళింపు జేసికొని, మరల మనసుకు దెచ్చుకొని 
అవసరమని తోచినపుడు మ్మాతమే మూలమును చూచుచు స్వతం[తముగా ఈ కావ్యమును 
రచించినాడు. కావుననే ఈ కవి కావ్యాంతమున “నా నేర్చు విధమున నాదు జిహ్యాకును 
బూనిన మార్గమ్ము బొసగ జెప్పితిని' అని (వాసికొనినాడు. 


పంచమాధ్యాయము - కావ్య సిల్పుము 


ఇ తివృత్తము 

ఆలంకారికులు కావ్య శరీర మితివృత్తమని, దాని సౌందర్యహేతువురసమని, దాని 
కాలంబనములు పాతములని నిర్దేశించినారు. కావున కావ్యమునందు ఇతివృత్తము 
(కధ), ప్మాతములు (నాయికా నాయకులు ఇత్యాదులు), రసము _పధానాంగములు, కాగా 
అలంకారములు, వర్ణనలు ఇత్యాదులు రసానంద పోషకములు గాననివి ఉపాంగములు. 

కావ్యము వస్తువును బట్టి _పఖ్యాతము, ఉత్పాద్యము, మి(శము. అని మూడు 
విధములు. (ప్రఖ్యాత మన పురాణ్యపసిద్ధము. రామాయణాదులు; ఉత్పాద్యమన కేవల 
కవి కల్పితములు- కళాపూర్ణోదయాదులు; మిశమన కొంత (పఖ్యాత వస్తువును కొంత 
ఉత్పాద్య వస్తువును మిళితమైనది. కీర సందేశము;, 

సంస్కృతమున గల వాలాస్య మాహాత్మ్యపురాణమునకు చొక్కనాథ చరితము 
అనువాద (గంథము గావున ఇందలి ఇతివృత్తము _పఖ్యాతము. ఈ కథ హాలాస్యక్షే తమునకు 
సంబంధించినదగుటబే దీనిని క్షత మాహాత్మg కావ్యముగా పేర్కొనవచ్చును. 
హాలాస్యక్షేతమున వెలసిన దైవము చొక్కనాథుడు. ఈయన నెజపిన అటువది నాలుగులీలలే 
ఇందలి _పధాన ఇతివృత్తము. 

అయువది నాలుగు లీలలలోను అఖువది నాలుగు కథలున్నవి గాన స్టూల దృష్టికి 
ఇందు వస్వైక్యము లేదనుటకు వీలున్నది. కాని సూక్ష్మ దృష్టితో చూచిన ఈ లీలలన్నియు 
చొక్కనాథుడు నెజపినవే. గావునను, _పతిలీలలోను ఆ దేవుని మహత్తుమే గోచరించుచున్నది 
గావునను, లీలలన్నిటను భక్తుల ఎడ చొక్కనాథుడు చూపిన అవ్యాజానురాగము, వార్ని 
ఆయన పడినపాట్లు వర్ణితములు గావునను, కథలు వరైనను వానిలో నున్న స్యూతము 
మా(తము భిన్నత్వములో ఏకత్వము వలె ఒకక “భక్త సంరక్షణ గనుక ఇందు వస్వైక్యము 
కొటివడలేదని భావించవచ్చును. 

చొక్కనాథ చరిత్రము తొమ్మిది ఆశ్వాసముల కావ్యమ్ము, ఇందు తిరువేంగళకవి 
చొక్కనాయకుని అజువది నాలుగు లీలలను వర్థించినాడు. (పథమాశ్వాసమున రెండు, 
ద్వితియాశ్వాసమున ఆయి, తృతీయాశ్వాసమున ఎనిమిది, చతుర్ణాశ్వాసమున ఎనిమిది, 





1. కావ్యాలంకార సంగహాము. పుట 242 
2. 'కశ్రీచాకనాథ చర్మితమందును నిది నవమాశ్వాసమయ్యె' -చొక్కనాథ చరిత.పుట ౩65 


చొక్కనాథ చరిత 131 
పంచమాశ్వానమున ఎనిమిది, షష్టాశ్వానమున ఏడు, నప్తమాశ్వాసమున తొమ్మిది 
అష్టమాశ్వాసమున ఎనిమిది, నవమాశ్వాసమున ఎనిమిది లీలలు గలవు. 
“ఈయటువది నాల్గు నేణాంకధరుని 
పాయనిలీలలై భాసితంబుగను 
దిరముగా. కృతయుగ |తేతాయుగముల( 
గరమొప్పద్వాపరకలియుగమ్ములను 
నొక్కొక్క యుగమున నొగి పదియాజు 
లెక్క నజువది నాల్గు లీలలైనట్టిి ” యని తిరువేంగళకవి విభజించినను 
కావ్యమున నిట్టి సూచనలు రెండు మ్మాతమే కన్పించుచున్నవి. ఒకటి; పదునాణఖవలీలలో 
“పళయమై ([బహ్మ కల్పమ్మున( బూర్వ కలియుగాంతముని ననుటచే కృతయుగము 
ప్రారంభమై నట్లు ఊహింపవచ్చున్ను. రెండు; నలువది యెనిమిదవ లీలలో “తొల్లి [బహ్మ 
కల్పాంతరమున, “జరాచర(పతతుల తోడ 
మధురయొక్కటి దక్క మజిపట్టణములు 
నధిక దేశములు నంబుధుల్‌ చేత 
లయమాయె” - నని యుండుటచే ఒక యుగము ముగిసి మరొక 
యుగము [పారంభమై నట్లు భావించవచ్చును. పదునాజవ లీలకు ముందొక యుగముగా 
తలచినచో మొత్తము నాల్గు యుగములకు నాలుగు పదునాజఖుల చొప్పున అరువది 
నాలుగు లీలల లెక్క నరిపోవును. 
చొక్కనాథ చరితము నందలి లీలలను ఈ [కింది విధములుగా విభజించవచ్చును. 
|. టాహ్మణులను (బోచినవి. 2. క్షతియులను రక్షించినవి. 3. వైశ్యులను 
గాపాడినవి. 4. శ్నూదులను గాచినవి. వరుసగా 22, 24,25,30 51వ లీలలు 
(బాహ్మణభక్తులను _బోచినవి, 4,5 మలయకేతన పాండ్యుని; 6 ,68,9,10,11 తటాతకను, 
12,13,14,15 ఉ్యగుని, 17,23,24 దేవపాండ్యుని, 2/7 ,28 యుక్త పాండ్యుని, ౩0 
వలీల పాండ్యరాజును (పేరు లేదు) 33వ లీల కాడ్వెట్టి యను చోళవిభుని, 34వ 
లీలపాండ్యరాజును, 49వ లీల అనంతగుణపాండ్యుని, 60వ లీల కుబ్దపాండ్యుని, 
రక్షించినవి. ఈ లీలలలోని భక్తులందలు రాజవంశజులే.62,64 లీలలు వెశ్యులను 
గాపాడినవ.44,45 లీలలు శ్నూదులను గాచినవి. (పభువు తోపాటు (పజలను కూడా 
రక్షించిన లీలలు 27 ,28,36, 39, 48 లు. 


1. ముదిత (గంథమున నలువది యవ లీలతో నప్తమాశ్వాసము [పారంభముకాగా 01053 
తాళప[త(_పతిలో 41వ లీలతో మొదలైనది. 

2. చొక్కనాథ చరిత. పుట 16. 

. దొక్కనాథ చరిత. పుట 101. 

4. చొక్కనాధ చరిత. పుట 251. 


యు 


132 కావ్య శిల్పము 


ఇంతే కాక ఇందు వర్ణమును గుర్తించుటకు వీలులేని భక్తులన్లు రక్షించిన లీలలను 
పురుషులను, (స్త్రీలను రక్షించిన లీలలుగా పేర్కొనవచ్చును. పురుషులను రక్షించిన 
లీలలలో 29వ లీల సేనాధిపతిని, 40,41, 42వ లీలలు బాణభ్యదుడను పాఠకుని, 
50,5152,53,54వ లీలలు నత్కీరాది కవులను, 55వ లీల అడుక్కాండడను కవిని, 
56,57 ,58,59వ లీలలు తిరువాదయూరుని, 60,61వ లీలలు జ్ఞాన సంబంధుని, 
63వ లీల కార్యారి, నార్యారులను కవులను అను (గహించినవి. ఇ(క (స్త్రీలను రక్షించిన 
లీలలలో 26వ లీల ఒక శూదవనితను, ౩5వ లీల చొన్నాయియను వారకాంతను, రెరివ 
లీల వైశ్యస్తేని 43వ లీల బాణభ్యదుని భార్యను, 64వ లీల వైశ్యవధువును 
సంరక్షించినది. 

ఇవి కాక బొక్కనాథ చర్మితమున గల /,16 లీలలు మునులను, 31వ లీల ముని 
స్త్రీలను, 18,21 వలీలలు _పత్యేకముగా _పజలను రక్షించినవి. 

కేవలము మానవులనే గాక దేవతలను, జంతువులను, పక్షులను పరిరక్షించిన 
లీలలు కూడా ఇందున్నవి. 1వ లీల ఇందుని, 32వ లీల షణ్మాతృకలను, 44వ లీల 
అంగయకణ్ణమ్మ, నంది కేశ్వరులను, 54వ లీల కుమారస్వామిని కరుణించినవి. 2వ లీల 
ఐరావతమును, ౩వ లీల హరిణడింభకములను కాపాడినవి. 46వ లీల భరద్యాజపక్షిని, 
47వ లీల బకమును సంరక్షించినవి. 

ఇది కేవలము స్టూల విభజన మ్మాతమే. ఒక లీలలో ఒకరినే గాని మరొకరిని 
రక్షింపలేదా అను (ప్రశ్నకు “లేదు' అని సమాధానమిచ్చుటకు వీలు లేదు. ఉదా.కు 
13,14 15 లీలలు ఉ(గపాండ్యుని తోపాటు (పజలను కూడా రక్షించినవి కావున భగవంతుడైన 
చొక్కనాథునకు భక్తుని యొక్క భక్తి యే (పధానముగాని అతని జాతి, వర్ణ, (ప్రాంత ఇత్యాది 
విభేదములు కావు. అందుకే ఛొక్కనాథ చరి తమునందలి పతి లీలలోను సుందరేశ్వరునకు 
జీవుల ఎడగల అవ్యాజానురాగము, భక్తులకు సుందరేశ్వరుని పై గల అచంచల భక్తి 
విశ్వాసములే కన్పించుచున్నవి. 

పైన చూపిన లీలలలో కొన్నిటి అవాంతర కథలు గూడా కలవు. అవి 51వ లీలలో 
'ధర్మి యను [బాహ్మణ (బహ్మచారికథ, 58వ లీలలో నక్కలు గుజ్జములైన కథ, 59వ 
లీలలో పిట్టవ్వ కథ, 60వ లీలలో జ్ఞాన సంబంధుని జన్మ వృత్తాంత కథ. 

కథాకథన గిల్సము 

చొక్కనాథ చరిత్రము నందలి కథలన్నియు (పసన్నముగా నున్నవ. క్లిష్టత 
ఎచ్చటను లేదు. ఒకటి, రెండు కథలను జూచిన ఈ కవి కథాకథన శిల్పమును మనము 
(గహించవచ్చును. 


1. ఐరావత శాపవిమోచనము; 


ఈకథ రెండవ లీలలో నున్నది. ఐరావత శాపవిమోచన మనగానే ఐరావతమునకు 
గల శాపమేమి? శపించినదెవరు? శాపకారణమేమి? శాపవిమోచనముట్లు జరిగినది. అను 


చొక్కనాథ చర్మిత 133 
_(పశ్నలుదృవించుచున్నవి. కవి వీనికి సమాధానములనెట్లు చెప్పినాడో చూచిన ఆతని 
కథాకథన దక్షత స్పుటమగును. 
ఐరావతమునకు గల శాపము అడవి ఏనుగువై సంచరింపుమని. అట్లు శపించిన 
వాడు దుర్వాసుడు. దానికి కారణము దుర్వాసుడు ఇం(దున కిచ్చిన శివార్పిత పుష్పదామమును 
_తొక్కిపాడుచేయుట. ఇక్కడనున్నది ఈ కథలో గల ఆయువుపట్టు. దుర్వాసుడు 
పూలదండనిచ్చినది ఇందునకు గదా! మటి ఐరావతమెట్లు పాడు చేసినది? అనగా 
దుర్వాసుని నుండి ([గహించిన దండను ఇందుడు ఐరావతము కుంభస్థలముపై వయుటవలన 
ఇం(దుడు తన కుంభస్థలముపై వేసిన దండను ఐరావతము ఏల తొక్కిపాడు చేయవలె? 
అనగా ఇందుడు దండ వేసినంతనే ఒక తుమ్మెద దానిలో నున్న అధిక సౌరభ్యమాను టకై 
వచ్చి రొద చేసినది. 
“తానందు కోర్వక తనమదంబునను 
తన విధి (పేరేపం దన దుష్కృతమున 
దన మస్తకంబున( దగిలున్నయట 
యాదండ నల్దిక్కులందున విసరి 
పాదంబులను మెట్టి పారంగవైచె.” | 
పై పంక్తులలో కవి ఐరావతము తన తలపై నున్న దండను కేవలమదముతో గాక, 
తుమ్మెద రొదను ఓర్చుకొనలేక, విధి (పేరేపించ, తన దుష్కృతము వలన ఆ దండను 
నాల్గు దిక్కులకు బాజివైచి కాళ్లతో (తొక్కి పాడుచేసినది. దుర్వాసుడిది చూచినాడు. ఇవ 
పసాదము నట్లు పాడు చేయుట సహింపనివాడై (కోథముతో మొదట ఇం(దుని తరువాత 
ఐరావతమును శపించినాడు. ఇక్కడనున్నది చమత్కారము. ఐరావతము పాడుచేయగా, 
జూచి దానిని మ్మాతమే శపించక దుర్వాసుడు ఇందునేల శపించవలె? అదియుగాక 
ముందే ఎందుకు శపించవలెనన్నచో తాను దండ ఇచ్చినది ఇందునకు. కావున ఇందుని 
ముందు శపించి అనంతరము ఐరావతమును శపించినాడు. 
ఇందునకు పాండ్యరాజు చేతి చక్రముచే తల వక్కలగునని, ఐరావతమునకు 
అడవి'ఏనుగువై సంచరింపుమని శాపములు. అట్లు శపించుటలో జొచిత్యమేమి? అనినచో 
ఇం|దుడు శివ (పసాదమును తన శిరమున దాల్చక ఐరావతము శిరమున నుంచుటయే. 
ఐరావతమునడవి ఏనుగువై సంచరింపుమనుటలో దాని మదమునే _పత్యక్షముగా అతడు 
చూచినాడు గనుక. 
ఇక ఇప్పుడు మనము చూడవలసినది శాపవిమోచనములు. ఇం(దునకు 
లీలాంతరమున ఉ।గుని యంశమున ఉద్భవించిన ఉ్యగపాండ్యుని చక్రాసిచే అతని 
మస్తకభేదనముగాక శిరమునసున్న కిరీట భేదనముుు దీనికి కారణము. దుర్వాసుని 





1. చొక్కనాధ చరిత. పుట 31. 
2. చొక్కనాథ చరిత. పదునాలుగవలీల. పుటలు 86-౪3 వరకు. 


134 కావ్య వీల్పము 


యను[గహము. ఐరావతము అడవి ఏనుగై సంచరించునపుడు కదంబాటవిలో తిరుగాడుచు 
“పొత్తామరిను సరనిలో తీర్థమాడి చొక్కనాథుని దర్శించినంతనే ఆ దేవుడు కరుణించి 
దానిని తన అష్ట వారణములలో నొక దానినిగజేసికొనుట. దీనికి కూడా దుర్వాసుని 
శాసాన్ముగహమే కారణము. 

ఇట్లు తిరువేంగళకవి కథలో ఉత్కంఠను పోషించుటకు ముడులను వేయుచు 
వాటిని విషుచు అత్యంత సమర్థముగా కథను నిర్వపాంచినాడు. 


2. వృతారి మౌళి భేదనము 

వృతారి మౌళి భేదనము అనగా ఇందుని కిరీటమును పగులగొట్టుట. ఇం(దుని 
కిరీటమును ఎవరు పగులగొట్టిరి? ఎందుకు పగుల గొట్టిరి? దేనితో గొట్టిరి? తలకు 
హానిలేకుండ కిరీటము మా(తమే ఏల పగిలినది? అను _పశ్నములు దీని యందు 
పుట్టుచున్నవి. 

ఇం(దుని కిరీటమును భేదించినది ఉ(గపాండ్యుడు. దేవతలకు రాజు, 
వ్యజాయుధపాణి యగు ఇం(దుని మౌళిని భేదించుటకు ఉగపాండ్యుడెట్లు సమర్ధుడు? 
ఉగుని అనగా శివుని యంశమున జన్మించిన వాడు గాన సమర్థుడు. అతడు ఇం(దుని 
కిరీటమును భేదించుటకు గల కారణమేమి? “ఉ(గపాండ్యుడు పుష్కలావర్తకాది మేఘములను 
బంధించినాడు గావున ఇందుడు ఉగునితో తలపడినాడు. ఉ(గుడు మేఘములను 
బంధించుటకు కారణము ఇం(దుడు పాండ్యరాజ్యముపై వర్షము గురిపించకపోవుట ఈ 
విధముగా ఇరువురిలో ద్వేషము పెరిగి యుద్ధమునకు దారి తీసినది. 

ఉ్యగుడు ఇందుని కిరీటమును ఖేదించునవుడాతడు వజాయుధమును 
పయోగింవలేదా? (పయోగించినాడు కాని ఫలితము లేదు. (పయోగించిన చకాయుధము 
ఇం|(దుని కిరీటమును భేదించినది. కిరీటమునే ఏల భేదింపవల? శిరమునేల ఛేదింపలేదు. 
ఐరావతశాప విమోచనమను కథలో దెలిపినట్లు దుర్వాసుని శాపాను (గహాము వలన. 

వృతారిమౌళిని భేదించుటకు సమర్థమైన చకాయుధమును ఉగుడెచ్చట 
సంపాదించినాడు. తన తండియైన సుందర పాండ్యుడొసగినాడు. సుందరపాండ్యుడు 
చొక్కనాథుని యవతారము. ఆయన (త్రికాలవేది గావున రాబోవు విపత్తును మొదటనే 
గుర్తించి తన కుమారుడైన ఉగపాండ్యుని పట్టాభిషేక సమయమున ఉ(గునకు చక్రము, 
శక్త, చండాయుధము లనుమూడు ఆయుధముల నిచ్చుచ్చు, కొన్నాళ్లకు ఇందుడు నీపై 
దండెత్తి వచ్చినప్పుడు చృకాయుధమున్ను, నప్రసమ్ముదములుప్పాంగి వచ్చి మధురను 
ముంచివైచినపుడు శక్త్యాయుధమున్ను, కరవు కాలమున కనకరాసులదెచ్చుటకె మేరువును 


అదా లల నలుడు డా డా మసలా డాడి డా దా జలాల జామా ద 


1. చొక్కనాథ చరిత. పండెండవలీల. పుటలు 78-83. 
2. చొక్కనాధ చరిత్ర. పదునాలుగవ లీల. పుటలు 86-93. 
3. చొక్కనాధ చరిత్ర. పదుమూడవ లీల. పుటలు 83-86. 


చొక్కనాథ చర్మిత 135 
గొట్టుటకు చండాయుధమును, (పయోగించుమని ఇచ్చినాడు. అది పరమేశ్వరాజ్ఞ. 
ఉగుడు తన తండియానతిని నెరవేర్చినాడు. ఇది వృ(తారిమౌళి భేదనములోని 
రహస్యము. 

ఈ విధముగా తిరువేంగళకవి చొక్కనాథ చర్మితములోని కథలన్నిటిని పసన్నముగా 
దక్షతతో నడిపించినాడు. 


పాతములు 

కావ్యమునందు మణియొక (పధానాంగము ప్మాతములు. వీనిలో కథానాయకుడు 
ముఖ్యుడు. కావున కావ్యమున నాయకుని పాత్రను రెండవ (పధానాంశముగా చెప్పవచ్చును. 
నాయకుని సుగుణములను బట్టియే కావ్యమునకు దానిని రచించిన కవికి కీర్తి కలుగునని 
రామరాజభూషణుడు ఈ (కింది వద్యమున చెష్పియున్నాడు. 
కం. బంధుర తర _ప్రబంధుల 

బంధము లకనంత కీర్తి భాగ్య _పదధౌా 

రంధర్య (గంథిలము వ 

సుంధర ననవద్యరమణ సుగుణస్తవముల్న్‌ - మణియు 


రా 


రామాయణాదిక (గంథములనవద్య 
నేతృ వర్ణనల వన్నియకు నెక్కె 
'వైశేషికాది నానా శ్యాస్తములు శివ 
(పతిపాదనమున సన్ను తివపించె 
సంధ్యాది మంతముల్‌ శశ్వదీశ్వర నామ 
జపసాధనత ననశ్వరములయ్య' 
బలుకులొండింటికి. _బామిన్కులును బర 
(బహ్మ గోచరములై (పణుతిగాంబి 


తే. ననిన గావ్యం బమేయ నాయక వికస్వ 
రస్వరూప నిరూపణ(భాజియగుట 
. చేజ వివరింపనేల? బంగారమునకు, 
జటుల సౌరభ్యలహరి యబ్బుటయ కాదె 
అని కావ్యమున నాయకుని _పాముఖ్యము నుగ్గడించినాడు. 
చొక్కనాథ చర్మితమునకు నాయకుడు పరమేశ్వరుడయిన చొక్కనాథుడు నాయిక 
జగన్మాతరమైన అంగయకణ్ణమ్మ. చొక్కనాథ చరితము నందలి యయువది నాల్గులీలలు 





1. బొక్కనాథ చర్విత. పదునైదవ లీల. పుటలు 93-101 
2,3. కావ్యాలంకార సంగహము. అవతారిక. పద్యములు 23, 24 


136 కావ్య శిల్పము 


చొక్కనాథుడు నెజపినవే గావున ఇందలి _పతిలీలలోని కథ యందును నాయకుడు 
చొక్కనాయకుడే. కొన్ని లీలలలో ఆరంభమునుండి అంతము వరకు కథను నడిపించుటకు 
ఆలంబనమైన పా(తలు దేవతలు, మానవులు, పశుపక్ష్యాదులు కూడ కలవు. కాని వాని 
యందును చొక్కనాథుని యన్ముగహమే [పాధాన్యము వహించినది గావున, ఈ కావ్యమున 
(పధాన కథానాయకుడు చొక్కనాథుడు. కధానాయకి ఆయన భార్యయగు అంగయకబ్జమ్మ. 
ఉప కథానాయకులుగా దేవతలను, మానవులను, పశుపక్ష్యాదులను పేర్కొనవచ్చును. 
ఉదాహరణకు ఇందుడు, మలయధ్యజాుడు, ఉ(గుడు, దేవపాండ్యుడు, యుక్తపాండ్యుడు, 
కాడ్వెట్టియను చోళరాజు, బాణభ్యదుడు, నక్కీరుడు, అడుక్కాండడు, మాణిక్యవాచకుడు, 
జ్ఞాన సంబంధుడు, మూర్తి సెట్టి, ఐరావతము, భరద్వాజము, బకము మొదలైనవి. 
ఆయా లీలలలో చొక్కనాథుడు రక్షించినది వీరినే గావున ఆద్యంతము కథనా శయించియున్న 
పాతలు ఇవే. కొన్ని లీలలలోని కథలలో నాయకులుగాక నాయికలే _పాధాన్యము 
వహించియున్నారు. వీరిలో చొన్నాయి యను వారవనిత, బాణభ్యదుని భార్య, 
(బాహ్మణి, వైశ్య వనిత మొదలైన వారు. చొక్కనాథుని కృపాకటాక్షము దేవ, మానవ, పశు 
పక్ష్యాదులపై _పసరించినది కావున నివి కూడా పా[తలుగా నుండుటకు వీలు కలిగినది. 

ఇవికాక చొక్కనాథుడు భక్త సంరక్షణార్థమై స్వయముగా ధరించిన ప్యాతలు కొన్ని 
కలవు. అవి; విలుకాడు, ఆచార్యుడు, రత్నాలసెట్టి, సిద్ధుడు, రాహుత్తుడు, గాజాలసెట్ట్‌, 
చలివేం[ద జంగము, జంగముడు, కష్టిలమ్ము కొను వాడు, పండితుడు, వలవాడు, వరాహము, 
కవి, కూలికాడు, పసుల కాపరి. అంగయకణ్ణమ్మ తటాతకగాను, దాశవాని కూతురుగను 
రూవుదాల్సినది. 
పాత చితణము 

చొక్కనాధుడు; కథానాయకుడైన చబొక్కనాథుడు భూతదయా పరతం్యతుడు,. భక్త 
సంరక్షణపారీణుడు జాతిభేదములేక సదృక్తులకును (దాతైన మోక్ష్మపదాత్మ. పిపీలికాది 
(బహ్మపర్యంతము సకల జీవుల యందు సడలక యుండువాడు. (బహ్మను మశకముగాను 
మశకమును (బహ్మగాను జేయగల్గు సమర్హ్దుడు. 

అంగయ కళ్ణెమ్ము; ,తైలోక్య రక్షిణి, (త్రైలోక్య క త్రైలోక్య పావని, (తెలోక వంద్య, 
మూర్తి తయాకార, మూర్తి తయాంబ, మూర్తి తయ(తాణ, మూర్తా ర్వ్యాత్మకార్మి. జగతి సృష్టి 
స్థితి సంహార కర్త్యు పరమేశ్వరాజ్ఞానువర్తిని. భూత దయ్తాపరతం్యత. 





చొక్కనాథ చరిత. మూడవ లీల. పుటలు ౩9, 36. 
చొక్కనాథ చరిత్ర. ముప్పది యొకటవ లీల. వుట 159. 
చొక్కనాథ చరిత. 45వ లీల. పుట 241. 

దొక్కనాథ చరిత. 45వ లీల. పుట 242. 

చొక్కనాథ చర్మిత. 4వ లీల. పుటలు 43, 44. 

. _ చొక్కనాథ చరిత్ర. 44వ లీల. పుట 230. 


౮౮న (౮ [౧/౧౮ 


చొక్కనాథ చర్మిత 137 

ఇక తక్కిన ప్మాతలు చొక్కనాయకుని తమ సర్వన్య్వముగా నమ్ముకున్నవారు. ఆ 
దేవునియందు అచంచలమైన భక్తి విశ్వాసములు గలవారు. కివపూజా తత్పరులు. 
ణివధ్యాన నిరతులు. శివసాయుజ్య, సాలోక్యములను బొందినవారు. 

చొక్కనాధుడు స్వయముగ ధరించిన పా[తలన్నియును నహజముగాను, స్వభావ 
సెద్ధముగను, ఉండి కనులకు కట్టినట్లుగా చితీకరించబడియున్నవి. తిరువేంగళకవి 
పొతచితణా నైపుణ్యము నరయుటకు ఒక్క గాజుల సెట్టి పాతయే చాలును. చొక్కనాధ 
చరితము నందలి పంచమాస్వములోని ముప్పది యొకటవ లీలలో ఈ పొ[త ఇట్లు 
చితీకరించి యున్నది. 

“ చాక్కనాయకుడు గాజుల సెట్టి యగుచు( 

జక్క(గా ముతుక వేషము తోడ( జల్లి 

పట్టు స్తూతపు (తాళ్లు పైండుంగరములు 

బెట్టు బసవని( జేసి పెట్టిన ముద 

పట్టు వస్తము గూర్చి బాగుగా బిగియః 

గట్టిన దేవుండు కంఠాన నమర 

నొనలను వీభూతి నునుపుగా. దీర్చి 

యొసపరిపెండికట్లారపు గా బెట్టి 

సన్నపు రుదాక్ష సరములు వైచి 

వన్నె మీజగను దోవతి కట్టు గట్టి 

పైమించు గజము పప్పలళి పచ్చడంబు 

వామాంగమున వల్లె వాటుగావెచి 

నెజీ మించు తలపాగ నేర్చుగా(జాుట్టి 

కరమొప్ప (వేళ్ల నుంగరములు వెట్టి 

బుజముపై గాజుల పొది చాల. బట్టి 

భుజగేంద భూషుండు పుర వీధులందు 

గాజులు బొద్దులు కమ్మ దుద్దులును 

గాజాలు గొనరారొ! గాజులో యనుచు 

పచ్చలు బూదెలు వచ్చర(టాకు 

పచ్చలు పాన్నాకు పచ్చ గాజులును 

నీలాలు మజి తట్టు నీలాలు రంగు 

నీలాలు పచ్చల నిగ్గు గాజులును 

ఆవపూవన్నె రాజావర్తనములు 

గోవాళ నరములు గొమ్మనంబులును 

పువ్వగ గాజులు పొన్న పూచింత 


138 కావ్య శిల్పము 
పువ్వులు నంపంగిపూ చామపువ్వు 

పొగడ గాజులు జెట్టీ పోతు వన్నియలు 

చిగురాకు తేనెలు జీనిగాజులును 

గలవు మాకడ ననేకములైన వగలు 

వలసిన వారికి వలసిన వన్నె 

గాజులు దొడిగెద( గన్నె పాయంపు 

రాజీవ నయనలు రారో! యటంచు 

మాధుర్యపుర రాజమార్గము', బుట్టి 

వీధి వీధులసెట్టి వేడ్కతో దిరుగు. 
రసము : 

కావ్యమునందలి మూడవ (పధానాంగము రసము. దీనిని మొట్టమొదట 
పతిపాదించిన ఆలంకారికుడు భరతుడు. ఈయన తన నాట్య శాస్తమున “ఇతివృత్తంతు 
నాట్యస్య శరీరం పరికీర్తితమ్‌” అని చెప్పి “నహి రసాదృతే కశ్చి దవ్యర్థః _పవర్తతే” (రస 
హీనమై ఏ యర్ధమును పవర్తింపదు) అని రసము యొక్క ప్రాధాన్యమును తెలిపియున్నాడు. 

భరతుని తరువాత ఈ రస సిద్ధాంతమును పునరుద్ధరించిన వాడు ధ్వన్యాలోక 
కర్తయగు ఆనందవర్ధనుడు. ధ్వన్యాలోకమునకు లోచనమును (వాయుచు అభినవ 
గుప్పుడు “రసమే కావ్యమున కాత్మ ఇతరము కాదు” అని తెలిపియున్నాడు. “ రసేనైవ 
సర్వం జీపతి కావ్యమ్‌ నహి రస శూన్యం 'కించిదస్తి, రస ఏవ వస్తుతః ఆత్మా, 
వస్వులంకారధ్వనీతు సర్వధా రసం (పతి పర్యవస్వేతే” రసము చేతనే కావ్యము సర్వము 
జీవించును, రసశూన్యమగు కావ్యముండదు, నిజమునకు రసమే కావ్యమున కాత్మ, 
వన్వలంకార ధ్వనులు సర్వథా రన పర్యవసాయులే అగునని ఈతడు రన 
పాధాన్యమునుగ్గడించి యున్నాడు. 

“విభావానుభావవ్యభిచారి సంయోగా (దననిష్పత్తి" అనగా విభావములయు, 
అనుభావములయు, వ్యభిచారి భావములయు సంయోగమున రసము నిష్పన్నమగునని 
భరతుడు తన నాట్య శాస్త్రమున నూూతీకరించగా “విభావైరనుభావైశ్చ సాత్త్వి కెర్యుభిచారిభిః 
ఆ నీయమానస్వాదుత్వం స్థాయీభావోరసః స్మృతః” అని దశరూపక కారుడు వివరించి 
చెప్పినాడు. అనగా విభావముల చేతను, అనుభావములచేతను, సాత్త్వికభావములచేతను, 
వ్యభిచారి భావములచేతను స్వాదువుగా చేయబడిన స్థాయి భావమే రసమనబడున్న్ము. 

రసములెన్నియను విషయమున ఆలంకారికులలో వికాభిపాయము లేదు. 
భరతుడు నాట్య శాస్త్రమున ఎనమిది రసములను వాని స్థాయి భావములను ఇట్లు 
నిరూపింబెను. 

1. చొక్కనాధ చరిత. పుట 161, 162లు. 
2. సాహిత్య దర్శనము. పుట. 76 
3. సాహిత్య దర్శనము, పుట. 118 


చొక్కనాథ చర్మిత 139 
_ “శృంగార హాస్య కరుణ రౌద వీర భయానకాః 
భీభత్సాద్భుత సంజ్ఞొచే త్యజ్టా నాకే రసా స్మృతాః 
రతిర్లా సశ్చ శోకశ్చ (కోధోత్సాహౌ భయంతథా 
జుగుప్సా విస్మయశ్చేతి స్థాయీ భావాః (పకీర్తితాః (నాట్య శాస్త్రము) 
(శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత, అను ఎనమిది 
రసములను వరుసగా రతి, వాసము, శోకము, (క్రోధము, ఉత్సాహము, భయము, 
జుగుప్స, విసయము అను నెనిమిది స్థాయి భావములు. ఇందు శాంతరనము 
పెర్కొనబడలేదు. శాంత రసమును నిర్జారించినవాడు ఉదృటుడు. ఇతడు శమమును 
శాంత రసమునకు స్థాయి భావముగా పేర్కొనినాడు. 
“శృంగార హాస్య కరుణ రొద వీర భయానకాః 
భభత్సాద్భుత శాంతాశ్చ నవ నార్వే రసాః స్మృతాః 
రతిర్లా సశ్చ శోకశ్చ (కోధోత్సాహౌ భయం తథా 
జగుప్సా విస్మయ శమాః స్థాయి భావాః (పకీర్తితాః మ 
పై తొమ్మిది రసములే కాక వత్సలరసము, (పేయోరసము, భక్తి రసములు కూడా 
కలవు. ఇందు భక్తిని రసము కాదు భావమను వారు కూడా కలరు. కాని 
సాహిత్యకారులలో ఉజ్జ్వల నీలమణి కర్త యగు రూపగోస్వామి, భక్తి రసాయన (గంథ 
కర్తయగు మధుసూదన సరస్వతి భక్తిని రసముగా చెప్పియున్నారు. భగవ్యదతియే భక్తి 
రసమునకు స్థాయి భావమని మధుసూదన సరస్వతి తెలిపినారు. 
చొక్కనాథ చరితము స్టూలదృష్టికి భక్తి కావ్యముగా కనిపించినను ఈ కావ్యము. 
చొక్కనాథ శివుని యొక్క లీలలను వర్ణించినది గావునను, ఇందలి (పతి లీల పాఠకునకు 
ఆశ్చర్యము గొలుపుచున్నది గావునను, ఈ కావ్యము అద్భుత రస (పధాన కావ్యమని 
చెప్పవచ్చును. 
 బొక్కనాథ చర్మితమున అగస్త్యుడు వామ దేవాది మహర్షులకు . చొక్కనాథుని 
యొక్క అఖువది నాల్గు లీలలను సంక్షిప్తముగా తెలియ పజచి మరల నొక్కొక్క లీలను 
విశదముగా చెప్పబోవు సందర్భమున తిరువేంగళ కవి రచించిన 
“ఆ కుంభ సంభవు డా మవోబుషుల', 
జే కొని వేర్వేణ శ్రీ చొక్కనాథు 
చరితంబు మిగుల నాశ్చర్యంబుగాగ 
విరచింప( దొడ( గెను వేడ్కలింపెనగ్య” అను పంక్తులలో ఈ కావ్యమును 
ఆశ్చర్యము స్థాయి భావముగా గల అద్భుత రన _పధానముగా రచింపబోవుచున్నానని 
చెప్పికొని నాడు. 
1. కావ్యాలంకార సంగహము. పుట 291. 
2. కావ్యాలంకార సంగహము. పుట 292. 
3. చొక్కనాథ చరిత. పుట 1/7. 


140 కావ్య శిల్పము 


కావ్యాంతమున అగస్త్యుని వలన అటువది నాలుగు లీలలను వినిన బుషులు 

మునినాథ! మీ వల్ల ముక్తుల మైతి 

మని సంభమమ్ముతో నానందమంది 

తనువుల బులకాంకి తంబులు వొడమ 

హర్ణా శుపూరమ్ముుల క్షియుగ్మముల 

వర్ష ధారల మాడి వడి మించి దొరగ 

గద్దద కంఠులై కణకంఠరునభవు 

సద్గుణ చిత్తాంబుజాత షట్పదుని 

నాత్మనిలుుచు, దన్మయావస్థులగుచు 

నాత్మానురక్తులై. యా మవాదేవు 

చరితమ్మునకు మహాశ్చర్యమ్మునంది ,” అను పంక్తులలో ఆశ్చర్యానుభూతిని 
పాందినారని తెలిపినాడు. విసయము అద్భుతమునకు స్థాయి భావము కావున ఈ 
కావ్యము అద్భుత రస్మపధానమైనది. 

అయితే ఈ కాప్యమునందలి అఖువది నాలుగు లిలలన్నిటిలోను అద్భుత 
రసమొక్కకు లేదు. తక్కిన రసములు కూడనున్నవి. కొన్ని లీలలు కేవల అద్భుత 
రసొత్మకములు కాగా మజికొన్నిటిలో _పధాన రసమైన అద్భుతమునకు తోడుగా 
వీరము,శృంగారము, కరుణము, శాంతము, భక్తి రసములను కూడా తిరువేంగళకవి 
చక్కగా పోషించినాడు. కాబట్టి ఈ కావ్యమున అద్భుతము అంగిరసము కాగా తక్కిన 
రసములలో నేదో యొకటో రెండో అంగరసములుగా నున్నవి. 
అద్భుత రసము 

ఈ రసమును స్టాపించిన వాడు నారాయణుడు. ఇతడు సాహిత్య దర్పణకర్తయగు 
విశ్వనాథునికి పూర్వుడు అతని సెద్ధాంతమిది, 

“సత్తుగుణాధిక్యము వలన మనకు బాహ్యా (పపంచమును మజపించునొక 
యానందము కలుగును. అది _బవ్మానంద సదృశము. దీనికి లోకోత్తర చమత్కారమే 
(ప్రాణము. చమత్కారమనగా మనస్సు విస్తరించుటయే. మనో విస్తారమనగా విసయమేకదా! 
కావున విస్మయమెల్ల రసములకును మూల కారణము. కాబట్టి యద్భుత రసముననే 
మిగిలిన రసములన్నియును నిమిడియున్నవి”. 

అద్భుత రసమునకు స్థాయి భావము విస్తయము. గంధర్వుడు దైవతము 
వర్ణము పసుపు. లోకాతీతమగు వస్తువు ఆలంబనము గుణముల మహత్తుము 
ఉద్దీపనము, స్తంభము, రోమాంచము, గద్గద స్వరము, సంభమము, నేత వికాసము 


wl 





1. చొక్కనాధ చరిత. పుటలు 363, 364. 
2. కావ్యాలంకార సంగ్రహము. వుట. 311, 312లు 


చొక్కనాథ చర్మిత 141 


మున్నగునవి అనుభావములు. వితర్మము, ఆవేగము, సంభాంతి, హారము 
మొదలగునవి వ్యభిచారులు,. 

భరతుడు శృంగారము, ర్మౌదము, వీరము, భీభత్సము అను నాలుగు రసములనే 
పధాన రసములుగా పేర్కొని శృంగారము నుండి హాస్యము, రౌదము నుండి కరుణము, 
వీరము నుండి అద్భుతము, భీభత్సము నుండి భయానకము జనించునని చెప్పినాడు. 

“తేపాముతృత్తి హేతవశ్చత్వారోరసా తద్యధా శృంగారో, రౌద్రో, వీరో, భీభత్స ఇతి, 
అత - శృంగారాద్ది భవేద్ధాస్యో రౌదాచ్చకరుణో రసః వీరాచ్చై వాద్భుతోత్పత్తి ర్బీభత్సాచ్చ 
భయానకః' - 

మరియు శృంగారానుకృతియే హాస్యము, రొద కర్మము నుండియే కరుణము 
జనించును. వీర రసము యొక్క కర్మమే అద్భుతమన బడును. భీభత్స దర్శనమెందుకలదో 
అందే భయానకము అని కూడా తెలిపియున్నాడు. 

“ శృంగారానుకృతిర్యస్తు సహాస్యస్తు (పకీర్తితః 

రౌద స్యైవచ యత్కర్మ సజ్జేయః కరుణో రసః 

వీర స్యాపిచ యత్కర్మ సోఒద్భుతః పరికీర్తితః 

భీభత్స దర్శనం యత జ్ఞేయః సతు భయానక (నాట్య, శా, 6 అధ్యా) 

“వీరప్యైవచయత్క్మర్మ సోద్భుతః పరికీర్తితః” అను భరతుని వాక్యానుసారము వీర, 
అద్భుతములు రెండును అవినాభావ సంబంధముతో నుండునని తెలియుచున్నది. 

“అద్భుతము శృంగార, వీరములతో సంకరముగానే యుండును. శృంగార, వీర, 

శాంత నాయకులు స్వార్ధమును ద్యజించి ధర్మ తత్పరత్వమున వర్తించు చోట్ల నద్భుత 
. రసము కనబడుచునే యుండును. కావున అద్భుత రసమునకు తోడుగా శృంగారము 
వీరము ఇత్యాది రసములుండునని విశదమగుచున్నది. 
రస పోషణము 

చొక్కనాథ చరితము నందలి 5,7,8,9,10, 12,17,19,20,29,30, 
32, 40, 41,48, 50, 57, 58, 63, - ఈపందొమ్మిది లీలలు అద్భుత రసాత్మ 
కములు. అద్భుతము వీర రనముతో కలిసియున్న లీలలు 1,4,6, 13,14,15,18, 
21, 27, 28, 34, 36, 49, 60, 61, 62 - అను ఈపదునాటు శృంగారము 
అంగరసముగా నున్న లీలలు 11,31,35 - మూడు. 

శృంగార వీర రసములే కాక కరుణము, రౌదము, శాంతము, భక్తి రసములు 
అంగరసములుగా కొన్ని లీలలు గలవు. 


1. సాహిత్య దర్శనము. పుట. 245 
2. సాహిత్య దర్శనము. పుట 301. 
3. కావ్యాలంకార సంగహము. పుట ౮318. 


142 కావ్య శిల్పము 


2వ లీలలో అద్భుతమునకంగములుగా కరుణ, రౌదములు కలవు. 44వ 
లీలలో శృంగారము, రౌదము, వీరము - అను మూడు అంగరసములుగానున్నవి. 

కరుణము అంగరసముగాగలలీలలు; 3,22,24, 25, 38,45, 46,53, 
54,59, - పది యున్నవి. 

1రవ లీలలో శాంతము అంగరసము. భక్తి అంగరసముగా గల లీలలు; 23,33, 
54, - మూడు. 26, 51, 52 అను మూడు లీలలలో వీరము మరియు కరుణము 
అంగరసములుగానున్నవి. 

3/7, 43, 47, 55, 64, - ఈ ఐదు "లీలలలో భక్తి కరుణములు 
అంగరసములు. 39,42 - ఈ రెండు లీలలు భక్తి, వీరములు అంగరసములుగా గల 
లీలలు. 
అద్భుతరస పోషణము 

అద్భుతమునకు స్థాయి పక విస్మయము. విస్మయమనగా ' “అపూర్వవన్తు 
దర్శనాచ్చిత్త విస్తారో విస్మయోమతః " అని (పతాపరుదీయము, విస్మయనగా 
అపూర్వములగు పస్తువుల దర్శనమువలన గలుగు చిత్త విస్తారము. రసగంగాధరమున 
“అలౌకిక వస్తు దర్శనాది జన్మా ఆశ్చర్యాఖ్యోవిసయః్న ' అలౌకికమగు వస్తువులను 
జూచుటవలనబుట్టిన ఆశ్చర్యమను చిత్త వృత్తి విశేషము విసయము. అని చెప్పబడినది. 

చొక్కనాధ చరితము నందలి ఇరువది రెండవలీలలో తన భక్తురాలైన విపవనిత 
భక్తిని పరీక్షింపదలచి చొక్కనాథుడు వృద్ధ, యౌవన, బాల్యవేషములతో నలరించి 
వృషభవాహనుడై (పత్యక్షమైన చోద్యమును తిరువేంగళకవి అద్భుత రసాత్మకముగా 
ఇట్లు వర్ణించినాడు. 

“ఆ చందముఖి భక్తి యరయంగవలసి 

క్రీ చొక్కనాథుండు గివభక్తు (డగుచు 

భూతియు రుదాక్షములు ధరియించి 

యాతత వృద్ధ (బాహ్మణరూపమునను 

నాయింటి ముష్టి తానడిగిన యబల 

మాయత్త సర్వసంవద లింటిలోన( 

బెట్టి తలుపులు మూసి బీగమ్ముదలును 

బెట్టి పోయెను ముష్టిపెట్టరాదనిన 

నా వృద్దుడిట్లనె నతివ యీతలుపు 

నావాకిలటనీవు నంటిన(దెజచు 

_వెసపాయసమునట్లు వేడివంటకము 


శ 





1. కావ్యాలంకార సంగహము. పుట ౩27 నుండి ఉద్ధరింపబడినది. 
2. కావ్యాలంకార సంగ్రహము. పుట 328 నుండి ఉద్ధరింపబడినది. 


చొక్కనాథ చర్మిత 143 

పెసరుపప్పును నెయ్యిపెట్టు మాకనిన 

నాశోభనాంగిచయ్యనముట్టినంత 

మూసిన తలువు గొబ్బున బార(దణబె 

నలివేణి వెరగంది యాయింటిలోన 

వలయు పదార్థముల్‌ వడిగొంచువచ్చె 

మున్నున్నయట్లనె ము[దికల్‌ బెడక 

పన్నుగా వాకిళ్లు పదిలమై యుండె. 

నంత నాయింతి యత్యాశ్చర్యమంది 

సంతోషమును బొంది చయ్యననపుడు 

దండిగా నాల్లు విధంబులు మెఅజయ 

వండుచుండెడువేళ వామాక్తికెదు ర 

ముదుకడైయున్న యా ముగ్గేందు ధరుడు 

పదియును నాజేండ్ల పాయమై నిలిచె 

నంత నాయౌవన (పాయ వివకుని 

సంతోషమున జూచు 'సమయమ్ము నందు 

మగ(డును నత్తయు మామ వచ్చినను 

మగువ నివ్వెరగంది _మాన్ప్సడియుండిె 

నా వేళ యౌవన [పొయము విడిచి 

కావుకావు మటంచు(గడువేగచిన్న 

బాలు(డై నేలపై(బడుచు నవ్వుచును 

గాలివెలటనేట గఅచుచునున్న( 

జూచి యాయత్త నిష్టూరమ్ముతోడ 

నీ చిన్న శిశువు నిందేటికివచ్చె 

నని కోడలిని బెక్కిలడిచిపో( (దోసి 

కినిసియర్శ్భకుని వాకిట నెత్తివైచె 

నప్పుడు _పత్యక్షమై నిల్చె శివుడు., 
వీరరసపోషణము : 

వీరమునకు స్థాయిభావము ఉత్సాహము. ఉత్సాహమనగా “లోకోత్తర కార్యముల 
సాధింపజేయు గట్టి పయత్నము. లోకోత్తర కార్యములన నిట దానధర్మదయాయుడ్గాదులు., 
ఇందు నాయకుడు ఉత్తముడు. మహేందుడు దేవత. బంగారు వర్ణము. (పతి 
నాయకుడు ఆలంబన విభావము. వానియుత్కర్ష ఉద్దీపన విభావము. చాతుర్యము, 


1. చొక్కనాధ చర్మిత. పుటలు 125, 126. 
2. కావ్యాలంకార సంగహము. పుట 324. 


144 కావ్య ఇల్పము 


అమం్యతణము. (మిత్రాదులతో ఆలోచించుట) స్రైర్యము, (పసాదము (అలజడి 
చెందకుండుట) మున్నగునవి అనుభావములు. (కోధము, అభిమానము, వోసము, 
మొదలగునవి వ్యభిచారులు (ధృతిమతి గర్వస్పృతి తర్కరొమాంచాదులు సంచారులని 
సాహిత్యదర్పణము). ఈ వీరమున రౌదస్థాయియగు (కోథమును, హాస్యరసస్థాయియగు 
హాసమును సంచారి భావములగును., 

చొక్కనాథ చర్మితమున ముప్పది తొమ్మిదవలీలలో పాండ్య, చోళ రాజులకు 
జరిగిన యుద్ధమును వీర రసాత్మకముగా తిరువేంగళ కవి వర్ణించినాడు. ఆ వర్ణనమిది; 

LT తపాల ఆ పాండ్యవిభుడు 
సమరసన్నద్దుడై సం భమంబునను 
నమిత బలారూఢుడైయెదుర్కొనియె 
నుగుడై యవుడవార్యోద[గుడగుచు 
న్నుగాక్షుభక్తు. డత్యు[గాహవమున', 
బేర్కొనె నాచోడప్పథివీశ్వరుండు 
మార్కొనె.దానును మజీపాండ్యుతోడ 
నచటను మూ! కలుననువుగా( జేర్చి 
పచురమ్ముగానేర్చి పటు శక్తినేయ 
నిందందు బాణమ్ము లెదురెదురేగు 
చందాన నాటించు సంధానవరులు 
నాటోపమెసగంగనవలీల(బొడిచి 
పోటుగంటులదూరిపోవు బంటులును 
రౌతు పల్లమ్ముగుజ్దమ్మును నొక్క 
టై తెగ(గడు (వేసి యార్చురాహుతులు 
నంకించిగజముల నంటించి మెడల. 
గొంకులు దగిలించుకొనుమావటీలు 
రథములు గదిసి సారధుల దున్మా డి 
రథముల కుఖికడు రథిక సంఘములు 
నైపోరు ఘోరమై యా యిరువాగు 
'నేపార జూపజ కెక్కుడైసాగె 
నంత నాపాండీడు నాచొక్కనాథు 
నెంతయు మదినిల్సి యేపుదీపింప 
యార్చియాబోడని యవలీల గెల్చి 
కూర్చునాతని సైన్య కోటి మాయించి 


1. సాహిత్య దర్శనము. పుట 234, 235లు. 


చొక్కనాథ చరిత 145 

రాణింపరాక్షస(వాతమ్ములకును 

శోభిత మాంసముల్‌ చొక్కింపజేసి 

జయలక్ష్మి చేకొని సంతోషమెనగు,” 

ముప్పది యాణవలీలలో పాండ్యచొళరాజుల మధ్య జరిగిన యుద్ధమున తనభక్తుడైన 
పాండ్యరాజుకు సహాయముగ చొక్కనాధథుడు విలుకాడైవచ్చి చోళ రాజుతో యుద్ధము 
జరిపి అతనిని సేనలతో గూడ యగడ్తలో ముంచిన ఘట్టమున తిరువేంగళకవి వీర 
అద్భుత రసములను మేళవించి ఈ (కింది విధముగా వర్ణించినాడు. చోళపాండ్య సేనలు 
ద్వంద్వ యుద్ధము ల వ. 

“వాలెను బంధురధ్వజ ఖండ సమితి 

కూలె రాహుతులతో ఘోటకమ్ములును 

రాతను భటరాజిరాజమ స్తకము 

లోలిగా వయ్యతలై యురుమౌక్తికములు 

తూలెను భటుల సందోహముల్‌ గాలు 

కాలును బెణచుక కాలుని పురికి 

సోల రాజ(శేణి సారిది భూతముల 

జాలంబులాడె మాంసమ్ములు మెస(గి 

యీరీతి ధీరత్వమేవపుదీపింప( 

బోరుచునాచోడ భూ మీశుసేన 

యాహవమ్ముననోడె” - అంత ఆ చోళ రాజు సాహసముతో సన్నద్దుడగుచు, నా 
బిదుదెవ్వరెలుగరా? యనుచు తన యశ్వమును పాండ్యసేనలపైకి లంఘింపజేసెను. 
అప్పుడు పాండ్యరాజు చొక్కనాథుని ఆత్మలో సంస్తుతించగా చొక్కనాథుడు రాహుత్తుడై 
వచ్చి చోళరాజుతో తలపడుచు. 

వేగురు రాహుత్రవితతినొక్కడను 

వేగంబగెలుతు నా వెలయు నీ బిరుదు. 

పేర్కొని నీ వంటి బిరుదు రాహుతుల 

మార్కొని వేవురమజిగెల్పు బిరుదు 

నాకును గలది దేనను జూడుమనుచు 

భీకరాకృతితోడ(బేర్చియా రౌతు 

నాటోపమెసగగా నద్భుతంబుగను 

గాటమై తగ నిరాఘాటమ్ము గాగ 

(మోలనున్నట్టి యామూకల గొట్టి 

చబాలంగ(బై గిట్ట సమయంగం( గొట్టి 


న 


1. చొక్కనాథ చరిత. పుట 197, 198లు. 


146 కావ్య శిల్పము 


మేటియై చోడని మీద నాహయము 
దాటించి వేలాయుధమ్ము చేపట్టి 
వేసిన నాశక్తి వేగమై తాకి 

రాశిగా రక్తపూరమ్ములుగాణి 
గాతినవె౪గంది గాయమ్ముుచెంది 
మీటికోపాగ్నిచే మృడునకిట్లనియె, 
బోరిలో నెదురంగ బోలరునన్ను 
శూరు అందైనను శూరత్వమునను 
నీరితినను(. జూడుయెందుబోయెదవు 
చేరి గుజ్జము నిన్ను జేర్చి గుదియంగ' 
బట్టుగా(బట్టి యిప్పట్టుననాదు 
పట్టుకు గొంపోదు పటురయమ్మునను 
ననుచును చోడండునతిభీకరోగ 
మున వాజియున్న తంబుగ(బేర్చియెక్కి 
ధేయని సాహ సోదేకమ్ము తోడ, 
గాయజాంతకు మీ(ద(గదలించియక్క 
నెక్కిన నా సామి యెదురంగలేక 
పక్కున(గడు వీంగి పాణినయట్లు 
హాలాస్యపురము చాయకు వాజినెక్కి 
యాలమ్ములో బాసియట వేగ(బోయె 
బోయిననాచోళ భూపాలు డంత * 
హోయని పెడబొబ్బలార్పులు సెల(గ 
నదెపాజె పాండీడు నదెపాజెపట్టు 
డదెపాణె నంచును నతి తీవముగను 
దనమంది గుజ్జముల్‌ దానునుగదలి 
వెనుకొని దగ్గజీ వెస నేగునంత 
తగమించి పశ్చిమ ద్వారంబునందు 
నగడిళ్ళ దాటించి యరిగె నా స్వామి 
కూడ( జోడడు తన గుజ్జమ్ము వేగ 
నాడ నేదాటింతు ననుచుజంకించి 
కడపంగలేక నగడిత నెన్నేడుమ( 
బడియందు నడ(౧ సా పజతోడ( గూడ 





* ఈ చరణము డి1051 కాగితపు (పతిలోనిది. ముదితమున లేదు. 


దొక్కనాథ చరిత 147 
నంతనదృ శ్యమ్ము నయ? నాదేవు 
డెంతయు(దన గుడి కెలమి వచ్చేసె.”, 

శృంగార రస పోషణము: 


శృంగార మునకు రతి స్థాయిభావము. సంభోగవిషయకమగు నిచ్చావిశేషమే రతి 
అనియు, యువతీయువకుల యన్యోన్య విషయకమగు నిచ్చయే రతి అనియును రతి 
లక్షణము కానబడుచున్నది. కాని రసగంగాధరకారుడు “త్మత(స్తీ పుంసయోరన్యోన్యాలంబనః 
(పేమాఖ్యశ్చిత్త వృత్తి విశేషోరతిః స్థాయిభావః “(స్తే వురుమల యొక్క 
యన్యోన్యాలంబనముగల (పేమయను చిత్తవృత్తి విశేషమైన రతి స్థాయి భావము) అని 
వచించెను. ఇట “సంభోగేచ్చ' _యనక (పేమ రూపమగు చిత్తవృత్తి విశేషమే రతియని 
నిర్వచింపబడినది. ఇది శ్యామవర్ణము. దీనిదైవతము విష్ణువు 

ముప్పది యొకటవ లీలలో చొక్కనాథుడు దారుకావనము నందలి ముని పత్నుల 
పాతివత్యమును పరీక్షించుటకై సమ్మోహనాకార రూపముతో జంగమ వేషమున వచ్చి 

“భిక్షయటంచును (పేమతో లోక 

రక్షణుండటను సం|భమలీలనడిగె 

భిక్షాం[పదత్తమేపీన చృక్రాంగ 

వక్షోజయుగళ యౌవనలార! భిక్షు 

దారుకావనవాసతాపసోల్లాస 

తారుణ్య విభవసుందరులార! భిక్ష 


శ ఖ దివి థి 2 4 ౨6 ఉద ౫ ౪ ఉ అన 9 జ న ఐన ఉ 8 ఉ శి థి 8 ఈ ఉ ౫ ఓ 6 


జ ఇ ర 4 అద ౫9 అ ౨ 6 ఆ 9 2 ఈ 6 ఓ భీ థి జ ఇ ఏ జీ ఇ ఏ 9 ఊఉ 8 ద 6 ౫ 


యని యివ్వధంబున నా జంగమయ్య 
ముని పల్లెలో భిక్షమును కొని వే(డ 
నప్పుడు ముని పత్నులతిస్య్యభమమున 
గొవ్వులు వీడంగ( గుచము లల్లాడ 
భిక్షమ్ము 'వెస(దెచ్చి పెట్టవచ్చినను ఖా 
గక్షయుగ్మము జూడ? గప్పెర చెయ్యి 
పొడవెత్తి భిక్షమప్పుడు పెట్టు వేళ 
గరమూల రుచులు శృంగారహస్తములు 
కఖకంఠు(డట? జూచి కడకంట నగిన 
నతని సౌందర్యమొయ్యారము్ము( జూచి 


1. చాక్కనాథ చరిత. పుటలు 185, 186, 187. 
2. కావ్యాలంకార సంగహము. పుట 320. 
3. సాహిత్య దర్శనము. పుట 225. 


148 కావ్య శిల్పము 


మతి విభమించి యేమజియున్నవారు 

భిక్షమ్ము దెచ్చియు( బెట్టంగ మజణచి 

యక్షీణ మోహితలై యున్నవారు 

మజికొందరతివలమ్మాయల తపసి 

మరుల చూపుల మేను మజచిన వారు 

పయ్యద జాటిన (బమసిపాలిండ్లు 

ముయ్యగాలేక మోములు జూచువారు 

పెట్టియు మజచియు( బెట్టలేదనుచు( 

జట్టువమ్ములను భిక్షముదెచ్చువారు 

నైరి యా ముని పత్నులందరు నపుడు 

నీ రీతి మునుకొని యిందు శేఖరుడు 

వాడల వాడల వరుసతోడుతను 

వేడుకతో భిక్రవేండి యానతుల 

మదిలోననెంతయు మరులు పుట్టించి 

మదనారి యచటను మాయమై చనియ 

నంత నా ముని పత్నులందఖువిరహ 

సంతాపముల( జిక్కి జాడలు దక్కి 

మతి విచారమునించి మానముల్‌డించి 

పతుల సేవలు మాని భమములు బూని 

కరములు డసియాకరములు _గుస్సె 

కరముల గాజు లొక్కట నూడిపడియె ః్ట 

ఈ విధముగా వారు సర్వేశుమీద మోహమున జిక్కి యుండుట! .జూచి వారి 
భర్తలు వారిని శపింప మధురలో వైశ్యులిండ్ల జన్మించిరి. అపుడు చొక్కనాధథుడు 
గాజుల సెట్టియై వచ్చి వీథివీథిని దిరుగుచు గాజులమ్ముచుండగా- 

“అప్పుడు వైశ్య కన్యాంగనామణులు 

నొప్పుల కుప్పలు నుడు రాజముఖులు 

తలవాకిటికిని నందఖువేగవచ్చి 

కల కంఠకోమల కంఠస్వనముల, 

గావరంబెస(గనో గాజుల సెట్టి 

రావోయటంచును రమణతోంబిలిచి 

గాజులెన్నేసి? రూకకు( జెప్పు మంచి 

గాజులు దొడుగు నీ కలలెక్కలిత్తు 


1. చొక్కనాథ చర్విత. పుటలు 159, 160. 


చొక్కనాథ చరిత 149 
మనినను నాసెట్టి యపుడు నొయ్యార 
మునను గంబళివైచి బుజమున(బొదియు( 
గంబళిపై( బెట్టి కరముల భూష 
ణంబులన్నియు నూడ్చి నవ్యమాహినుల 
చేనెటికలు దీసి చేతులు పిసికి 
యైన గాజులు జేర్చి యటజోడు గూర్చి 
పడుచులకెల్లను భావముల్‌ కల(గ( 
దొడిగెను వారి చేతులు నొక్కినొక్కి 
యప్పుడా బాలలొయ్యారంబుతోడ 
నప్పురాంతకునకు నాశపుట్టింప 
కక్షయుగ్మంబుల కాంతులు బెరసి 
వక్షోజముల మీద వయ్యాళి/గదల 
నిటల భాగమ్మున నెరని తూలా(డ( 
గుటిల కుంతలములు గోళ్లదువ్వుచును 
ముదిరిన కట్టాణిముత్యాల సరులు 
కొదమ గుబ్బలను పైకొని వేలుచుండ 
మొలక చన్నుల మీద .మోహనరుచులు 
జిలు(గు పయ్యెదలోన. జిక్కక వెడల 
మాటల తేటలు మరులు చూపులును 
ఓటి గాజులు వెట్టి యోసెట్టియనుచు 
మంచి గాజులు గావు మటివేరెతొడుగు 
మంచు సెట్టితొ మేల మాడెడు వారు 
ముది సెట్టి యీ గాజు ముంజెయ్యిదాటు 
వదులు ని గాజులు వద్దనువారు 
తట్టు నీలములొక్కతరముగానేరి 
మట్టుచూచుచు దొడుగు మాయనువారు 
గోవాళములు మాకు గుత్తముల్‌ గావు 
ఆవపూవగ యేరుమని యెడువారు 
చిగురాకు కెంపులు చే బిగువనుచు 
పగుల;గొట్టదని పైబడ వేయువారు 
పగిలిన గాజులపై( డియిచ్చెదము 
జగడమేలని సరసములాడువారు 
నేడు చేతను లేదు నీ గాజులకును 
బెండి రేపిచ్చెద పదమను వారు 


150 కావ్య శిల్పము 
నోసెట్టిమా యింట నొకపూటనైన 
భోసేసి నేడుండి పొమ్మనువారు 
నీచేత గాజులు నెక్కుడో యనుచు. 
జూచి కొమ్మని చేయి(జూపెడివారు 
వెలయెల్ల నిస్తిదీవెన గాజుమాకు, 
గలదు పెట్టుమటంచు, కైపెట్టువారు 
బొక్కనాయకుడు గాజులసెట్టియైన 
(మొక్కుగా జిడక పోమోయనువారు 
నతని మాయల జిక్క్‌ యాయింతులెల్ల 
ధృతితోడ బోలేక తిరిగి తిరిగియు 
గాజుల నిడుమంచు కాంక్షలు ప్పొంగ 
నోజతోబోలేక యున్న యత్తజిని 
ఆ యూరి వైశ్యులు మాయగాజులసెట్టి యెవడో వచ్చినాడని యాతని వివరములడుగగా. 
పలకల నాపేరు 
బొక్కసెట్టని చెప్ప్తుచును వారుజూడ 
నక్కజమ్ముగమాయమయెె నావేళ 
నంతనాబాలల హరుడు, జేపట్టి 
నంత సద్యోగర్భమైనను.......... | అని తిరువేంగళకవి శృంగారాద్భుత రసములను 
మేళవించి రమణీయముగా రచించినాడు. 
వర్ణనలు వ +. 
“కవిర్మనీషీ పరిభూః స్వ్తయంభూః” అని కవి శబ్దము పరమాత్మ పరముగా 
ఈశావాస్యోపనిషత్తునందు కనిపించుచున్నది. 
కవిెసర్వజ్ఞః, మనీషీ= సర్వేషాం జీవానాం మనోవృత్తీనాం వేత్తా, 
పరిభూః=యోదుష్టాన్‌పాపినః, పరిభవతి తిరస్కరోతిసః, 
స్వయంభూః = అనాదిస్వరూపోయస్య సంయోగేనోత్పత్తిర్‌ వియోగేన వనాశోమాతాపి తరౌ 
గర్భవాసోజన్మవృద్ధిక్షయౌచన విద్యంతే- అని ఈ వాక్యమునకర్గమ్ము. దీనినిబట్టి సర్వజ్ఞుడు, 
జీవుల మనోవృత్తులనెబుగువాడు, దుష్టులను పరిభవించువాడు, అనాది స్వరూపుడు, 
సంయోగవియోగాదులచే నేర్చడి నశించనివాడు, మాతాపితరులు, గర్భవాసము, జన్మవృద్ధి 
క్షయములు లేనివాడైన పరమేశ్వరుని పరముగా వాడబడినట్టి “కవి” శబ్దము (కమముగా 
పరమాత్మ సాక్షాత్కారమును బొందిన “బుషి” పరముగా వ్యవవోరమునకు వచ్చినది. 
నాక్షాద్దష్టలైన వైదిక బుషులు కవులు. వారి కావ్యము లుపనిషత్తులు. ఆద్యులగు వైదిక 


1. చొక్కనాథ చరిత. పుటలు 162, 166.1564 
2. ఈశావాస్యోపనిషత్తు 8వ మంత్రము. వ్యాఖ్యాత : శ్రీ దయానంద సరన్యతిగారు. 


చొక్కనాథ చర్మిత 151 


కవులు లౌకికులగు వాల్మీకి వ్యాసాదులు బుషులగుటచేత, వారు దివ్యదృష్టితో 
లోకరహస్యమెజిగినవారగుటచేత, వారి కావ్యములు లోకోత్తరవర్జ్దనాత్మకము లగుటచేత, 
'నానృషిఃకురుతే కావ్యం" 'కవయఃక్రాంతదర్శినః' అను లోకోక్తులు కలిగినవి. 

కాని కేవలము బుషి కావ్యమును రచింప జాలడని హేమ చందుడు భట్టతౌతుని 
ఈ [కింది శ్లోకములను సం|గహించి చెప్పెను. 

“నానృషిః కవిరిత్యుక్త మృషిశ్చ కిల దర్శనాత్‌ 

విచిత భావ ధర్మాంశ తత్త్వ _పఖ్యాచ దర్శనం 

సతత్త్వ దర్శనాదేవ శాస్తెషు పరితః కవిః 

దర్శనాద్వర్హనాచ్భాధరూఢాలో కే కవ్విశుతిః 

తథాపి దర్శనే స్వచ్చే నిత్యేప్యాదికవేర్మునేః 

నోదితా కవితాలోకే యావజ్ఞాతాన వర్ణనా” 

బుషిగాని వాడు కవి కాడని చెప్పుదురు. బుషి యనగా (దష్ట. దర్శనమన 
విచ్చితమైన వస్తువుల యొక్క ధర్మాంశముల తత్త్వమునెలుంగుట. అట్టి తత్త్వ దర్శనము 
కలిగిన వానినే శాస్త్రములు కవియని పేర్కొనుచున్నవి. కాన లోకమున దర్శనము 
వర్ణనములను నీ రెంటి వలనను కవియని (ప్రసిద్ధి వహించును. 

ఈ యభ్మిపాయమునే భామహుడిట్లు తెలిపెను. 

““పజ్ఞానవనవోన్మేష శాలినీ _పతిభామతా 

తదను[పాణ నాజ్జ్‌వే ద్వర్ణనా నిపుణఃకవిః” 

నననవోన్మేష శాలినియగు (_పజ్జ (పతిభ యన(బడును. దాని క్యాణితుడై వర్ణనము 
సేయువాడు కవి. 

ఆనందవర్ధనుడు కవిని గూర్చి 

“అపారే కావ్య నంసారే కవిరేవ (పజాపతిః 

యథాస్కైరోచతే విశ్వం తథేదం పరివర్తతే 

శృంగారీ చేత్కవిః కావ్యేజాతం రసమయంజగత్‌ 

సఏవ వీతరాగశ్చేత్‌ నీరసం జాత మేవతత్‌ 

భావాన చేత నానపి చేతన వచ్చే తనాన్యచేతనవత్‌ 

వ్యవహార యతి యధేష్టం నుకవిః కావ్యే స్వతం్యతతయా” 

అపారమైన కావ్య ప్రపంచమునకు కవియే (బహ్మ. అనగా సృష్టికర్త. అతడు తన 
యిచ్చానుసారముగా లోకమును మార్చును. అతడు శృంగారియగుచో లోకమును 
శృంగారమయ మొనర్చును. అతడు. విరాగియగుచో నీరసముగావించును. అచేతన 
వస్తువులను చేతన వస్తువులుగా చేతన వస్తువుల నచేతన వస్తువులుగా పతం తతత 
వ్యవహారించును. అని తెలిపెను 





1. కావ్యాలంకార సంగహము. పుట 89. 
2. కావ్యాలంకార సంగహము. పుట 90,91లు. 


152 కావ్య శిల్పము 


భామవానంద వర్ధనుల యుక్తులకేకవాక్యతను గల్పించినచో “ప తిభావంతుడైనకవి 
కావ్య (పపంచమును సృజించు _[బహ్మో యని తేలును. పతిభావంతుడే కదా లోకమును 
రసమయముగా గాని నీరసముగా గాని చేయగల దిట్ట. కావుననే “కావ్యంతు జాతుజాయేత 
కస్య చిత్పతిభావతః' అనువాచో యుక్తియు నేర్పడినది. కావున కవియన [కాంతదర్శియై 
పతిభావంతుడై పర్థనా నిపుణుడగువాడు. 

“కవనీయం కావ్యం” (వర్ణింపదగినది కావ్యము) అని లోచన కారుడు. 
“కవయతీతికవిః తస్యకర్శకావ్యం” (వర్ణించువాడుకవి అతని కర్మ కావ్యము) అని 
విద్యాధరుడు.” కౌతిశబ్దాయతే విమృశతి రసభావాన్‌ ఇతి కవిః తస్యకర్మకావ్యం” 
(రసభావములను విమర్శించువాడు కవి వాని కర్మ కావ్యము) అని భట్ట గోపాలుడు. 
“లోకోత్తర వర్థనానిపుణుడగు కవి యొక్క కర్మ కావ్యము) అని మమ్మటుడు. కవికి 
వర్ణనానైపుణ్యముండ వలెనని యుగ్గడించినారు. 

మవాకావ్యమునందు అష్టాదశ శరన లుండదేలి యసని ఆలంకారికుల మతము, 
దండీ కావ్యాదర్శమునా 

“నగరార్థవ్వశెలర్తు చృన్దార్కోదయ వర్ణనైః 

ఉద్యాన సలిల (కీడా మధుపానరతోత్సవైః 

విపలమ్చైర్వివాపైశ్చ కుమారోదయవర్దనైః 

మ్మన్తద్యూత ప్రయాణాజినాయ కాభ్యుదయై రపి" 

నగరములు, సముుదము, పర్వతములు, se చందోదయ సూర్యోదయ 
వర్ధనములు, ఉద్యాన (కీడలు, జల్మకీడలు, మధుపానము, సురతోత్సవము, వ్యపలంభ, 
వివాహ, వుుతోదయ వర్ణనములు, మంంతము, ద్యూతము, (పయాణము, యుద్ధము, 
నాయకాభ్యుదయము వంటి వర్ణనలుండవలెనని తెలిపినాడు. 

అహ్టాదశ వర్ణనలు తప్పనిసరిగా యుండవలయునను నియమము మాతము 
కవులు పాటింపలేదు. ఒకటి రెండు తక్కువగానో ఎక్కువగానో తమ కావ్యములందు 
వర్థించియున్నారు. 

వర్ణనలు కథా సన్నివేషమునకు పాత్ర పోషణమునకు ఉత్కరగ్గనాపాదించునట్లుండ 
వలయునే గాని కవి తన _పతిభా పాండిత్యములను (పదర్శించుటకై వర్ణనా లౌల్యమునకు 
లోనయి ఏదో ఒక సందర్భమును గల్పించుకొని వరించి కథను కుంటువజచి పాతౌచిత్యమును 
భంగపజచి పరితలకు విసుగు జనించునట్లు రచింపరాదు. 

చొక్కనాథ చరితమున తిరువేంగళకవి సంయమనమును పాటించి కథాగతికి 
ఆటంకము కలుగనీయక, కెొచిత్యము చెడనీయక రనభంగము జరుగనీయక ఈ 
కోవ్యమున కుపాంగములైన ఈ [కింది వర్ణనలను గావించినాడు. 

“1. కావ్యాలంకార సంగహము. పుట 90. 91లు. 


2. (పతాపరుదీయము, కావ్యపకరణము. శ్లో. 69-71] వరకు. 
3. కోవ్యాదర్శః (పథమ పరిచ్చేదః, శ్లో. 16-17 లు. 


చొక్కనాథ చరిత 153 
1. వారణాసి పురవర్ణన, 2. మధురావుర వర్ణన, 3. వన వర్ణన, 4. వేట వర్ణన, 
5. జంతువులు జాతివైరము దక్కి మెలగిన వర్ణన, ర. సంధ్యాకాల, సూర్యాస్తమయ, 
చంద్రోదయ సూర్యోదయ వర్ణనలు 7. కన్యాసౌందర్యవర్ణన, ర. విరహవర్ణన, ఆఅ. వివాహ 
వర్ణన, 10. పుతోదయ, ప్య్ముతికోదయ వర్ణనలు 11. వృద్ధా ప్యవర్ణన 12. వేగావతినది 
వర్ధన 13. మహాంభోరాణి వర్ణ. 14. వర్ష వర్ణన 15. అవ(గహావర్ణన 16. కొలను వర్ణన 
17. వటవృక్ష వర్ణన, 15 యుద్ద వర్ణన, 19. విభూతి మహత్వ వర్ణన, 20. 
రుదాక్షమ హ త్వ వర్ణన - ఇత్యాదులు. 
వారణాసి పురవర్హన 

చొక్కనాథ చర్మితము నందలి _పథమాశ్వానసములోని కథాను _కమణికలో 
పచ్చకప్పురపు తిరువేంగళకవి వారణాసి పురమును వర్ణించినాడు. హాలాస్య మాహాత్మ్యము 
నందీ వర్ణన (పథమోధ్యాయమున కథా (పారంభమున నున్నది. మూలమున పదునైదు 
శ్లోకములలో నున్న కాశికాపుర వర్ణన తెనుగున పదునైదు చరణములలో గావించుట ఈ 
కవి అనువాద చాతురికి నిదర్శనము. చొక్కనాథ చరితమునందలి వారణాసి పురవర్థన 
హాలాస్యమాహాత్మ్య మందలి కాశీనగర వర్ణనకు భిన్నముగా నున్నది. మూలమున 
కేవలము నగరము నందలి _పాకారములు, భవనములు, మంటపములు - ఇత్యాది 
భౌతిక (దవ్య వర్ణనకే అధిక _పాముఖ్యమిచ్చి కాగికామహాత్వమునకు అల్ప 
పాధాన్యమీయబడినది. చొక్కనాథ చర్మితమున నట్లు గాదు. ఇందలి. వర్ణన మీ (క్రింది 
విధముగా నాలంకారికముగా నున్నది. 

“పాలుపైన వేడ్కతోయబి ఇ్యైకరాని 

నలి కర్మపిసితము నమలు రాకాసి 

భకాఘ సహవాసి భాగ్యాంబురాని 

ముక్తి మంటపవాసి మోహాన్‌ోల్త్లాని 

మణికర్ణికోద్భాని మహిత _పకాని 

ఫణికుండలా వాసి పరమ సంకాశి 

కలుష సంహారాసి కైవల్యరాశి 

ఫలిత పంచ(కోణి భర్గవిలాని 

యభవ రూపాధ్యాసి యర్మ్మ్రపకాని 

యభిమత ఫలరాగి హంస నివాసి 

యలగంగతో రాసి హరుకృప(జేసి 

విలసిత గుణరా?ి వేద సద్భాసి 

కామంబుకడబాసి కరుణకుడాసి 


1. హాలాస్యమాహాత్మ్యము. పుట 1, 2లు. శ్లో. 1-19 వరకు. 


154 కావ్య నిబ్పము 


కామితార్థవిలాసి గల పంచ।కోని 

యన్నపూర్ణాభాసి యగు వారణాసి., 
మధురాపుర వర్ణన = 

చొక్కనాథ చర్మితమునందలి _పథమాశ్వాసములోని కథాను[కమణికలో మధురాపుర 
వర్ణన కలదు. ఈ వర్ణన మూలమున లేదు. అందు హాలాస్యక్షేత తీర్ధ మాహాత్మ్యములు 
ద్వితీయాధ్యాయమున వర్ణింపబడియున్నవి. తిరువేంగళకవి మధురాపురమును 

“సార్థమై యేబది యాజుదేశముల( 

(బార్జింప(గల్గిన పాండ్యరాజ్యమున'' - అని మొదలిడి 

వానవాదులు శేష వాణులు మునులు 

వ్యాసాదులకు నశక్యంబు వర్ధింప 

నదిలోక విఖ్యాత మది తీర్ణరాజ 

మదివేద ఫలసారమది పుణ్యసార 

ముదిముక్తి సాధనం బది సిద్ధ సేవ్య 

మది పాప సంహార మది శంభునిలయ 

మ్మాశిత ఘన దరిదా(ది సద్భిదుర 

మ్మాశిత మధురంబు నమ్మ హామధుర * - అని వర్థించినాడు. 

మజియు (పథమాశ్వాసములోని మొదటిలీలలో ఇం్యదునిచే ననుజ్ఞాతుడై విశ్వకర్మ 
నిర్మించిన మధురాపుర, చొక్కనాధాలయమంటవ, గోపుర, పాకార, విమానాదుల వర్థనమును 
తిరువేంగళకవి విపులముగా చేసినాడు. 

“ఆ విశ్వకర్మతో నమరవల్లభుడు 

భావింపమున్నౌక్క పట్టణంబిచట 

లాలితవెభ వా అంకారములను 

గైలాస తుల్యమై గలుగంగ బోలు 

నైనను నీ విప్పుడతి రమ్యముగను 

నీ నేర్పుమెజయంగ నిర్మింపవలయు నని యాజ్లాపించగా ఆ విశ్వకర్మకెలాసమును, 
వైకుంఠమును, అమరేందు పురమును,అలకా నగరమును మించునట్లు పురమును 
గల్పించెనని మూడు పుటలలో రమ్యముగా వర్ణించినాడు., మూలమునందీ వర్ణన. 

“అథ దేవే్య్యద వచనాద్విశ్వ కర్మాచతత్‌క్షణే | 49|| 

(పాకారాణాంపంచకంచ మంటపాని బహూనిచ 





చొక్కనాథ చరిత. పుట. 

చొక్కనాథ చరిత. పుటలు 11, 12 
చొక్కనాథ చర్మిత. పుట 24. 

. చొక్కనాథ చర్శిత. పుటలు 25, 26, 27. 


HOM 


చాక్కనాథ చర్మిత 155 
గోపురాణిచ సర్వాణి దేవ్యాః _పాసాదముత్తమమ్‌ 1150 |! 
ఆలయం పరివారాణాం వివిధాః (పతిమా అపి 
సోపాన పజ్షిం తీర్థస్యనిర్మమే తపసోబలాత్‌ !!5]1! 
అని మూడు శ్లోకములలో మా(తమే కలదు., 


వన వర్ణన 

చొక్కనాథ చరితమున తిరువేంగళకవి మొదటి లీలలో ఇందుని వేట సన్నాహమును 
గూర్చి వర్ణించు సందర్భమున వనవర్ణన గావించినాడు. ఆ వర్ణనమిది; 

“ఆకాశమంటి యాశాంతరంబులన 

నేక శాఖల! బర్వి నిఖిల కాంతార 

సంఘంబుమించి యసంఖ్యాతవృక్ష 

సంఘలతా గుల్మ సంఘముల్‌ గల్లి 

కొలకులందును వాపి కూపంబులందు 

స్థలదుర్గవనదుర్గ జలదుర్గములను 

బొలుపొంద గిరి దుర్గములు పిక్కటిల్లి 

పెనగొని యండజ పిండజంబులను 

మునుకొని స్వేదజ బుద్బుదంబులను 

మృగ పక్షి జంతు సమేతంబుగాగ 

నగణిత సంకులంబ యొహవ్పుమిటీ 

కడమ వనంబుల గలుగు నేమిటను 

_ గడమలేకెప్పుడు కాంతారభూమి” 

ఈ “వనవర్ణని మూలమునలేదు. 
వట వృక్ష వర్ణన : 

చొక్కనాథ చరితము నందు పంచమాశ్వాసములోని ముప్పది రెండవలీలలో 
తిరువేంగళకవి మల్టి(మాను నిట్లు వర్ణించినాడు. 


2 


వళి చి ఇత ఉ 2 చ చి విధ ఇ ఆ ౪ ౫ 9 అ న అ ఇ ద ఈ శ ఆత ఈ చి ఆ ఇట కష ఇ ఉ ఈ త 


ఆ పాండ్య రాజ్యమ్ము నందు నామజ్టీ 
దారుణ భూత భేతాళ డాకినులు 
ఘోరమై తన యందు ఘూర్దిల్లు దాని 


1. హాలాస్యమాహాత్మ్యము. పుట 31. 
2. చొక్కనాథ చరిత. పుటలు 18, 19. 


156 కావ్య శిల్పము 


భల్లూక మార్జాలపన్నగవక్షు 

లెల్లనావాసమై యెస(గిన దాని, 

జక్కనై శాభోపశాఖల నష్ట 

దిక్కులు నొరయంగ ధృతిమించుదాని 

నత్యున్నతము్ముగా నాకాశమంటి 

నిత్య నిత్యమువచ్చి నిర్జరాంగనలు 

వెలయంగ యోజన విస్తారమైన 

దళముల శయనింప( దనరిన దాని 

నూడల నహికన్యలుయ్యాలలూగి 

యాడంగ. బాతాళ మంటిన దాని 

వడిమించి యున్న యావట మటు జేరి.” 

పై వర్ణన మూలమునకు విస్త్త్రతరూపము. అందు ముప్పది తొమ్మిదవ అధ్యాయమున 

“మహాన్‌ వటోస్తి త్మృతాఢ్యశ్శాఖాభిః [కాంతయోజనః |! దివ్యశక్త్యభిసంయుక్షోమేఘ 
మార్గ నిరోధకః!! విశాలదళ సంపూర్ణః (పరోహానేక సంయుతః”. అని యున్నది, 


వేట వర్ణన 

చొక్కనాథ చరితము నందలి మొదటిలీలలో ఇందుడు పొండ్యదేశము నందలి 
కాంతార భూములకు వేటకు వెడలిన సందర్భమున అతని వేట సన్నాహమును 
“అనుపమ ఘనమృగప్యసనుడై యపుడు"” అని (పారంభించి “అందమై వేట సన్నాపాంబు 
గాగ” అను చరణము వరకు వర్ణించినాడు. “కలిగి కొందు వేట కార్యడతి వేడ్క” అను 
చరణము నుండి మొదలిడి “వేట చాలించి యా విబుధేందుడనియె” అను చరణము 
వరకు వేటను వర్ణించినాడు, 

హాలాస్యమాహాత్మ్యము నందు దేవేందానుగహమను పంచమోధ్యాయమున 
దేవేందుని వేట సన్నాహము, వేట వర్ధన మూడు శ్లోకములలో నున్నది. చొక్కనాథ 
చరిత్రము నందలి వేట వర్ణన మూలమునకు భిన్నముగా నుండుటయేకాక దేశీయతా 
ముదను పొందియున్నది. 
జంతువులు జాతి వైరము దక్కిమెలగిన వర్ణన : 

చొక్కనాథ చరితమునందు ద్వితీయాశ్వాసమున నాలుగవలీలలో జంతువులు 
జాతివైరము మాని మెలగినపని కవి ఈ (కింది విధముగా వర్ణించినాడు. 


పతయ 
చొక్కనాధ చర్విత. పుట 168. 

హాలాస్యమావాత్మ్యము. పుట 155, శ్లో 27 మరియు 28వ శ్లోకపాదం. 

చొక్కనాథ చర్విత. పుటలు 19, 20. 

. హాలాస్యమాహాత్మ్యము. పుట 28, 29లు. 


OM — 


చొక్కనాథ చర్మిత 157 

“దండిగా సింహపోతములను జేరి 

తొండమ్ము ముక్కున దువ్వు నేనుగులు 

నఖముల నెత్తి యేణమ్ముల ముద్దు 

ముఖముల్మాఘానించుపుండరీకములు 

పాలుపైన యలమేక పోతుల(జూచి 

చెలగి మితత్వమ్ము సేయు తోడేళ్లు 

శాఖలభాయల సంచరింపుచును 

నాఖులతోనాడు నడవిపిల్లులును 

గొనకొని తగ కొండ గొటియలవేడ్క్మ( 

గనిమేలమాడు శాఖామృగమ్ములును, 

గడునెండబడకుండ గడ.గి ముంగులకు 

పడగలు గొడుగుగాం బట్టు సర్పములు”, 

మూలమున సప్రమోధ్యాయమున “పక్షిణ శృమృ గాద్యాశ్చ స్వవాసం సహసాయయుః” 
అను నొక్క వాక్యము కలదు. తిరువేంగళ కవి దీనిని పెంచి పై విధముగా రమణీయముగ 
వర్ణించినాడు. 
సంధ్యాకాల్క సూర్యాస్తమయ చందోదయవర్లనలు 

హాలాస్యమాహాత్మమున సప్త్రమాధ్యాయములో పదునాజవ శ్లోక పారంభముననున్న 
'సంజాతే చాంధకారేతుు అను వాక్యమును ఆధారముగాగొని తిరువేంగళ కవి చొక్కనాథ 
చర్మితమున నాలుగవలీలలో సంధ్యాకాల, సూర్యాస్తమయ, చందోదయ వర్ణనలను 
వరుసగా గావించినాడు. ఆవర్థనమిది, 
సంధ్యాకాల వర్ణన; 

“తప్తారకూటమై తరుణాతపంబు 

దీప్తమై దివసమ్ము ధృతి. బల్క( బాజి 

నట సూర్యపటపుటం బంబరమ్మునను 

ఘటితమై మేల్కట్లు గట్టిన యట్లు 

నొప్పుగా రక్తవర్జోద్యగమగుచు. 

గప్పె సంధ్యారాగ కములు నత్తణిని 
సూర్యాస్తమయవర్ణన 

“చకాన( జ[క పుష్కరిణి(గావించి 

చృకియుద్ధత తపశ్చరణం బొనర్ప 





చొక్కనాథ చరిత. పుట. 36, 37లు. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 38, 15వ శ్లోకపాదం. 
వాలాస్యమావాత్మ్యము. పుట 38. 

చొక్కనాథ చరిత. పుట 37. 


OM 


19 కావ్య శిల్పము 


నాలోన. _బత్యక్షమై వచ్చి చూచి 

కాలకంరుడు శిరః కంపమ్ము సేయ 

జవమున( గీలూడి జాతినయటి 

నవరత్న కర్ణకుండ అములో యనంగ 

నరవిందములు (సుక్క నసురులింపెక్క 

నరుణాంశు(డల పశ్చిమాంబుధ్సివాలె” 
చందోదయవర్హన 3 

“మృగపక్షి జంతు సమూహము లెల్ల 

దగమించు న్నాశమ స్థలముల( జేరె 

నంధకదైత్యగర్వాంధ విధ్వంసి 

కంధరచ్చాయ సంకలితాంధకార 

పటలమ్ము _బవ్మాండ భాండమ్ము( జేరె( 

దటుకున నక్షత తతులెల్ల( ([బబలె( 

(బాచి దిగ్భామిని పాటించి నీడ 

చూచు దరణమన కశోభితంబగుచు( 

దమ్ములు నొవ్వ నుత్ప్సలములు నవ్వ, 

(గమ్ముకోనట.6 జకోరమ్ముులు [కొవ్వు 

జారచోరులు వెర్వనస్యముల్‌ పర్వ 

భఖభూరాంధపటలి యొుక్కుమ్ముడి లివ్వ 

వేలుపులకు బువ్వ వెన్నెలకువ్వ 

బాలచం.దుడు వపూర్వ్షశెలమ్మునెక్క 

మెలగెడు విటజనమృగముల( బట్ట 

వలరాజువైచిన వలయో యనంగ, 

బిండిజల్లిన యట్లు పేర్చి యెల్లెడల 

నిండు వెన్నెల భూమి నిండంగ(బర్వే 

చొక్కనాథ చర్మితమునందలి తృతీయాశ్వాసములోని పదునైదవ లీలలోడ్యగుడు 
'మేరువును సమీపించిన సందర్భమున సూర్యాస్తమయమై, చండ్రోదయమైన "వర్ణన 
కలదు. ఈ వర్ణన మూలమున లేదు. తిరువేంగళ కవి “అప్పుడా నూర్యుండు నస్తాదికేగ” 
అని _పారంభించి “నిండి నల్ప్దిశలు వెన్నెలలు శోభిల్లే” అను చరణము వరకు ఏడు 
ద్విపదలలో వర్ణించినాడు, ఇవియే కాక ఈ కావ్యము నందు అటనట సందర్భానుసారముగా 
పూర్యాస్తమయ, చం(డదోదయ, ఇత్యాది వర్ణనలు కనిపించుచున్నవి. 





1. చొక్కనాధ చరిత. పుట్మ 37. 
2. చొక్కనాథ చరిత. పుట 37, 3ర8లు 
౩3. చొక్కనాధ చరిత. పుట 98. 


చొక్కనాథ చర్మిత 159 


సూర్యోదయవర్ణన వ 

వోలాస్యమావోత్మ్యము నందలి సప్తమోధ్యాయమున ముప్పది యొకటవ శ్లోక 
(పారంభమున గల “తతః (పభాతే విమలే”, అను పదములను తిరువేంగళకవి పదునేడు 
ద్విపదలలో ఈ (క్రింది విధముగా వర్ణించినాడు. 

“పాడిదె వేగురుచుక్క పురుహూతు దిశను 

నుడురాజునట పక్సిమోదధికే(గె 

కొక్కొరోకో యని కుక్కుటమ్ములును 

వెక్కసమ్ముగ (మోసె వినువీథినంత 

తెలతెల వారెనల్‌ దిశలు దీపించె! 

గమలముల్‌ వికసించె( గాంతి శోభిల్ల 

కమలారి సంపూర్ణ కళలొత్తిగిల్లె 

నుగాంధ తతివీడె నోషధుల్‌ వాడె 

నగ జన్ములు వేడ్క నర్హ్యమ్ములొస(గ 

రవి కాంత సిలలంత రా-జుచునుండ 

దివిజేందు మేడపై దీపించునట్టి 

పదియాజువన్నెయౌ బంగారు తోడ. 

గుదురైన మాణిక్య కుంభమోయన(గ 

ముక్కంటి వలచూపు ముగురైన రూపు 

జక్కవలకు విందు జారుల కుందు 

కలువల పగవాడు [గహముల తే(డు 

నలరి భానుడు నుదయాచలంబెక్క” 

ద్వితీయాశ్వాసమున నాలుగవ లీలలో నున్న పై వర్దనయే గాక తృతీయాశ్వాసము లోని 
పదునైదవలీల యందు ఉ్యగుడు మేరువును భేదించి సువర్ణమును గొని మధురకేతించిన 
సందర్భమున “పొడిచెవేగురుచుక్క పురుహూతుదిశను” అని ప్రారంభించి “అత్తటీ 
సూర్యోదయంబై చెలంగె'నని అయిదు ద్విపదలలో వర్ణించినాడు , ఈ వర్ణన మూలమున 
లేదు. 
కన్యాసాందర్యవర్ణన వ్‌ 

చొక్కనాథ చరితమునందలి నవమాశ్వానములోని అఖువది నాలుగవలీలలో 
తిరువేంగళకవి కన్యాసౌందర్యమునిట్లు వర్చించినాడు. ఈ వర్ణన మూలమున లేదు. 


1. వోలాస్యమావోత్మ్యము. పుట 39. 
2. చొక్కనాథ చరీ[త. వుట 39. 
3. చొక్కనాథ చరిత. "పుట 100: 


160 కావ్య శిల్పము 

“ ఆకన్నె యౌవన (పాప్తయై నంత, 

జేకొని యాబాల శృంగారమెన్న 

నాకురులానెణు లా గొప్పకొప్పు 

నాకన్నులా చన్నులా యారు తీరు 

నోమోము నాగోము నాదంత పంక్తి 

నాముక్కు నా చెక్కులా చక్కదనము 

నాబాహు లోమోహానాధ రోష్టమ్ము 

నా బాగు లాలాగు లా కౌను మేను 

లా చేతు లా రీతు లాకాళ్లువేళ్లు 

లా చూపు లారూపు లాచంకపొంక 

మాతొడ లానడ లామెడ కడుపు 

నా తేట లామాట లాసాంపు పెంపు 

నాశోభ యానాభి యాతిన్నదనము 

లా శీల మాగుణ మాయౌవనంబు 

మరునకునైనను మరులు పుట్టించు”, 
వివాహవర్ణన 

పచృకప్పురపు తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమునందలి ద్వితీయాశ్వాసము లోని 
ఆజవలీలలో తటాతక కళ్యాణమును పురమును శృంగారించుట నుండి మొదలుకొని 
పరిమళ, శోభన, భోజనాది [దప్యములను సమకూర్చుట, భూపతులకు ఆవ్వానములంపుట, 
విడుదు లేర్పాటు చేయుట. పెండ్లికూతురు నలంకరించుట, శివుని పెండ్లి కొడుకును 
జేయుట, కంకణములు బాసికములు ధరింపజేయుట, పెండ్లికుమారునెదుర్కొని తోడి 
తెచ్చుట. సేనలు జల్లుట ఉత్తరఫల్లుణి నక్షత శుభముహూర్తమున శివుడు తటాతక 
వేద శాసోక్తరితినిపాణి గహణము గావించునంతవరకు దేశీ పద్ధతిని రమణీయముగా 
వర్ణించినాడు. హాలాస్యమాహాత్మ్యమున తటాతక కళ్యాణము తొమ్మిదవ అధ్యాయమున 
అరువది శ్లోకములలో వర్ణింపబడియున్నది చొక్కనాథ చరితము నందలి వర్ణన 
మూలమునకు యదాతథాను వాదముకాదు. . 

వివాహ వర్ణన చొక్కనాథ చరిితమున కతియాశ్యాసమున తేలక 
కూడా నున్నది. ఇందు తిరువేంగళకవిఉ(గపాండ్యుని వివాహమును శుభలేఖలంపుటతో 
(పారంభించి నగరు. శృంగారించుట, మంగళ స్నానములాచరింపజేసి పెండ్లికుమార్తె 
నలంకరించుట, ఉ్యగుని పెండ్లికుమారుని జేయుట, బాసికములు ధరింపజేయుట, 

స్త్‌ 

1. చొక్కనాథ చర్విత. పుటలు 348, 349. 
2. చొక్కనాథ చర్విత. పుటలు 566-62 వరకు. 
3. హాలాస్యమాహాత్మ్యము. పుటలు 50-52 వరకు. శో. 58-117 వరకు. 


చొక్కనాథ చర్మిత 161 


మంగళ స్మూతధారణ వరకు పర్ధించినాడు.., ఈ వర్ధన మూలమున పదునాణవ అధ్యాయమున 
ఏబది యాయి శ్లోకములలోనున్నది. కాని చొక్కనాథ చరి తమునందలి ఉ(గుని వివాహవర్థన 
మూలానుసరణము కాదు. దేశీరితిలో స్వతం్యతముగా కవి రచించినాడు. 


విరహవపరన 
ణ్‌ 


చొక్కనాథ చరితమున సప్రమాశ్వాసములోని నలువది నాలుగవలీలలో తిరువేం గళకవి 


చొక్కనాథుని విరహమును ఈ (క్రింది విధముగా వర్ణించినాడు. ఈ వర్ణన మూలమునలేదు. 


“అప్పుడా మధురేశుడాదేవి. బాసి 

కప్పయె్య మోహాధికమ్ముచేమేను 

తెలతెల(వాణి కుత్తిక వెచ్చపుట్టి 

తలయేఖు వుష్టిను దాపమ్మువొడమె 
జడగట్టేనెబులును సగమాయెనొడలు 

నడర నెమ్ములు తోలునయ్యదేహమ్ము 

నీరీతితోడ నెంతేనియువగల 

మారసంవోరుడా మారుని బారో బడలేక యున్నాడు. 


గర్భిని (స్తీ వర్ణన మరియు ప్పుతికోదయవర్ణన 


చొక్కనాథ చర్మితమునందలి ద్వితీయాణసములోని ఐదవ లీలలో మలయధ్యజుని 


భార్య గర్భవతిరమైన సందర్భమున తిరువేంగళకవి యామె గర్భచిహ్నలను 


''మజీయంతటను నెలమసలె నానతికి 

నరుదుగా కోరికలగ్గలంబయ్యు” -నను ద్విపదతో నారంభించి 
''అంసోత్తరీయమ్మునంతంతసడల 

హంసయానకునడలల సతగాంచె' - నను ద్విపదవరకు వర్జించి 

“ఉవిద యీరీతి గర్భోక్తచిహ్నములు 

సవరింప నవమాస సాన్నిధ్యమైన 

నాడు రూపమున లీలామోదమునను 

మూ(డు చన్నుల జగన్మోహిని గాంచె నని తటాతక జననమును వర్ణించినాడు 


ఈ వర్ణన మూలమున లేదు. 
గర్భిని స్తీ వర్ణన మరియు పుతోదయ వర్ణన 


తృతీయా శాసములోని పదునొకండవ లీలలో తటాతక గర్భవతియైన విధమును 


తిరువేంగళకవి ఇట్లు వర్ణించినాడు. ఇది మూలమునలేదు. అందు తటాతక గర్భము 


ls 
2 
3; 
4 


చొక్కనాథ చరిత. పుటలు 78-82 వరకు. 

. హాలాస్యమాహాత్మ్యము. పుటలు 73-75 వరకు. శ్లో. 2-57 వరకు.. 
చొక్కనాధ చరిత. పుట 233. 

. చొక్కనాధ చరిత. పుటలు 47,48. 


162 కావ్య విల్పము 


ధరించినదని పదునైదవ అధ్యాయమున రెండవ శ్లోకమున నున్నది. బొక్కనాథ చరితము 


నందలి వర్ణనమిది. 
“పతికిని సంతోషభావంబు(గలుగ 
నతివేడ్క గర్భచిహ్నలు దోచెనపుడు 
తమ్మిమొగ్గల దుమ్మెదలు (వాలినట్లు 
కొమ్మకుచముల ముక్కులు .నల్లనయ్య' 
దన వంశమెల్ల వర్ధన మొందు కరణి 
వనితకు మధ్యమ్ము వర్థిల్ల(దొడ(గె 
భవునం శమగుట నాభవుమెడకప్పు 
నవకమై గంభీరనాభిక వెడలి 
యమున నా(గాఖిమ నందెనో యనగ. 
గమలాక్షి నూశగారు కార్కొన(దొ(డగె( 
తన కుమారుని కీర్తి ధరనిట్లు పర్వు 
ననునట్లు వెల్ల నాయను నింతిమోము. 
భూమెల్ల నేలు నీ ప్యుతుడన్‌ మాడి 
భామకు మృత్తికపై(గోర్కు అెస(గె 
నడపు జాడ్యంబాయె నళినలోచనకు, 
గుడు పులు దఅగెంగోర్కులు ఘనమాయె”. నని వర్ణించి వెంటనే 

ఉగపాండ్యుని జననము నిట్లు వర్ణించినాడు. 
“తళుకొత్తువేడ్క సౌందర్యనాయకుడు 
జలజన్నేతకును బుంసవన సీమంత 
కర్మాను కృత్యముల్‌ గావించి మించి 
కూర్మి పుతు(డు గల్ల! గోరుచునుండె( 
దలప ముమ్మెల తటాతక పుణ్యసతికి 
నెలలు తొమ్మిదియును నిండిన పిదప 
నుత్తమాంగమ్మున నొక జడతోడ( 
జిత్తజాకృతి(బోలు చెలువంబుదాల్సి 
వెలయంగ శుభలగ్న వేళలయందు( 
గులదీపకుండైన కొడుకుద్భవించో 


అ ee Ete య yt 
క. హాలాస్యమాహాత్మ్యము. పుట 70. 


2. చొక్కనాథ చర్విత. పుట 74. 
3. చొక్కనాథ చరిత. పుట 74. 


చొక్కనాథ చర్మిత 163 
వృద్దాప్యవర్థన 

చొక్కనాథ చర్మితమునందలి ద్వితీయాశ్వాసములోని ఐదవ లీలలో మలయధ్య్వజాడు 
తన కుమార్తెయగు తటాతకకు రాజ్య పట్టాభిషేక మొనరించు సందర్భమున తనకు 
వృద్ధాప్యము సమీపించినదని అమాత్యవరులతో దెలుపును. మలయధ్వజుని వాక్యమును 
కవి ఇట్లు వర్ణించినాడు. 

“వయసు ప్రాయమువేయె వార్ధకమాయె, 

బియభోజనముసేయ( బీతి లేదాయె - 

దృష్టిముష్టులు దరిగె దేహమ్ముసడల 

నష్టభోగములపై నాసలు నుడిగె. 

దలవణ(క(గంజొచ్చె దంతముల్‌ వదల 

పలుమాటలకు( జవుడ్పడెవినరాదు. 

మూలమునందీవర్ణన లేదు. అందు మలయధ్యజపాండ్యుడు 

“నిజాంతకాలేపుతీ మమాత్యసహితో విధినాభ్యషిచ్య” అని మ్మాతమే కలదు, 
వైఖానదివర్హన 

తిరువేంగళకవి బొక్కనాథ చరి(తమున ఎనిమిదవలీలలో వైఖానదిని 
శృంగారలక్ష్మిగను, ముక్తి నిశ్శేణిగను వర్ణించినాడు. ఆ వర్ణనమిది: 

“వేగావతీ నామ విఖ్యాతిమించి 

బాగొప్ప వైఖనాబరగె నచ్చటను 

నందు రక్తాబ్దంబులందుల తూండ్లు 

నందుసైకతములు నందు శెవాల 

మందు జక్కవలును నందుల బిసము 

అందుల వెలిదమ్ములందు బేడిసలు 

నందుల జలవేణులందు బిందువులు 

నందుల జల(మోత లందుల సుళ్లు 

నందుల పుష్పమ్ము లలరు పుప్పొళ్లు 

నందంద నందును నందము గాగ 

వరుసపాదమ్ములు వడినూరువులును 

నఖుదైన జఘనమ్ము నాజణును గుచము 

లాబాహువుల్‌ ముఖమా న్మేతములును 

నాబాగులగు వేణులామౌక్తి కములు 





1. చొక్కనాథ చరిత. పుట 49. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 47, 117 వ శ్లోకపాదము. 


164 


కావ్య న్‌ల్పము 


నానూపురంబుల యందు నాదములు 
నానాభి గాంభీర్ణమాచిత వస్త 
మనువంద'దనయందు నంట(గలవెల్ల. 
దన యొపిదమునకు దానకంబగుచు 
లాలిత శృంగార లక్షియై యొప్ప( 
గూలంకషానూన ఘుమఘుమ ధ్వనులు 
కూర్మంబు నొరసి దిక్కుల( జెప్పవెలసి 
నిర్మలోన్నత ముక్తి నిశేణియగుచు. ” అని వర్ణించి దాని మహత్త్వమును- 
“నిత్యాశితులకిచ్చు నెమ్మితో నెపుడు 
నత్యంత వుణ్యాఘ యమరు నావైఖ 
యందు గృతస్నానుళలైన వారలకు, 
జెందవు దురితముల్‌ చేరు పుణ్యములు 
నాయేటిదరినున్న యా భూమి జనులు 
నే యాపదలు లేక యెసగి యే. పొద్దు 


. ధనధాన్యముల చేత ధర్మంబు చేత 


ఘననీతి వర్తన గలిగి యుండుదురు 

నా పుణ్యనది మహిమాతిశయంబు 

లాపరమేష్టికి నలవియెపాగడ”, - అని వర్ణించినాడు. 

మూలమున ఈ వైభఖానది వర్ణనలేదు. అందు 'అన్నగర్తాపగా నయనం అను 


పండెండవ అధ్యాయమున 26 వ శ్లోకము నుండి 49వ శ్లోకము పరకు గంగానది వర్ణన 
కలదు. తిరువేంగళకవి గంగానదికి మారుగా వైఖానదిని వర్ణించినాడు. 


మహాంభోరా?ి వర్ణన 


చొక్కనాథ చర్మితములోని తృతీయాశ్వాసమున గల పదుమూ(డవ లీలలో అబ్బులు 


ప్పాంగి వచ్చిన సందర్భమున తిరువంగళకవి మహాంభోరాి వర్ణన గావించినాడు. 
మూలమునంది వర్ణన రెండున్నర శ్లోకములలో ఈ కింది విధముగనున్నది. 


1. 
2 
3. 


“అంభస్సంఘట్టనేద్భ్ఫూత తూర్యధ్వని సమాకులం!' 
దుష్ట సత్వానేక భట పరిపూరిత పార్వుకం |140!! 
“జల (పవాహసంఘట్టం శంఖ ఘోష సమాయుతం 
డైణీకృతోర్మి సంఘాత పురశ్చరవిజృంభితమ్‌ !14]1!! 
“స్వరాజ్య్మగహణోద్యుక్త పరసైన్యమివాగతం 

CSR TDR os a.) 421 


చొక్కనాథ చరిత. పుట 68, 69లు. 


లాస్యమాహాత్మ్యము. పుటలు 62, 63. 


హో 
హాలాస్యమాహాత్మ్యము. సముదతాడనమను పదుసడవ అధ్యాయము. పుట 78. 


చొక్కనాథ చర్మిత 165 

చొక్కనాథ చర్యితమునందలి వర్ణనమిట్లున్నది. 

ఘనతరోత్తుంగ న్నక కూర మత్స్య 

కుండలి ఘన శంఖ కూర్మకర్కటక 

మండూకముల చేత మపామించుదాని 

నీ(టియంగనలును నీటి గుజ్జములు 

నీటి మానవులచే నెగడెడుదాని 

వరమణి హరినీల వ(జ _పవాళ 

మరకత వైడూర్య మాణిక్యపుష్య 

రక్త గో మేధిక రాజిత రాగ 

మౌక్తికములచేత మలనిన దాని 

ఘనతరార్భటులను ఘన తరంగముల 

వినువీధికెగయంగ వెన(బర్వు దాని 

వదలక ఘుమఘుమ ధ్వనుల నుప్పాంగి 

పది దిక్కులను నిండి పజితెంచు దాని 

కడలేని ధర్మార్ధకామ మోక్షంబు 

అడరి పుణ్యక్షేత మది చొజరాక 

మితిలేని కోపాగ్ని మేకొన్నయట్టి 

గతిబడబాగ్నిలో? గర(గిన దాని”. 
కొలను వర్ధన 

వోలాస్యమావోత్మ్యమునందలి ఏబది నాలుగవ అధ్యాయమున ఆరవ శ్లోకమున 
నున్న “తతాస్థిపావనం తీర్థం అను వాక్యమును ఆధారముగా గొని తిరువేంగళకవి 
చొక్కనాథ చర్మితమున సప్రమాశ్యాసములోని నలువది యేడవ లీలలో “మూలములోని 
పావన తీర్థమను మాటతో తృప్తి చెందక పదుమూడు ద్విపదలలో రమ్యముగా నొక 
కొలనునే ఇచట గల్పించి మాలోపమాలంకారమున రమణీయముగా వర్ణించినాడు. ఈ 
వర్ణనమును 

“ఘనమైన యొకమమహా కమలాకరమ్ము” అను చరణముతో (ప్రారంభించి 

“చెన్నొంద నా సరసీరువాకరము అనుచరణముతో ముగించినాడు. 

తిరువేంగళ కవి శైలి నుదహరించుపట్టున దీని నుట్టంకింతును. 





1. చొక్కనాథ చరిత. పుట 84, 85లు. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 19]. 
3. చొక్కనాథ చరిత. పుట 247, 246లు. 


166 కావ్య శిల్పము 


వర్షవర్ణన 
చొక్కనాథ చర్మితమునందలి తృతీయాశ్వానములోని పదునాలుగవలీలలో 
పచ్చకప్పురపు తిరువేంగళకవి "వర్షము' నిట్లు వర్ణించినాడు. ఇది మూలమునలేదు. 


కళళ 


ఇ భశ 8 త క 9 నద త ఏ దగి ఓ త ఇ ఇ ఉ త ఆ ఇ 8 ఓ ఇభ ఏ ఈ త ఈ క 8 ఉ త ౫ ౫ ౪ ఈ ఈ ఉ ఉ ౫ ౨ ఈ ౫ ౫ 


ప్రాచీన పతి యాజ్ఞ _పబలి మేఘములు 
కామకాలమ్మున శ(తువు మీద 
నా మని దండెత్తు నవసరమ్మునను 
జయభేరి [మోయించు చందమ్ము గాంగ 
రయమున మంద గర్జనముల నడరె 
బలిమైన చతురంగ బలముల మాడ్కి 
బలువన్నె మేఘముల్‌ (పబలెనల్‌ దెసల 
దారుణ కరవాల ధారలో యనగ 
కాయి మెబుంగు లొక్కట పిక్కటిల్ల 
వరుణుండు వట్టన వడి కార్ముకంబు 
సరవిని(దగ నింద చావమ్ము దో/చె 
మునుకొని చాపవిముక్తంబులైన 
ఘనతర సిత సాయకంబులో యనంగ 
మొనసిశంపాజాలములు గాగ బట్టి 
గొనకొని వర్షించి కుంభ వర్షములు 
సాం్యదమై రక్తమాంసంబుల రీతి 
యింద గోపంబులు నిలనిండ౧బర్వె 
కామంబు బో(దోలె సంతోషముగను 
నామని యుప్పాంగి హర్షించినట్లు 
నదులు తటాకముల్‌ నవసరోవరము 
లుదక పూరమ్ములై యొప్పెనల్లడల"”,. 
అనావృష్టి వర్ణన 
హాలాస్యమాహాత్మకమునందు ఏబది నాలుగవ అధ్యాయమున 
“అనావృష్ట్యాకదా చిత్సత్తటాకో నిర్భలో భవత్‌ 
శరారిః పరిఖిన్నస్సన్‌ (భామావారకాంక్షయ్యా" అను శ్లోకమున నున్న "అనావృష్టి 
యను మాట నూతగా గొని చొక్కనాథ చర్మితమున సప్రమాశ్వాసములోని నలువది యేడవ 





1. చొక్కనాథ చర్విత. పుట 88, 89లు. 
2. హాలాస్య మాహాత్మ్యము. పుట 190. శ్లో. 4 


చొక్కనాథ చర్మిత 167 
లీలలో తిరువేంగళకవి పదుమూడు ద్విపదలలో ఆలంకారికముగా ఈ [కింది విధముగా 


ఇ 29 శ చి చచి ల శ వ ఆ ఉ క ద వ త ఈ ౫ ఏ ఉ ఏ ఉ ఉ ఏ ౨ ఏ 2 ఇ ౪ అ ఈ ఏ ఆ వి ఈ ౫ & వి 5 ఇ ౫ ఈ 


ఆరాజ్యమంత యవ(గవహాంబెస(గి 

వానలు లేక త్మీవాకారమగుచు 

భానుకర పభా పటలమ్ము మెజసి 

యేదిక్కు( జూచిన నెండలనెండి 

మేదిని. గలదెల్ల మృగపక్షి జంతు 

సంతతి మృగతృష్ణ సంతాప మంది 

కాంతార వితతి శుష్కమ్ముల మణియు 

భూచరులంబరమ్మును గోరుచుండ 

ఖేచరులాధ్యాతికిని బోదమనగ 

భూచరాధిపులు ద్యోభూమిమేలన(గ 

నీ చందమున ధాతి యెల్ల పేటిల్ల 

నీరు నీరిని, గోర నిబిడ మారుతము 

మారుతమ్మును గోర మజీతర్మువజము 

తరువుల నీడ లెంతయు వేడ్క(గోర 

ధర నిట్లు బర్వె నాతపమవోబుతువు 

గుంట కాలువలెల్ల కూపముల్‌ చెబువు 

లంట పట్టెను సైకతావాల మగుచు( 

గాగ(గుళీరముల్‌ గర(౧6 గర్మటము 

వేగ కచృపములు వెచ్చెమచ్చెములు 

తూలెను మకరముల్‌ దునిసె సర్పములు 

సోలను మృగపంక్తి సారిగ. బక్షులును 

(సుక్కిరి యమరులు సురిగిరి _పజలు 

చిక్క భూతగణమ్ము చిట్లు శేలములు 

కాకయ్యవనములు గమల సంయములు 

నింకె వారిధులుడుకత్తె నంబరము 

వయ్యలయె ధరితి వస్సెనాకసము, 
యుద్ధవర్థన 

చొక్కనాథ చరితము నందు ఎడనెడ పాండ్య చోళరాజుల మధ్య జరిగిన 
యుద్ధములు వర్ణింపబడినవి. 21వ లీలలో దేవ పాండ్యునకు చోళరాజుతో, 20వ లీలలో 





1. చొక్కనాధ చరిత. పుటలు 246, 247. 


168 కావ్య శిల్పము 
పాండ్య రాజుకు చేది రాజుతో, 33వ లీలలో పొండ్యరాజుకు కాడ్వెట్టియను చోళరాజుతో, 
34వ 36వ లీలలలో పాండ్యచోళ రాజులకు, 49వ లీలలో అనంత గుణ పాండ్యునకు 
చోళరాజుతో జరిగిన యుద్ధములు వర్ణితములు. ఇవికాక మొదటి లీలలో ఇందునకు 
వృ(తాసురునకు యుద్దము సంక్షిప్తముగాను, ఆజవలీలలో తటాతకజై_తయ్యాతకై వెడలి 
ఇివునితో జేసిన యుద్ధమును శృంగారాత్మకముగను, పదునాలుగవలీలలో ఉగపాండ్యుడు 
ఇందునితో చేసిన యుద్ధమును వీరోచితముగను, తిరువేంగళకవి వర్ణించినాడు. 

చొక్కనాథ చర్నితమున తృతీయాశ్వాసములోని పదునాలుగవ లీలలలో ఉగ 
పాండ్యునకు ఇందునకు జరిగిన యుద్ధమును తిరువేంగళకవి ఈ (క్రింది విధముగా 
వర్ణించినాడు. 

పటన యిందుడత్యంత రోష 

మున యుద్ధసంరంభమునకు నేతెంచె 

నతడును సన్నద్దుడై య్యుగమునను 

జతురంగ బలముల సంఖ్యతోనిలిచి 

పడమట: దూర్చున( _బాపించినట్టి 

జడధులు దలపడు చందమ్ము దోంప 

బలభేది సేనలు పాండ్య సేనలును 

దలకొని ద్వంద్వ యుద్ధము సెయుచుండ 

నాదేవ మానవులాహవ గరిమ 

యాదేవ రాక్షసులందు లేదయ్యె 

నప్పుడు దేవేందు(డతి రౌద మెసన(గ, 

*త్రప్పక నాపాండ్య ధరణీశు జూచి, 

_(గూర్యాస్తములనేయ' గుపితుడెయత(డు 

దారుణాస్త్రమ్ముల(దను వెల్లనించ 

నాగ్నేయ బాణమ్ము హరిహయుడేయ 

వజ్జతో వారుణ్యాస్తమ్మున దృంచె 

నురగ్యాస్త మాజిష్టుడు.గుడైయేయ 

గరుడ్యాస్తమున నది ఖండించివైచ 

నెన్ని బాణమ్ముల నింద్రుండేసినను 

నన్ని బాణమ్ముల నవియెల్లనణ:చె 

నసియెత్తినను నతడసియెత్తిదునిమె 

ముసలమ్మునెత్తిన ముసలాన( దునిమె 

దనర ఛతీణాయుధంబు లేసినను 


* ఈ చరణము ముదిత (గంథమున లేదు. ఇది డ1051 కాగితపు _పతిలోనిది. 


చొక్కనాథ చర్మిత 169 

మనుజేందుడవ యొల్లు మగ్నంబు సేసె 

నంతవ్యజాయుధం బతి శక్తి బూన 

పంతమ్ముతోనది బయలుగా( జేసి 

యాచొక్కనాథుని నాత్మలో నిల్చి 

భూచరులెల్ల నద్భృుతమంది చూడ 

శకుపై నత్యంత సాహసమ్మునను 

జ[కాయుధము పాండ్యజనపతివైచె 

నది శెలమగలించు నశని చందమున( 

(దెదశనాయకుని యూర్జిత శౌర్యముడుగ 

హాటకరత్న దీపాకీర్ణ మౌళి 

కోటీరమగల నుగ్గులగాగం గూల్చె”, 

మూలమునందీ యుద్దవర్జ్దన పండెండు శ్లోకములలో నున్నది. హాలాస్య 
మాహాత్మ్యము సందు వృతారిమౌళి భేదనమను పదునెనిమిదవ అధ్యాయమున వర్ణింపబడిన 
దానికి చొక్కనాథ చర్మితమున నున్న యుద్ధ వర్ణనకు _పధానముగా ఒక భేదము 
గనించుచున్నది. మూలమున ఇం(దోగుల మధ్య జరిగినది ద్వంద్యయుద్దము. చొక్కనాథ 
చర్మితలో ద్వంద్వ యుద్ధమే కాక ఇరుసేనల మధ్య యుద్ధము జరిగినదని తిరువేంగళకవి 
_వాసినాడు. 

వోలాస్యమాహాత్మ్యమునందు నలువది యొకటవ అధ్యాయమున పాండ్య, చోళ 
సైన్యములకు జరిగిన యుద్ధమును 

“అన్యోన్య మభవద్యుద్ధం సెనయోరుభయోరపి' 

శృస్తాస్త పాతనం ఘోరమతి నృత్య కబంధకమ్మ్‌!! అని ఒకే ఒక శ్లోకమున 
వాసియుండగా చొక్కనాథ చరితమున షష్టాశ్వాసమున ముప్పది నాలుగవలీలలో 
తిరువేంగళకవ ఇరువది ద్విపదలలో విపులముగా, రమణీయముగా వర్ణించినాడు. 
ఇందలి పదునొకండు ద్విపదలలో యుద్ధరంగము అంబోధిచందమున నున్నదని 
ఆలంకారికముగా వర్ధించినాడు. ఈ వర్ణన కవి వర్ణనావైశారద్యమునకు చక్కని నిదర్శనము. 
ఆ వర్థనమిది. 


 సలుపంగ నాయిరు సైన్యంబులందు 
నరయ(గ ద్విరదము అరదముల్‌ గాంగ 
నరదముల్‌ గజములై యవనిపైగ్యదెళ్ల 





1. చొక్కనాధ చరిత. పుట ౪0, 91లు. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 81,82లు. శ్లో. 50-62 వరకు. 
ర. హాలాస్యమాహాత్మ్యము. పుట 159. శ్లో. 26. 


170 


కావ్య శిల్పము 
వరవీరభటులు నశ్వములైరి మణియు 
పరగనశ్వములు గాల్బలములై యొప్పె 
నవని వాలిన కరులచముల్‌గాంగ 
నవచామరములు ఫేనంబులు గాంగ 
ఘనతురగములు నకమ్ములు గాంగ 
ధనువులాషీవిష తండముల్‌ గాంగ, 
బడగలు జలగణ పంక్తులు గాంగ 
వడిిరోజములు శెవాలముల్‌గా(గ 
రథ చ|కములు కూర్మరాజులు గాంగ 
రథములు యాన పా[తమ్ములుగాగ 
తేలెడు పక్కెరల్‌ తెఅలునుగాంగ, 
గాలాటి* శంఖ కర్కటములు గాంగ 
సకలాయుధములు మత్స్యంబులుగా(గ 
(బకటిత కోపాగ్ని బడబాగ్నిగాంగ. 
దూకొని నాదముల్‌ తుములమ్ముగాంగ 
జేకొన్న జయలక్ష్మి క్రీ లక్ష్మి గాంగ 
ముక్తాత పషృతమంబుజములు గా(గ 
రక్తపూరమ్ము నీరంబులు గాంగ 
నంభోధి చందమై యద్భుతంబెస(గ 
జృంభిత హృదయులై చెలరేగి నలుపు”, 


తీరయాతా వరనలు 
థి ౯ 


(స తిరువేంగళ కవిబొక్కనాథ చరిత్రములోని ఆజివ లీలలో తటాతక గావించిన 


తీర్థయాతను మూడు పుటలలో విపులముగా వర్ణించినాడు. 


(1) ఉగపాండ్యుడు జైతయాత గావించి మరలివచ్చుచు .వివిధములైన పుణ్య 


క్షేతములను తీర్థములను దర్శించుకొనిన వర్ణన పదునైదవ లీలలో గావించినాడు.్న 
ఇందు రామేశ్వర క్షేత _పసక్తి పముఖమైనది. 


(11) ముప్పది తొమ్మిదవ లీలలో వరగుణ పాండ్యుని తిరువెడమరుదూరు 


య్యాతను వర్షించినాడు 
ణి 4. 





ఉ (౦ గై 


చొక్కనాధ చర్విత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 


పుటలు 17/7, 1/78. 
పుకులు: 55 5657. 
పుటలు 95-97. 
పుటలు 197-200. 


చొక్కనాథ చర్మిత 171 


చొక్కనాథ చరితము శెవ కావ్యము గావున ఇందు విభూతి మహత్వ, ర్నుదాక్ష 
మహత్వ్వాది వర్ణనలు గలవు. (గంథ విస్తరణ భీతిచే వీనినిట వాయుట లేదు. నవమా 
శ్వాసములోని అఖువదెయవ లీలలో విభూతి మహత్తు వర్ణన. అజువది యొకటవ 
లీలలో రుదాక్ష మహత్వ వర్ణనలున్నవిి 

ఆలంకారికులు చెప్పిన అష్టాదశ వర్ణనలకు ఒదగని అనేక వర్ణనలు చొక్కనాథ 
చరితమునందున్నవి. ఇవి కవి భావనా పటిమకు నిదర్శనములుగా నున్నవి. వానిలో 
కొన్నింటిని గూర్చి ఇట _వాయుదును. 
నవరత్నాదుల వర్ధన 

£9 


చొక్కనాథ చర్మితమునందు పదునేడవ లీలలో తిరువేంగళ కవి మూలము 
ననుసరించుచు సంక్షిప్తముగా వలుని వృత్తాంతము, నవరత్నాదుల వర్ణనము ముప్పది 
యైదు ద్విపదలలో గావించినాడ్ము. ఈ వర్ణన హాలాస్యమావాత్మ్యమునందు నవరత్న 
వ[కయమను ఇరుపది మూడవ అధ్యాయమున ఒక వంద అరువది నాలుగు శ్లోకములలో 
విపులముగా నున్నది _. | 
సిద్ధ వేష వర్తన 

చొక్కనాధ చరితము నందలి చతుర్థాశ్వాసములోని పందొమ్మిదవ లీలలో తిరువేంగళ 
కవి చొక్కనాధుని సిద్ధ వేషమును “కుటు చకెంజడ లును గుచ్చిలికంథ' అను చరణముతో 
_పారంభించి “రసికుడై ధరియించి రాజమార్గమున అను చరణము వరకు 5 ద్విపదలలో 
వర్ణించినాడ్యు. వాలాస్య మాహాత్మ్యమునందలి సిద్ధ చర్మితమను ఇయివది యాజవ 
అధ్యాయమునందు హాలాస్యనాధథుని సిద్ధ వేష వర్ణనము 9 శ్లోకములలో నున్నది. 
తెనుగునందలి వర్ణన మూలానుసరణముగా కాక స్వతం(తముగా నున్నది. 
చొక్కనాథుని సమ్మోహనాకార వేష వర్ణన 

చొక్కనాథ చర్మితమునందలి పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ లీలలో 
చొక్కనాథుడు దారుకావనము నందలి మునిపత్నులు తమంతటి పత్మివతలు లేరని 
యహంకరించగా వారి పతివతాచారములు సూతమని సమ్మోహనాకార వేషమును 
ధరించి వచ్చెను. హాలాస్య మాహాత్మ్యము నందు అట్లు వచ్చిన సుందరేశ్వరుని 
సౌందర్యమును వలయ వికయమను ముప్పది యెనిమిదవ అధ్యాయమున “సుందరే శస్య 
సౌందర్యం మనోజ్ఞాతి మనోహరం," అని యుండగా తిరువేంగళ కవి తన భావనాశక్తిచే 


చొక్కనాధ చరిత. పుటలు 325, 326. 

చొక్కనాథ చరిత. పుటలు ౩35, 336,337. 

చొక్కనాథ చరిత. పుటలు 108-110 వరకు. 

హాలాస్యమావాత్మ్యము. పుటలు 102 నుండి 109 వరకు. శ్లో. 22-185 వరకు. 
చొక్కనాథ చర్విత. పుట 116. 

హాలాస్యమావాత్మ్యము. పుట 117. శ్లో. 6-10 వరకు. 

వాలాస్యమావోత్మ్యము. పుట 152. మూడవ శ్లోకపాదం. 


NOG S£OM™ 


172 కావ్య శిల్పము 


చొక్కనాథుని రూపమును “గురు కెంజడలును జిలుగు చందురుడు అను చరణముతో 
మొదలిడి “కలిగి సమ్మోహనాకార వేషముని అను చరణము వరకు ఆరు ద్విపదలలో 
వర్ణించినాడు,. 
గొజులసెట్టి వేష వర్ణన 

శాపవశమున వైశ్యుల యిండ్ల బుట్టిన దారుకా వన (స్త్రీల విమోచనమునకై 
సుందరేశ్వరుడు వైశ్య వేషము ధరించి వచ్చిన వర్ణనము వాలాస్య మావాత్మకమున 
పలయ వికయమను ముప్పది యెనిమిదవ అధ్యాయమున అయిదు క్లోకములలో 
వర్ణించియున్నద్ని. బొక్కనాథ చర్మితమున పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ 
లీలలో చొక్కనాథుని గాజులసెట్టి వేషమును తిరువేంగళ కవి 'చొక్కనాయకుడు గాజుల 
సెట్టియగుచు' అను చరణముతో (పారంభించి 'బుజముపై గాజుల పొది చాలబెట్టి' అను 
చరణము వరకు పదునైదు చరణములలో స్వతం్యతముగా వర్ణించినాడు. 

వెశ్య వేషధారియైన సుందరేశ్వరుడు వైశ్యవీధి కేతెంచిన సందర్భమునందు 
మూలమున “వైశ్య వీధ్యామటన్‌ ప్రాహ వైశ్య వేషధరోహరః అని మ్మాతమే యుండగా 
చొక్కనాధ చర్మితమున తిరువేంగళ కవి 

'గాజాలు బొద్దులు కమ్మదుద్దులును 

గాజులు గొనరారొ గాజులో యనుచు అను ద్వొపదతో నారంభించి 

'మాధుర్యపుర రాజ మార్గమ్ము బట్టి 

వీధి వీధుల సెట్టి వేడ్కతో దిరుగు" అను ద్విపదపరకు తొమ్మిది ద్విపదలలో 
మూలమును పెంచి వర్ణించినాడ్యు. ఈ వర్ణన కవి భాపకతకు లోకజ్జతకు నిదర్శనముగా 
నున్నది. 
కిరాత వేష వర్ణన 

హాలాస్య మాహాత్మ్యమునందు నలువది మూడవ అధ్యాయమున సుందరేశ్వరుని 
కిరాత వేష వర్ధన మూడు శ్లోకములలో నున్నద్యి. దీనిని తిరువేంగళ కవి బొక్కనాధ 
చరితము నందలి షష్టాశ్వానము లోని ముప్పది యాజవ లీలలో 'బోయకాడై తల బొమిడిక 
వెట్టి యను చరణము నుండి 'యోలిమై చెవి సంకులొనరంగ బెట్టి యను చరణము 
వరకు ఐదు పాదములలో అంత్యానుపాసముతో ఆలంకారికముగా, స్వతం(|తముగా 
రచించినాడు. 


చొక్కనాధ చరిత. పుట 158. 

. హాలాస్యమాహాత్మ్యము. పుట 152, 193లు. శ్లో. 18-22 వరకు. 
చొక్కనాధ చర్విత. పుట 16]. 

హాలాస్యమాహాత్మ్యము. 153 శ్లో, 22లో 

చొక్కనాథ చరిత. పుటలు 162, 163. 

హాలాస్యమాహాత్మ్యము. పుట 164. శ్లో ౩3౩-35 వరకు. 

. చొక్కనాథ చరిత. పుట 186. 


లలా ఉ లుగు ల 


చొక్కనాథ చర్మిత 173 


జైనులంపిన మాయ గోవు వర్ణన 

ఈ వర్ణన హాలాన్య మాహాత్మ్యమున ముప్పది యైదవ అధ్యాయమున నాలుగు 
శ్ల్‌కములలో నున్నది. ఇదియే చొక్కనాథ చర్మితమున పంచమాశ్వాసములోని ఇరువది 
యెనిమిదవ లీలలో ఆరు ద్విపదలలో నున్నది. 
నందీశ్వరుని వర్ణన 

జెనులంపిన మాయ గోవును వారించి రమ్మని సుందరేశ్వరుడంపిన Se 
వర్ణన మూలమున మూడు చరణములలో న్నీకింది విధముగా నున్నది. 

“కాన్నత్యాదతిధావళ్యా తైలాసగిరి సన్నిభః ! 22 | 

అత్యద్భుతాతి సౌందర్యం వేషం ధృత్వాక్షణీనతు ' 

లిఖన్నక్షతపదవీం కామార్త ఇవ గర్భయన్‌ !! 23|| 

దొక్కనాథ చరితమున పంచమాశ్వాసమున ఇరువది యెనిమిదవ లీలలో 
చొక్కనాధుడంపిన నందికేశుని వర్ణన “తనర1బహ్మాండ గ్యాతంబుతో నపుడు అని 
పారంభించి 'జెనులంపిన యభిచారహోమమ్ముు ధేనువు ముందర ధృతివచ్చి నిలచె” 
అని తొమ్మిది ద్వివదలలో ముగించినాడ్ము. మూలమున అభిచారహోమమును 
అధికముగా, నందీశ్వరుని వర్ణనను అల్పముగా వర్ణించి యుండగా తెనుగున మాయగోవు 
నల్పముగా వర్ణించి నందీశ్వరు నధికముగా వర్ణించుట విశేషము. 


వల వర్ణన 

చొక్కనాధ చరితము నందలి సప్తమాశ్వాసములోని నలువది నాలుగవ లీలలో 
దాశవాడై పచ్చిన చొక్కనాయకుని వల వర్ణన కవి భావకతకు నిదర్శనము. మూలమున 
'స్వకీయాంవాగురాంచాపి గృహీత్వాస్కంధ దేశతజ్య' అని మా(తమే యుండగా తెనుగున 
చాక్కనాయకుడు 

'అతడట్లకాకని యతి సంభమమున 

చతురత నొకవల సంధించెనంత 

మునుకొని భవబంధములు, ముళ్ళు వేసి 

మొనసి యాశాపాశములు (తాళ్లు జేసి 

మాయాంధకారమ్ము మటీ వల గాగ 

మాయావి తానునై మధురేశ్వరుండు 

వలబుజమ్మున వెట్లి........ అని వర్లించినాడు.. 


ర్స్‌ 

న్న 

[. 
(8 
hE 
0 


లాస్యమాహాత్మ్యము. పుట 143. శ్లో, ౪-12 వరకు. 
చొక్కనాథ చరిత. పుట 146. 
వాలాస్యమాహాత్మము. పుట 144. 
చొక్కనాధ చరిత. పుటలు 148, 149. 
హాలాస్యమాహాత్మ్యము. పుట 222, 42వ శ్లోకపాదం. 
చొక్కనాధ చరిత. పుట 234. 


OM *ROM™— 


174 కావ్య శిల్పము 


అలంకారములు 

“అలం' అను శబ్దమునకు 'కృ' ధాతువు చేరగా అలంకారమను పదమేర్పడుచున్నది. 
“కావ్యమునిది యలంకరించున్ను,' అని కాని “కావ్యము దీనిచే అలంకరింప బడున్ను' అని 
కాని అలంకార శబ్దమునకు వ్యుత్పత్తి. అలంకారమనగా భూషణమని యర్థము. మానవ 
శరీరమునకు వస్తాభరణాదులలంకారములై నట్లు కావ్య శరీరమునకు ఉపమా 
ద్యలంకారములు అలంకారములుగా నున్నవి. అలంకారములను పయత్న పూర్వకముగనే 
ఉపయోగింప వలసిన యవసరము లేదు. భావోద్వేగమున కవికి అపయత్నముగనే 
అలంకార యుక్తమైన భాష వెలుపడును. నిరలంకార రచన యుండనే యుండదు. 
పనిగట్టుకొని ఎవరైన అట్లు (వ్రాసిన అది దిగంబర శరీర దర్శనము వలె అసహ్యాముతో 
కనులు మూయించునే గాని పరవశత్వమున గాదు. మజియు నీ అలంకారములు 
సహజసిద్ధమై రసానంద జనకమునకు పబలకముగా నుండవలయునే గాని తెచ్చిపెట్టుకొనిన 
ఎరువు సొమ్ముల వలె ఎబ్బెట్టుగా నుండి కావ్యానందమునకు ఆటంకము కల్గించునట్టుండ 
రాదని ఆలంకారికుల మతము. సహృదయ హృదయ రంజనమే అలంకారముల 
పరమ (పయోజనము. 

కావ్య శరీరము శబ్బార్థములు గావున అలంకారములును శబ్బార్థ్జాలంకారములని 
రెండు విధములు. అన్నుపాసాదులు శబాలంకారములు. ఉపమాదులర్థాలంకారములు. 

తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితమను తన కాప్యకన్యకను ఏఏ అలంకారములతో 
భూషించినాడో పరిశీలింతము. 

శబ్బాలంకారములలో ఈ కవి వృత్యనుపాన, ఛేకానుపాస, లాటాన్నుపాస, 
అంత్యాన్నుపాస, యమక, ముక్తపద (గస్థములను, పోషించినాడు. అర్జాలంకారములలో 
ఉపమ, ఉృత్పేక్ష, స్వభావోక్తి, అతిశయోక్తి, (కమాలంకారములను పోషించినాడు. 
అర్జాలంకారముల కన్న శబాలంకారములే అధికముగా కన్పించు చున్నవి. 

శబ్దాలంకారములు * వృత్యనుపాసములు 

1... వథమాశ్వాసము కథాన్నుకమణికలో “శివ శివ విశ్వేశ! శ్రీ గిరిజేశ అను చరణము 
నుండి “శివ శివ గణనాథ త్రీవిశ్వనాథ అను చరణము వరకు వరుసగా పదునాల్ను 
చరణములలో “శివి యను రెండక్షరములు పలుమార్లు ఆవృత్తి యైనవి. 
2. _పథమాశ్వాసము మొదటి లీలలో “జయ జయ మమదేవ జయ మహాదేవి అను 
చరణము నుండి మదలుకొని “జయ జయ' పరమేశ సకల (పకాశ అను చరణము వరకు 
పండెం[డు చరణములలో “జయ యను రెండక్షరములు పలుమార్లు ఆపృత్తియై నవి. 





1. “అలంకరోతీత్యలంకారః' 

2. 'అలం(డక్రియతే అనేనేత్యలంకారః' 
1. చాక్కనాధ చర్శిత. పుట ర, /లు. 
2. చొక్కనాధ చరిత. పుట 22. 


చొక్కనాథ చరిత 175 


3. తృతీయాశ్వాసము పండెం[|డవ లీలలో 

“పుష్ప కంబెక్కి యా పుష్పాస్తులీల 

పుష్ప గంథులు వేడ్క పుష్పముల్‌ చల్ల” 
4. చతుర్థాశ్వాసములోని పందొమ్మిదవ లీలలో “విరూపాక్ష నాథుడో అను శబ్దము నుండి 
సౌందర్యనాథుడో అను శబ్దము వరకు ఆరు చరణములలో “నాథుడో యను శబ్దము 
పలుమార్లు ఆవృత్తి యైనది. 
5. చతుర్జాశ్వాసములోని ఇరువది నాలుగవ లీలలో 

“గోతబాణాసన! గోతారివంద్య!" అను చరణము నుండి 

'గోతేశనామ! సత్కుల గోతరహిత అను చరణము వరకు 
నాల్గు చరణములలో గోత శబ్దము, “గోవష్నొ నిర్దగ్గ కుసుమ శరాంగ అను చరణము 
నుండి “గోచరోన్నత మూర్తి గోధర స్ఫూర్తి అను చరణము వరకు నాలుగు చరణములలో 
“గో శబ్దము పలుమార్లు ఆవృత్తియై నది. 
6. పంచమాశ్వాసము ఇరువది యైదవ లీలలో 

“అభయమో సర్వేశ! యభయమో వరద!" అను చరణము నుండి 

“అభయమో పళియంజి! వాలాస్య నిలయ అను చరణము వరకు 
ఆరు పాదములలో “అభయమో అను పదము పలుమార్లు ఆవృత్తియైనది. 
7.  సప్తమాశాసము నలువది రెండవ లీలలో 

'కమలానుజోత్తున! కమలోదరాప్తి అను పాదము నుండి 

“కమలాస్యదేహా! షట్కమలాది గేహి అను చరణము వరకు 

ఆరు పాదములలో “కమల యను శబ్దము పలుమార్లు వచ్చినది. 
6. సప్తమాశ్వాసము నలువది నాలుగవ లీలలో 

“ఈ సుందరాకార నీ శోభనాంగి” అను చరణము నుండి 

ఈ చకోరాక్షిని ఈ చందముఖిని' అను చరణము వరకు 

ఆరు పాదములలో “ఈ యను నక్షరము పునరావృతమైనది. 
9. సప్తమాశ్వాసము నలువది యేడవ లీలలో 

“లోక పాలక వంద్య! లోక్క్తతయాత్మ 


చొక్కనాధ చరిత. పుట 81. 

చొక్కనాథ చరిత్ర. పుట 116. 

చొక్కనాధ చర్విత. పుట 133. 
చొక్కనాథ చరిత. పుట 139. 
చొక్కనాధ చర్విత. పుట 220. 
చొక్కనాథ చరిత. పుట 233. 
చొక్కనాధ చరిత. పుట 250. 


౧౦య*ా*ల౮ల౮లషఏషలటలు 


1/76 


10. 


1. 


12 


13. 


14. 


15. 


10. 
1. 

12. 
13. 


15. 


కావ్య శిల్పము 
లోక (తయాధార! లోకోపకార 
లోక నాయక! పద్మలోచనార్చితుడ” 
అష్టమాశ్వాసము నలువది తొమ్మిదవ లీలలో 
“హరి యజార్చిత పొద! హరి నాగ వరద! 
హరి వైరి వెరి వాహన సన్నుతాఢ్య 
హరి దశ్వధరనాంక! యమిత ధరాంక! 
హరిణశాబక హస్త! హరిచర్మ వనన! 
అష్టమాశ్వాసము ఏబది యాజివ లీలలో 
“శరణు శరణ్య! యోశరణార్థిరక్ష! అను పాదము నుండి 
“శరణు నాస్వామి నా శరణులో గొమ్ము' అను పాదము వరకు 
ఎనమిది చరణములలో “శరణిను పదము పలుమార్దావృత్తి యైనది. 
నవమాశ్వాసము ఏబది ఏడవ లీలలో 


త 


సప్త వారాసుల సప్త శెలముల 


_ సప్తాశ్వరథ సక్త సప్తాశ్వములను' 


అదేలీలలో  “సామగాన్నపియ! సామజ వరద! 
సామజ రక్షణార్చిత పొదపీఠ 
సాముజముఖ జనక సామజ శిక్ష 
సామవేదస్తుత్య స్వామి సర్వేశ 

నవమాశ్వాసము ఏబది తొమ్మిదవ లీలలో 

“సర్వలోకారాధ్య! సర్వ జీవాత్మ! 

సర్వ దేపశరణ్య! సర్వేశయీశ! 

నవమాశ్వాసము అరువది మూడవ లీలలో 

“ధరరథారూఢ భూధర పరిష్కార 

ధర ధరాస్తాకృత ధరసుతాత్మే శ! 

ధర చాపధర! జలంధర దైత్యహరణ! 

ధర కూట నగర కంధర జజాచారళొ 


దొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
. దాక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 


పుట 256. 
పుట 282. 
పుట 298. 
పుట 299. 
పుట 314. 
పుట 347. 


చొక్కనాథ చర్మిత 177 
16. నవమాశాసము అయివది నాలుగవ లీలలో 

“ఓ సోమసౌందర్య! ఓ కృపాధుర్య' అను చరణము నుండి 

ఓ కాల సంవోర! ఓ కృపాకార! అను చరణము వరకు 

“టి అను నక్షరము పలుమార్లు వచ్చినది. 

17. నవమాశ్వాసము అరువది నాలుగవ లీలలో 

“నాపాలి దైవంబ! నా పాలి వేల్ప! 

నాపాలి సర్వేశ! నాపాలి వరద!” 
18. నవమాశ్వాసము అరువది నాలుగవ లీలలో 

“కఈవైశ్య సతికిని నీ కళావతికి 

నీ వారిజాక్షికి నీ గుణవతికి 

నీ ముగ్గకీసాధ్వి కీ సతీమణికి 

నీ మందగమనకు నీ పతివతకు” 
ఛేకాన్నుపాసములు 
1. అష్టమాశ్వాసమున నలువది తొమ్మిదవ లీలలో 

“హరి వైరి వెరి వాహన సన్నుతాఢ్య” 
2. _ అష్టమాశ్వాసము ఏబది యాజవ లీలలో 

“బవ ౩వ! యో సదాశివ! ఇవాత్మేశ 

సిపయోగి హృత్పద్మ చిరతర సద్మ” 
ర.  అష్టమాశ్వాసము ఏబది యాజవ లీలలో 

“హర హర నరహరి హరి గర్వహరణ” 

హరిణాంక హరిదశ్వ యనల |తినేత 
లాటాను పాసము 
ls 'తూలెను భటుల సందోహముల్‌ గాలు 

కాలును జబెనచుక కాలుని పురికి ఇందు “కాలుకాలు అని శబ్దముల 
పౌనరుక్త్యమున్నను తాత్పర్య భేదమున్నది గాన ఇది లాటాన్నుపాసము. ఇది 
షష్టాశ్వాసములోని ముప్పది యాజవ లీలలో నున్నది. 





16. చొక్కనాథ చరిత. పుట 355. 
17. చొక్కనాధ చర్విత. పుట 3556. 
156. చొక్కనాధ చరిత. పుట 357. 
1. చొక్కనాథ చరిత. పుట 256. 
2. చొక్కనాథ చరిత. పుట 258. 
3. చొక్కనాథ చరిత. పుట 288. 
1. చొక్కనాథ చరిత. పుట 185. 


1/78 కావ్య శిల్పము 


యమకాలంకొరములు 

1. "వోస్యమ్ము జేసిన యంత మ్మాతమున 
వోస్యమై పోయె. మా యాహవంబెల్ల” - ద్వితీయాశ్వాసము ఆరవ లీల. 

2. తృతీయాశ్వాసము పండెం[డవ లీలలో 
“వనధులన్నియు మీరి వచ్చిన యంత 
ఘనశక్తి వలన నా ఘనశక్తి విడుము. 

3౩. తృతీయాశ్వాసము పదుమూడవ లీలలో 
“వేలాయుధము నూయి వేలాయుధములి 

4. _ షష్టాశ్వాసము ముప్పది యాజవ లీల 
“పట్టు గాబట్టి యిప్పట్టున నాదు 
పట్టుకు గొంపోదు పటురయమ్మునను” 

5. సప్తమాశ్వాసము నలువది మూడవ లీలలో 
“భూనాథ ఈసాధ్వి పొలుపొంద జేసె 
గానమిందును సరిగానమియ్యెడను 
గాన మిక్కిలి మంచి గానల లోన 
గాన మీమెకు సాటిగా నెన్నరాదు. 

6. సప్తమాశ్వానము నలువది మూడవ లీలలో 
“పతిభక్తి సాందర్య పతిభక్తి గలిగి” 

7. నసప్తమాశ్వాసములోని నలువది నాలుగవ లీలలో 
'వలబుజమ్మున వెట్టి వలమల పట్టి 
వలన నా వలరాజు వల' జిక్కినట్లు 
వల వారితోడ నేవలన నామీను 
వలనుగా నున్నది! వల జెప్పుడనిని 

6. సప్తమాశ్యాసములోని నలువది నాలుగవ లీలలో 
“గోరాజ గమనుడా గోరాజా నెక్కి" 





చొక్కనాధ చర్విత. పుట 53. 
చొక్కనాథ చర్విత. పుట 78. 
చొక్కనాథ చర్విత. పుట 85. 
చొక్కనాథ చరిత. పుట 187. 
చొక్కనాథ చరిత. పుట 228. 
చొక్కనాథ చరిత. పుట 229. 
. చొక్కనాథ చరిత. పుట 234. 
చొక్కనాథ చరిత. పుట 237. 


DCN లు ౮౧౫౧) €ల [గో 


చొక్కనాథ చర్మిత 179 


9. సప్తమాశాసము నలువది యెనిమిదవ లీల 
“ఎల్ల జూపుము దీనికెల్లను నీవె 
సల్లలితోజ్ఞుల సౌందర్యనాథ” 

10. సప్తమాశాసము నలువది యెనిమిదవ లీల 

“ఎల్ల జీవుల కెల్ల నెల్లయై లోక 
మెల్లయు నేలుదు రెల్లరు బొగడ” 
ముక్తపదగస్థములు 

1.  పంచమాశ్యానములోని ఇరువది యాజవ లీలలో 
'అయ్యెడ నా సిద్ధుండతని యింటికిని 
జయ్యన(బోయి యా సాధ్విచేంబట్టె 
పట్టిన నదియోరి పాపాత్మ! తల్లి 
బట్టంగ నీకును పాడియే యనుచు” 

2. పంచమాశ్వాసములోని ఇరువది యేడవ లీలలో 
తెగనిండ గొని యేసె ధీరతృ్వమడర 
నేసిన శరముబిలేశయ కంఠ 
దేశంబు తజుగ కదియును నేతేర 
నేతేర మజియు ననేక బాణములు”. 

3. షష్టాశ్వాసములోని ముప్పది నాల్గవ లీలలో 
“ధృతిలేక నా కుమార్తెనుబెండ్లి చేసె 
చేసిన నా పాండ్య శేఖరాత్మజుడు” 

4. షష్టాశ్వాసము - ముప్పది యాజివ లీలలో 
“రాశిగా రక్తపూరము్నులు గాణ 

__ గాటిన వెజగంది గాయమ్ము జెంది” 

5. _ షష్టాశ్వాసము - ముప్పది యాణవ లీలలో 
“కాయజాంతకు మీద( గదలించి యెక్కె 
నెక్కిన నాస్వామి నెదురంగలేక” 


uu వదమల మానల డాడి 


9. చొక్కనాథ చరిత. పుట 252. 
10. చొక్కనాధ చరిత. పుట 254. 
1. చొక్కనాథ చరిత. పుట 141. 

2. చొక్కనాధ చరిత్ర. పుట 145. 
3. చొక్కనాథ చరిత. పుట 175. 
4. చొక్కనాథ చరిత్ర. పుట 186. 
5. చొక్కనాధ చరిత. పుట 1587. 


180 


కావ్య లము 


సప్తమాశ్వాసములోని నలువది నాలుగవ లీలలలో 


శ్‌ ఇ త ఈ ఉ ఫి ది 4 5 2 6 ఇ 


పతన నాగహామున వైబె 


వెచిన నాదంత వక్తుని? జూచి 


అడే లీలలో 


~~ 


“పుస్తకమ్మును దీసి పోంబార ఎచె 


వైచిన( గనుగొని వడిం/గోపమెనగ” 

అష్టమాశ్వానములోని ఏబదియవ లీలలో 

“వరద మునిస్తోత వర్ణితనామ! 

వరన్మేత జనిత పావక దగ్గకామ! 

కామ మోహాది వర్గచ్చేది నామ! 

నామ రూపక కపట నాటక ధార! 

ధారాధరాభ కంధర! దయాసార! 

సారంగధర వరసారంగ హస్త! 
హస్తిచర్మోజ్ఞుల యమిత (పశస్త 

శస్త్ర (పజోత్తుంగ! సత్కృపాపాంగ"” 

అష్టమాశ్వాసములోని ఏబది యైదవ లీలలో 

“తొరచించినయట్టి తగు గావ్యమెల్ల 

జేరి యాభూపాలు చెంతను జదివె(. 

జదివినదెల్ల నశ్లాఘ్యమ్ము జేసి 

పదపడి యాతని బాటింప కనిప 

ననిపిన నతడు లజ్ఞాయత్తుడగుచు” 

నవమాశ్వాసములోని ఏబది తొమ్మిదవ లీలలో 

“అంబ కిరీటాంచి తార్గెందు బింబ 

బింబ ఫలాధర బింబ మదంబ? 

నంబిక జగదంబ నాంబికి యాంబ 


నంబ రాంబర మంగళాంగి తాలంబి” 





అయా లు 


చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
3 చొక్కనాథ చరిత. 


పుట 231. 
పుట 231. 
పుట 262. 
పుట 276. 
పుట 316. 


చొక్కనాథ చర్మిత 181 
 అంత్యానుపాసాలంకొరములు 
| ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో 

“తమ్ములు నొవ్వ నుత్సలములు నవ్య అను చరణము నుండి 

“వేలుపులకు బుప్వవెన్నెలకువ్వ' అను చరణము వరకు “వ్వ” అంత్యానుషాసముగా 
నున్నది. 
2. అదే లీలలో 

“బాణకావ్యతాణ! పరమకళ్యాణ! 

బాణారిబాణ! సదృ్భక్రధురీణ! 

సురగిరి దోణ! యోసుజన (పవీణ 

త్వరిత భక్షతాణ! పాణిత లైణ” 
3౩.  ద్వితీయాశ్యాసములోని నాలుగవ లీలలో 

“పురహర్త హరిభర్త భువనైక కర్త' 
4. అదే లీలలో 

“సురతార్తి హర కీర్తి శోభిత స్ఫూర్తి 
5. _ తృతీయాశ్వాసములోని పదుమూడవ లీలలో 

'కెలాస గిరినాధ గంగాధినాథ అను చరణము నుండి 

“ఇపలోక పురనాథ శ్రీ చొక్కనాధ' అను చరణము వరకు నాల్లు ద్విపదలలో “థో 
అంత్యాన్నుపానము. 
6. తృతీయాశ్యాసములోని పదునాజవ లీలలో 

“శూలాది హస్తాయ శుభ వర్షాయ అను చరణము నుండి 

కామభస్మాంగాయ గంగాధరాయ” అను చరణము వరకు పదునేతు చరణములలో 
“య” అంత్యాన్నుపాసము. 
7.  పంచమాశ్యానములోని ఇరువది ఏడవ లీలలో 

“గిరిజేశ! యఘనాశ! కీర్తి (పకాశ! 

పరమేశ! భవనాశ! భర్గ! సురేశ 





చొక్కనాధ చరిత పుట 37, 38ిలు. 

. చొక్కనాథ ఒరిత. పుట 3౩. 

చొక్కనాథ .రిత. పుట 38. 
చొక్కనాథ చరిత. పుట తెరి. 

చొక్కనాథ చర్మిత. పుటలు 85, 86. 
చొక్కనాధ చర్విత. పుటలు 102, 103. 
చొక్కనాధ చరిత. పుట 146. 


ఆరులాఉ లు సు 


182 కావ్య శిల్పము 


6. షష్టాశ్వానము. ముప్పది నాలుగవ లీలలో 
“అంచితోమాసంగ! యతనుభస్మాంగొ అను చరణము నుండి 
“రివ వ ధవలాంగ! క్రి చొక్కలింగ” అను చరణము వరకు అయిదు ద్వివదలలో 
“ంగ అంత్యాను[పాసము. 
9. _ షష్టాశ్వానములోని ముప్పది యాజవ లీలలో 
“ఘోర పాతకదూర! కుండలిహార! 
హారహీరాకార! హరిణాంకధార” 
10. అష్టమాశ్వానము ఏబది యైదవ లీలలో 
“జలధర శిధర సజ్జటాధార! అను చరణము నుండి 
స్నిగ్ధ వర్ణస్ఫార నిర్మలాకార అను చరణము వరకు ఏడు పాదములలో “ర” 
అంత్యాన్నుపానము. 
11. _ అష్టమాశ్వాసములోని ఏబది యాజవ లీలలో 
“ఆలోక రక్షణకై యొక గుక్క” అను చరణము నుండి 
“భావించి కృపదక్క పళియంజి చొక్క” అను చరణము వరకు ఐదు ద్వొిపదలలో 
“క్క” అంత్యాన్నుపానసము. 
12. నవమాశ్వాసములోని ఏబది తొమ్మిదవ లీలలో 
“9వ నివ (తెయక్ష! జితపురాధ్యక్ష! అను చరణము నుండి 
“అభిలాగమోదక్షి యంబికాధ్యక్ష!” అను చరణము వరకు ఐదు ద్విపదలలో “క్ష 
అంత్యాను[పానము. 
13. నవమాశ్వాసము ఏబది తొమ్మిదవ లీలలో 
"ఆ నీల కంధరాయ నమశ్శివాయ' అను చరణము నుండి 
“ఆది పరాపరాయ నమశ్శివాయ” అను చరణము వరకు ఐదు ద్విపదలలో 
“నమక్శివాయ' అంత్యానుపాసము. 
14. నవమాశ్వాసములోని ఏబది తొమ్మిదవ లీలలో 
“ఫలితముక్తి తరంగ పాపవిభంగ” అను చరణము నుండి 
“అంగభాగమ్మున నా సర్వమంగ” అను చరణము వరకు తొమ్మిది చరణములు 
"గ పాస అంత్యమున నున్నవి. 
6. చొక్కనాథ చరిత. పుట 1/9. 
9. చాక్కనాథ చరిత. పుట 184. 
10. చొక్కనాథ చరిత. పుట 276. 
NN. చొక్కనాథ చరిత. పుట 288. 
12. చొక్కనాథ చరిత. పుట 314. 
13. చొక్కనాథ చరిత. పుట 316. 
14. చొక్కనాథ చరిత్ర. పుట 315. 


చొక్కనాథ చరిత 183 
15. సవమాశ్యాసములోని అరువదియవ లీలలో 

“అంభోజ గర్భార్చి తాంఘి సరోజ! 

శాంభ వీరమణ విశ్వంభర పాహి అను ద్విపద నుండి 

“కామిత భక్త శంకర దేవ పాహి 

సోమ సౌందర్య సంస్తుత నామపాహి” అను ద్విపద వరకు పది ద్విపదలు “పాహి” 
యను పదమంతమందు గలిగి యున్నవి. 
16. నవమాశ్వాసములోని అరువది యొకటవ లీలలో 

“ఇవకథాలాపముల్‌ చెవియొగ్గివినక 

భవబంధ కర్మముల్‌ వాయునా! చెపుడొ అను ద్విపద నుండి 

“మదనాంతకుని మీద మనసెల్ల నిడక 

సదమలానందమ్ము చవియున్నె చెపుడి” అను ద్విపద వరకు ఎనమిది ద్విపదలు 
“చెపుడి యను పదాంతమై యున్నవి. 
17. నవమాశ్యాసములోని అరువది నాలుగవ లీలలో 

“చండాంశునేతాయ సర్వశరాయి' అను చరణము నుండి 

“లిలావిలాసాయ లేఖస్తుతాయి అను చరణము వరకు తొమ్మిది చరణములు" 
“యి అంత్యాను [పాసముగా గలవి. 
పై వరిశీలనను బట్టి తిరువేంగళకవి వృత్యన్నుపాసమును, అంత్యానుపాసము 
నధికముగను, లాటాన్నుపాసమును తక్కువగను (పయోగించినాడని చెప్పవచ్చును. 


అ రాలంకారములు = ఉపమాౌాలంకొౌరములు 


Es ద్వితీయాశ్వాసమున నాలుగవ లీలలో సంధ్యా కాలమును వర్ణించుచు. 
“అట సూర్యపటపుటంబంబరమ్ము నను 
ఘటితమై మేల్కట్లు గట్టినయట్లు 
నొప్పుగా రక్త వర్ణోద[గమగుచు( 
గప్పె సంధ్యారాగ కములు నత్తజీని” 
2. _తృతీయాశ్వాసములోని పదునొకండవ లీలలో తటాతక గర్భ చిహ్నల వర్షించు 
సందర్భమున 
“తమ్మి మొగ్గల(దుమ్మెదలు (వాలినట్లు 
కొమ్మ కుచముల ముక్కులు నల్లనయ్య” 





15. చొక్కనాథ చరిత. పుట 321, 

16. చొక్కనాథ చర్విత: పుట 333. 

17. చొక్కనాథ చర్మిత. పుటలు 357, 358. 
1. చొక్కనాథ చరిత. పుట 37. 

2. చొక్కనాథ చర్విత. పుట 74. 


184 


10. 


కావ్య శిల్పము 


అదే సందర్భరమున 

“తనవంశమెల్ల వర్ధన మొందు కరణి 
వనితకు మధ్యము వర్ధిల్లదొడగె " 

ఆ సందర్భముననే 

“భూమెల్ల నేలు నీ పుతుడన్‌ మాడ్కి 
భామకు మృత్తికపై( గోర్కులెసగె” 
తృతీయాశ్వాసములోని పదునాలుగవ లీలలో వర్షమును వర్ణించుచు 
“రామ కాలమున శతృవు మీద 
నామని దండెత్తు నవసరమ్మునను 
జయభేరి [మోయించు చందమ్ముగాగ 
రయమున మంద గర్దనముల నడరె” 
అదే వర్ష వర్ణనలో 


“బలిమైన చతురంగ బలముల మాడ్కి 


బలువన్నె మేఘముల్‌ పబలెనల్‌ దిసల” 
అదే వర్ణనలో 


“వరుణుండు వట్టిన వడి కార్ముకంబు 


సరవిని దగ నిందచాపంబు దోచె” 
తృతీయాశ్వాసము - పదునాలుగవ లీల వర్దవర్షనలో 


“సాందమై రక్త మాంసంబుల రీతి 


యింద గోపంబులు నిలనిండ బర్వె 
అదే వర్ణనలో 


“ఆమని యుప్పొంగ హర్షించినట్లు 


నదులు తటాకముల్‌ నవ సరోవరము 
లుదక పూరమ్ములై యొప్పెనల్లడలి 
తృతీయాశ్వాసములోని పదునాలుగవ లీలలో ఇందోగుల యుద్ధ సందర్భమున 


“శ్షకుపై నత్యంత సాహసమ్మునను 


జ్యకాయుధము పాండ్య జన పతివైచె 





OCOONOOIARW 


చొక్కనాథ చరిత, 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
10. చొక్కనాథ చర్విత. 


పుట 74. 
పుట /74. 
పుట 88. 
పుట 88. 
పుట 88. 
పుట 89. 
పుట 89. 
పుట 91. 


చొక్కనాథ చర్మిత 185 


1. 


12. 


13. 


14. 


15 


నది శెల మగలించు నశని చందమున 

[(దిదశ నాయకుని యూర్జిత శౌర్యముడుగ 

హాటక రత్నదీపాకీర్ణమౌళి 

కోటీర మగల నుగ్గులు గాంగ గూర్చె.” 

తృతీయాశ్వాసము పదునైదవ లీలలో చం్యదోదయమును వర్థించుచు 

“పాండ్య భూపతి కీర్తి పబలినయట్లు 

నిండి నల్పిశలు వెన్నెలలు శొభిల్లి 

తృతీయాశ్వాసములోని పదునైదవ అీలలో సూర్యోదయ వర్ణన సందర్భమున 
“నక్షత కుముదముల్‌ నఖముల జిదుమ 

నాక్షణమ్మున( (బాచి హస్త పల్లవము 

నెత్తినమాడ్కి సొంపెసగ గభస్తు 

లత్తజి సూర్యోదయంబై చెలంగె”. 

షష్టాశ్వాసములోని ముప్పది నాలుగవ లీలలో పాండ్య చోళ సైన్యములకు జరిగిన 
యుద్ద సందర్భమున 

“ఇరుసేనలంతంత నెదిరించి రంత 

శరధియు శరధియు సంధించినట్లు 

గగనమ్ము గగనమ్ము గదిసినయట్లు” 

సప్తమాశ్యానములోని నలువది రెండవ లీలలో బాణభ్యదుని భక్తిని పరీక్షింప దలచి 
చొక్కనాథుడు వర్షమును గురిపించిన సమయమున : 

“కాలకూటములీల, కాటుక కొండ 

పోలిక, భల్లూక పుంజమ్ము మాడి 

ధారుణి గగన మంతయు నేకమగుచు 

ఘారాంధకార మొక్కుమ్మడి( బబలి” 

నవమాశ్యాసములోని అఖువది యొకటవ అీలలో రుదాక్షమహాత్త్వమును వర్ణించిన 
సందర్భమున: 

“పురుషుండు రుుదాక్ట్షముల ధరించినను 

ధరణి. బాతకము లాతని( జెంద వెజచు 

గరిమ జీకటి సూర్యు గదియ దన్నట్లు 

గరుడుని గదియ నాగము లోడినట్లు” 


ou లన తనవారు లాలా సపననాండాడనడడామమానాలుపసంనాంచనరానడాడడ డడ సనడపడంాగాలాాడ 


1. 

12. 
13. 
14. 
15. 


చొక్కనాథ చరిత. పుట ఆరె. 
చాక్కనాథ చర్విత. పుట 100. 


చొక్కనాథ చర్విత. పుట 177. 


చొక్కనాథ చర్శిత. పుట 216. 
చొక్కనాథ చరిత. పుట 336. 


186 
16. 


17x 


కావ్య శిల్పము 
అువది నాలుగవ లీల - నవమాశ్వాసములో వైశ్య వనిత తన భర్తను 
బుతికించుమని చొక్కనాథుని ప్రార్ధించిన సమయమున = 
“రతితోడ( బతిభిక్ష రతిదేవి వేడ 
నతనుని _బతికించి యనిపిన యట్లు 
శతరూప పురుష భిక్షము బెట్టుమనిన 
అతికించి దక్షుని బాలించినట్లు 
పరమేశ! యీ సెట్టి (బతికించి నాకు 
పురుష భిక్షము వెట్టి పోవక యున్న" 
చొక్కనాథ చర్మితమునందు సప్త్రమాశ్వాసములోని నలువది యేడవ లీలలో 
కొలనును వర్ణించుచు తిరువేంగళ కవి 
“ఘనమైన యొక మహా కమలాకరమ్ము 
పురణించు వైకుంఠ పురమును. బోలె” అను పాదముల నుండి 
“మునుకొని బహుుజిలీ ముఖములు గలిగి 
కడునుత్తమాశ్వ లక్షణముల బోలె” అను చరణముల వరకు మాలోపమాలంకారమును 
పోషించినాడు. 


ఉత్వేకాలంకారములు 


1. 


(పథమాశ్వాసములోని మొదటి లీలలో ఇందుడు విశ్వకర్మచే పురమును నిర్మింప 
జేసిన సందర్భమున : = 

“తమమదంబులు బృంహితమ్ము వర్జించి 

గములుగా నాశరత్క్మాల భయమున 

నీలమేఘములిందు నిగిడెనో యనగ 

జాలెడు మత్తేభ సంఘముల్‌ గలిగి” 

ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో తిరువేంగళ కవి సూర్యాస్తమయమును 
వర్దించుచు వ 

“చనకాన చ్మక పుష్కరిణి గావించి 

చక యుద్ధతతప శ్చరణం బొనర్ప 

నాలోన1బత్యక్షమై వచ్చి చూచి 

కాలకంఠుడు శిరః కంపమ్ము సయ 

జవమున(గీలూడి జాజిన యట్టి 





16. 


వాడే 


చొక్కనాథ చర్విత. 
. వొక్కనాధ చరిత. 
చొక్కనాథ చర్విత. 
. బొక్కనాథ చరిత. 


పుట 351. 
పుట 247, 248లు. 
పుట 27. 
పుట ౮7. 


చొక్కనాథ చరిత 187 
నవరత్న కర్ణ కుండలములో యనగ 
నరవిందములు (సుక్క నసురులింపెక్క 
నరుణాంశుడల పక్సిమాంబుధి వాల 

3. _ ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో గల చందోదయ వర్ణనలో 
“పాచిదిగ్భామిని పాటించి నీడ 
చూచు దరణమన శోభితంబగుచు 


అ వ ఉత స ఆత ఇ ౩ ౨ 2 ఓ న ఊఉ ఉ ఉ స చు 6 ఈ ౫ | ఓ 9 శిఖ 2 స ఇ ఇ ఇ ఉ అ అ ఉ 2 ౫ ౨ ఏ 


శ ౫ ఉ ఉత క ప ఉట చ 2 ఉ ఉన ఉ ఆ త న ౫ అ ఇ ౫ 4 ఇ ఇ ౪ 9 ౪ ఆ ౫ ఉ జ ఏ శి 2 ఏ * ఇ 8 ఈ ౨ ఇ 


వేలుపులకు బువ్వ వెన్నెల కువ్వ 
బాల చందుడు పూర్వశెలమ్మునెక్క” 
4. _ ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో సూర్యోదయమును వర్ణించునప్పుడు : 
“దివిజేందు మేడపై డీపించునట్టి 
పదియాజఖు వన్నెయౌ బంగారు తోడ( 
గుదురైన మాణిక్య కుంభమోయనగ 


ఉన ఉద 9 ఈ న ఈ న త ఈ ఇ ఈ ఉ 4 ఇ ౫ స న త ఉ జి & 2 వా 9 గి జ ప ఓ ౨ ని ఉ ౫ ఇ ఈ ఇ ఉ ఇ అ 


ఇ ఇ 4 న ఉట కి ఇ 6 ఇ ఉద 0 ఉచ 5 0 72 త 9 ఉ 4 ది ది 2 9 9 4 ౫ అ ఉ 2 గ ౨ ఏ 2 ఆ ౫ సా ౫ 


కలుపల పగవాడు [గహముల జేడు 

నలరి భానుడు నుదయాచలం బెక్కి”.: 
5. _ తృతీయాశ్వాసములోని పదునొకండవ లీలలో తటాతక గర్భ చిహ్నములను 

వర్ణించిన సందర్భమున = 

“భవునంశమగుట నాభవు మెడకప్పు 

నవకమై గంభీర నాభిక వెడలి 

యమున నా(గాళిమ నందెనో యనగ 

గమలాక్షి నూగారు కార్కొన.దొడ(గ౧ 
6. అదే సందర్భమున 

“తన కుమారుని కీర్తి ధరనిట్లు పర్వు 

ననునట్లు వెల్ల నాయెను నింతి మోము" 


తతత 
చొక్కనాధ చరిత. పుటలు 37, 38. 

చొక్కనాథ చరిత. పుట 39. 

చొక్కనాధ చరిత. పుట 74. 

చొక్కనాధ చరిత. పుట 74. 


రాల 2 6౬ 


188 


10. 


కావ సిల్పుము 


తృతీయాశ్వాసములోని పదునాలుగవ లీలలో వర్ష వర్ణనమున : 
“దారుణ కరవాల ధారలో యనంగ 

కాయి మెటుంగు లొక్కట పిక్కటిల్లె. 

అదే వర్ణనమున 

“మునుకొని చాప విముక్తంబులైన 

ఘనతర సిత సాయకంబులో యనగ 

మొనసి శంపాజాలములు గాంగబట్టి 

గొనకొని వర్షించె కుంభ వర్గములు" 

తృతీయాశ్వాసము లోని పదునైదవ లీలలో చందోదయ పర్ణనమున న 
“ఆ పూర్వదిగ్భామ యలళిక భాగమున 

దీపించు/గర్పూర తిలకమో యనగ 

బదియాయు కళలతో భాసురంబుగను 

మొదలి దిక్కునను సోముడు,దేజరిల్లె” 

సప్తమాశ్వ్యానములోని నలువది రెండవ లీలలో బాణుని భక్తిని పరీక్షింప నెంచి 
చొక్కనాథుడు వర్షము గురియించిన సందర్భమున ఎ 


94 ది a 2 ఉ ది ఇ అ 92 ౪ 


.... నాకాశమ్ముు విటీగి 


పడియెనో యనంజాలు (పళయ మారుతము 
వడగండ్ల వానయు వచ్చె ............... + 
ఉపమ, ఉృత్చేక్షలు రెండు గలిసియున్న ద్విపదలు గూడా కొన్ని యిందు కనించు 


చున్నవి. 


ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో 

“మెలగెడు విటజన మృగముల(బ సి 

వలరాజు వైచిన వలయోయనంగ 

బిండిజల్లిన యట్లు పెర్చి యెల్లెడల 

నిండు వెన్నెల భూమి నిండంగ బర" 

ద్వితీయాశ్వాసములోని ఆజణవ లీలలో తటాతక కళ్యాణ సమయమున 
“తఅచగు నురుకుచద్వ్యయమున నడుము 

విలుగునో యని కట్టు వేసినయట్లు 





త క NM 


స లా 


చొక్కనాథ చరిత. 
దొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 
. వొక్కనాథ చర్విత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాధ చర్విత. 


పుట 58. 
పుట 88 

పుట 9౪8. 
పుట 219. 
పుట 3ెరి. 
పుట 60. 


చొక్కనాథ చరిత 189 


నవరత్న కింకిణీ నవమౌక్తికములు 

ఠవనిల్లు పసిడి యొడ్డాణమ్ము నిడిరి" 

పంచమాశ్యాసములోని ఇటువది తొమ్మిదవ లీలలో సుందర సామంతుడను తన 
భక్తుని రక్షించుటకై చాక్కనాథుడు రాహుత్తుడై పచ్చి పౌజు జూపిన సందర్భమున: 
“ఎల్లరు గొలువంగ నేతెంచు పొజు 

అెల్లనప్పుడు మహోోదేకమ్ముు గాంగ 

'నేలయీనిన యట్లు నీరధులెల్ల 

చాల ఘోషము తోడ సాగెనో యనగ” 


స్వభావోకృలంకారములు 


1. 


చొక్కనాథ చర్మితములోని పంచమాశ్వాసమున, ముప్పది యొకటవ లీలలో 
చొక్కనాథుడు గాజులసెట్టియై వైశ్య వీధి కేతెంచిన సందర్భమున : 
LE ఓ గాజాల సెట్టి 

రావోయటంచును రమణతో బిలిచి 

గాజులెన్నేసి, రూకకు(జెప్సు మంచి 

గాజులు దొడుగు నీకలలెక్కలిత్తు 

మనినను నా సెట్టి యవుడు నొయ్యార 

మువనను గంబళి వైచి బుజమున(బాదియు( 

గంఒళ పై బెట్టి కరముల భూష 

ణఅంబులన్నియు నూడ్చి నవ్య మోపానుల 

చేనెటికలు దీసి చేతులు పిసికి 

యైన గాజులు జేర్చియట జోడు గూర్చి 

పడుచుల కెల్లను భావముల్‌ కల(గ( 

దొడిగెను వారి చేతులు నొక్కి నొక్కి” 

షష్టాశ్వాసములోని ముప్పది మూడవ లీలలో కాడ్వెట్టియను చోళరాజుకు చొక్కనాథుడు 
దర్శనమిచ్చు సందర్భమున : 

“భానుడస్తాది జూపట్టిన దిశల 

పూని సంధ్యారాగ పుంజము్ము అనగ 

నుడుపంక్తులల్ల నత్యున్నతమ్ముగను 

బొడిచె నాకాశ సంపూర్ణము గాను 

బంధురధ్వాంతమ్ము (పబలె నంతటను”. 


౩. చొక్కనాథ చర్విత. పుట 152. 


1. 


చొక్కనాథ చరిత. పుల 162. 


2. చొక్కనాథ చరిత. పుట 173. 


190 


కావ్య సల్పుము 


సప్తమాశ్వాసములోని నలువది యేడవ లీలలో నున్న అనావృష్టి వర్ణనలో 

“ధరనిట్లు బర్వె నా తప మహాబుతువు 
గుంట కాలువ లెల్ల కూపముల్‌ బెజువు 
లంట పట్టను సెకతావాలమగు (ము 
గాంగెం గుళలీరముల్‌ గరగ గర్క్మటము 
వే/గె కచ్చపములు వెచ్చె మబ్బెములు 
తూలెను మకరముల్‌ దునిసె సర్పములు 
సోలెను మృగపంక్తి సారిగె. బక్షులును 
_(నుక్కిరి యమరులు సురిగిరి పజలు 
చిక్క భూతగణమ్ము చిట్లి శెలములు 
కాాకయ్య వనములు గమల సంయములు 
నింకె వారిధులుడు కెత్తి నంబరము 
వయ్యలయ్యె ధరిత్రి వస్సెనాకసము” 


అ తిశయోక్ష్యలంకారములు 


1. 


es ముప్పది మూడవ లీలలో వైఖానదిని వర్ణించు పట్టున: 
ర. నావైఖ _పవాహ 

మచ్చోటనడ్డమై యద్భుతంబెసగ 

కూలంబులను మించి ఘార్థిత ధ్వనుల 

లాలిత ఫేన జాలమ్ముల నెజసి 

కడునున్నతము్నుగా గగనమ్ము నొరయ 

నెడలేని యూర్ములయడముక్తి సతికి, 

బరగంగ సోపానపంక్తులుగాగ 

మతజీసుళ్లచేత, గూర్మముగాన రాగ 

దుంపిళ్లు గుజఖీయుచు( దొడరి సౌందర్యు 

పంపున జనలోక పావనంబైన 

యా పుణ్యనది పాటి................ 

సప్తమాశ్వాసములోని నలువది యేడవలీలలో అవ్యగహవర్దనలో 
“భూచరులంబరంబును గోరుచుండ 

ఖేచరులాధాశికిని బోదమనగ 

భూచరాధిపులు ద్యోభూమిమేలనగ 





3. చొక్కనాధ చరిత. పుట 247. 


. 


చొక్కనాథ చరిత. పుట 171. 


2. చొక్కనాధ చర్విత. పుట 247. 


సే చందమున ధాతి యెల్ల పేటిల్ల 
నీరు నీరిని గోర నిబిడ మారుతము 
మారుతమ్మును గోర మజితర్మువజము 
తరువుల నీడ అంతయు వేడ్క! గోర 
థర నిట్లు బర్వెనాతప మహాబుతువు. 

[కమాలంకారములు 

1. తృతీయాశ్వాసములోని పదునొకండవ లీలలో 
“వరుస _టబహ్మ క్షత వైశ్య సూదులకు 
ధర శర్మపర్మ గుప్తలు దాసులనెడి”- 

2. ద్వితీయాశ్వాసములోని ఏడవలీలలో తటాతక కళ్యాణమున కేతెంచిన ఆహూతు 
లెక్కడి వారక్కడికి వెడలిపోయినారని చెప్పెడి సందర్భమున 
“హరిని విరించిని నమరవల్లభుని 
సురముని (పతతులు శోభిల్లునట్లు 
మణిమయ భూషణాంబరము లిప్పించి 
కణ(కతో వారల( గరుణించి పంపె 
ననిపిన వారలు నతి భక్తితోడ 
ననుపమాండజవాహానారూఢులగుచు 
'వెకుంఠమునకే(గె వెకుంఠ విభుండు 
లోకేశు(.డా సత్యలోకమ్ము కరిగె 
నాగాజ మహపాష సన్మత్స్య సద్ధరిణ 
వేగాశ్వ వృషవాహ విధృతులై వేడ్క 
నమరావతికి "నేగె నమర వల్లభుడు 
నమర నర్పిష్మతికరిగె( బావకు(డు 
నంతకు(డేగ సంయమి పురమ్మునకు 
నంత నైరుతియు( బుణ్యవతికి నరిగ 
నాయంబుపతియేగె నమలావతికిని 
వాయువుచనె గంధవతి పురమ్మునకు 
నా శంభు సఖు(డు దానలకకు( గదఠల 
నీ శాను( డరిగె నాయీశానపురికి 
హార్గమ్ముతోడ సంయమి ముఖ్యులెల్ల 
నరిగిరి తమతమ య్మాశమంబులకు 


పకల తు ముత ee Ne. RRS Coen 
1. చొక్కనాథ చరిత. పుట 77,768. 
2. చొక్కనాథ చరిత. పుట 65. 


192 కావ్య శిల్పము 


ఉత్పేక్షాలంకారము 
|, తృతీయాశ్వాసములోని పదునాలుగవలీలలో ఇం్యద్మోగుల యుద్ధ సందర్భమున 

“పడమట. దూర్చున( (బాపించినట్టి 

జడధులు దలపడు చందమ్ము దోంప 

బలభేది సేనలు పాండ్యసేనలును 

దల కొని ద్వంద్వ యుద్ధము సేయుచుండ. 

పై పరిశీలనానంతరము తిరువేంగళకవి అర్థాలంకారములలో ఉపమ, ఉ(తేక్షలనే 
ఎక్కువగా తన కావ్యమున నుపయోగించినాడని తక్కిన అలంకారములనత్యల్పముగా 
నువయోగించినాడని చెప్పవచ్చును. చొక్కనాథ చరితమునందు అర్జాలంకారములకన్న 
శబ్బాలంకారములనే అధికముగా వాడినట్లు నిర్ణయింపవచ్చును. 

చొక్కనాథ చరితము - శైలి 

వాజ్బయము (పధానముగా మూడు శాఖలకు చెందియుండును. ఆ మూడిటిలో 
మొదటిది ఆభ్యానము. (Narrative) రెండవది నాటకము (Dramatic) మూడవది 
వర్ణనము. (Description) కథన రూపమున చెప్పబడిన కావ్యములన్నియు ఆఖ్యానములు. 
వాటి సరణి ఆభ్యానోలి. సంవాద రూపమున చెప్పబడిన కావ్యములన్నియు నాటకములు. 
వాటి సరణి నాటకీయ్యశెైలి, కథనమునకు గాని సంవాదమునకు గాని ఆధారమైన 
ఇతివృత్తమేదియు లేకుండ కేవలము ఒక మనోభావము యొక్క గాని ఒక రమణీయ 
పదార్థము యొక్కగాని పపంచనము కల రచనలు వర్ణనలు. అట్ట వర్ణనలలో ఇతివృత్తము 
పెంచి రచించిన కావ్యముల సరణి వర్థనాత్మకృశెలి.. 

ఈమూడును ఒండొంటికి సంబంధములేని (పత్యేక లోకములు కాపు. ఆఖ్యానములలో 
సంవాదములు గాని వర్ణనలుగాని యుండవని అనుకొనరాదు. అట్లు నాటకియ్మశైలి గల 
కావ్యమున అఖ్యాన శైలి యుండదనియు తలపరాదు. ఏ కావ్యమున ఏ సరణి ఎక్కుపగా 
భాసిల్లునో ఆ ప్రాధాన్యమును బట్టి ఆ శైలిని స్థూలముగా నిర్ధారణ చేయుటయే గాని 
కేవలము ఆ గుణము ఒక్కటే కలదని అభ్మిపాయము కాదు 

చొక్కనాథ చర్మితమునందలి శెలి పధానముగా ఆఖ్యానశైలి. ఇందలి కొన్ని లీలలో 
పత్యేకముగా ఆఖ్యాన శెలి, కొన్నిటిలో వర్ణనాత్మ కశెలి, మజతికొన్నిటిలో ఈ రెండు, 
వీటితోపాటు, సంవాదశెలి కూడా కొన్ని లీలలలో కన్పించుచున్నది. 

ఈ కావ్యము నందలి 2, 3,5,7,8,9,10, 16, 18 నుండి 30 వరకు, 31 
నుండి 3౩3 వరకు, ౩5 నుండి 3౦ వరకు, 41, 43 నుండి 46 వరకు, 48 నుండి 





11. చొక్కనాథ చరిత. పుట 9౦. న 
1. ఆంధ సాహిత్య చరిత. పుట 64. 
2. ఆంధ సాహిత్య చరిత. పుట 54. 


చొక్కనాథ చరిత 193 


55 వరకు, 62 నుండి 64 వరకు గల లీలలు ఆఖ్యానశెలికి, 1, 4,6, 11 నుండి 15 
వరకు, 17 వలీల పర్థనాత్మక్షశెలికి చెందియున్నవి. 34,40 ,47 ,56 నుండి 61 వరకు 
గల లీలలలో ఆఖ్యానముతో పాటు వర్ణనలు ఉన్నవి. 31, 52 ఇత్యాది లీలలలో 
సంవాదశెలి కూడా కలదు. 

స్థూలముగా తిరువేంగళకవి శైలిని తెలువుటకు ఈ (కింది వంక్తుల 
నుదహరించుచున్నాను. 

సప్తమాశ్వాసములోని నలువది యేడవలీలలో కొలనును వర్దించుచు- 

“ఘనమైన యొక మహాకమలాకరమ్ముు 

పురణించు వై కుంఠ పురమునుబోలె 

నరుదైన వేడ్క శ్రీహరి యుక్తమగుచు( 

గమల నాభుని దివ్య కరముల(బోలె( 

గమనీయ శంఖ చ[క్ర స్థిత మగుచు 

సన్నుత విహాగేం[ద చరితమ్ము వోలె 

పన్నగ గజ కచ్చపమ్ములు గలిగి 

వినుతింప దేవేం[దు వీడును బోలె 

యనిమిషాహార విహారమ్ము గలిగి 

(పకటిత నక్షత పథమును బోలె 

మకర కర్కట మీన మండలి గలిగి 

యనుపమరాజ చిహ్నమ్ముల వోలె 

ఘనతర పుండరీకమ్ములు గలిగి 

యమృతాబ్దిమథన విహారమ్మువోలె 

రమణీయ సుమనోను రాగమ్ము, గలిగి. 

దారుణమైన కాంతారమ్ము వోలె 

సారంగ పటల నంచారమ్ము గలిగి 

యరుదైన శైల గహ్వరముల వోలె, 

దిరముగా( గేసరోదీర్థమ్ము గలిగి 

మహనీయ పుణ్యాశమంబును వోలె 

నహరహామ్మును నేటి హంసలు గలిగి 

కలిత భూపాంగనా కరముల వోలె, 

బొలుపొంద( గంకణ స్ఫురణమ్ము గలిగి 

జననుతమ్మగు దివ్యశరధియు(బోలె 





1. పాఠాంతరం. సుమనసరాగమ్ము. 


194 కావ్య శిల్పము 


మునుకొని బహుకిలీ ముఖములు గలిగి 
కడునుత్తమాశ్వ లక్షణముల( బోలె 
ieee ఘన తరావర్తముల్‌ గలిగి 

చెన్నొందు నా సరసీరుహాకరము.”,. 
పూరకవ్యనుకరణము 

కావ్య (పకాశ కర్తయగు మమ్మటుడు ఈ (క్రింది శ్లోకమున; 

శక్తి ర్నిపుణతా లోక శ్యాస్త కావ్యాద్యవేక్షణాత్‌! 

కావ్యజ్ఞ శిక్షయాభ్యాస ఇతిహేతుస్త దుదృవేె!!. 

శక్తి] లోక శాస్త కావ్యాద్యవేక్షణము వలన గలిగిన నైపుణ్యము; కావ్యజ్ఞులై న పెద్దల 
సిర్షనం బొంది తదనుకరాలముగా నభ్యానమునర్పుట్న అను మూడును గలిసి 
కావ్యహేతువులగునని చెప్పియున్నాడు. ఈ శక్తినే అభినవగుప్పడు “పజ్ఞ యని 
పేర్కొనగ్మా ఖభామహుడు ఈ (పజ్జయే “పతిభి యని వ్యవహరించినాడ్ను. కావున నీ 
పతిభ కావ్యహేతువులలో మొదటిది; దీని తరువాతిది నిపుణత. అనగా “వ్యుత్పత్తి లేక 
“పాండిత్యము' ఇది లోక, శ్నాస్త , కావ్యాద్యవేక్షణము వలన గలుగునది. అనగా లోకమును, 
శాస్త్రములను, కావ్యాదులను పరిశీలించుట వలన కలుగు పాండిత్యము. మూడవది 
అభ్యాసము. కావ్యజ్ఞులైనవారి శిక్షణను పొంది స్వయముగా అభ్యసించుట. కవికి ఈ 
మూడును అత్యావ శ్యకములైన కవితాసామ్మగులు. 

సాధారణముగా ఒకానొక కాలములో జీవించిన ఒక కవి తనకు పూర్వుళైన వారి 
కావ్యములను పరిశీలించి పాండిత్యమును సంపాదించుకొని కావ్యరచన కుపష్యకమించును 
గాన తానభిమానించు కవి యొక్కయో లేదా కవుల యొక్కయో కావ్యములను అనుకరించుట 
జరుగును. ఇది తప్పని సరిగా జరుగవలెనను నియమము మాతము లేదు. కాని 
ఒక్కొక్కప్పుడు రచనలలో కొన్ని పోలికలగపడవచ్చును. పోలికలున్న మాత్రమున (గంథ 
చార్య మాపాదింపరాదు. ఏలన _పతిభావంతుల బుద్దులు ఒకదానితో నొకటి పోలును. ఇది 
నైజము. ఈ పోలికలు మూడు విధములు. 

ip (పతిబింబాకార సంవాదము. అనగా బింబమును వలె [వతిబింబమును 
సిద్ధము చేయుట్య 
* ఈ గుర్తుగల ద్విపద ముదిత (గంథమున లేదు. డి 1053 తాళపత (పతిలోనిది. 
1. చొక్కనాథ చర్శిత. పుటలు 247, 248. 
2. కావ్యాలంకార సంగహము. పుట 119. 
3. -వజ్ఞా, అపూర్వవస్తు నిర్మాణక్షమా'. 
4. “పజ్ఞా, నవనవోన్మేషశాలినీ _పతిఖామతా'. 
ర.. కావ్యాలంకార సంగహము. పుట 123. 


ల 


న ఆలేఖ్యా కార సంవాదము. అనగా ఒక చిత్తరువును వలె వేరొక చిత్తరువు 
పోలియున్న విధమున నితరుల కావ్య వస్తువును బోలియుండుట. 

3. దేహాంతర తుల్య సంవాదము. అనగా. కతత కమ దేవాంతరము 
పోలియున్న విధమున భావమునందుగాని, _పకరణము నందుగాని, విషయమునందుగాని 
పోలిక కనబడినను స్వాతంత్యమును గోల్పోక సహాజ సుందరమగు జీవముతో 
నాస్వాద్యమానమై యున్న కావ్య వస్తువు. దీని కాత్మయు, శరీరమును వేరుగా గలవు. 
'మొదటిదె వర్ణసీయము. రెండవది మధ్యమము. మూడవది ఉపాదేయము.. 

తిరువేంగళకవి 'పూర్వకవ్యను కరణము “నాల్గు విధములుగా నగుపించుచున్నది. 
1. శబానుకరణము. 2. భావానుకరణము. 3. శిల్యనుకరణము. 4. రచనాశిల్పాను. 
కరణము. ఈ కవి తనకు పూర్వులైన పాల్కురికి సోమన, శ్రీ నాథాదికవులను అనుకరించినట్లు 
ఈ (కింది ఆధారముల వలన; దెలియుచున్నది. | 

(1) బొక్కనాథ చర్మితమున నవమాశ్యాసాంతమున (కావ్యాంతము) గల ఈ (కింది 
ద్విపదలు బసవపురాణము నందలి _పథమాశ్వాసములోని ద్విపదలను బోలియున్నవి. 

“దాొక్కనాధా యన్న శుభములు సెందు 

చొక్కనాథా యన్న క్షుదమ్ములుడుగు* 

చొక్కనాాయన్న సురుగు దోషములు 

బొక్కనాథధా యన్న సులభమి్ము ముక్తి 

చొక్కనాథాయన్న సుగుణమ్ము గలుగు 

బొక్కనాధాయన్న జూచు దారా(ది 

చొక్కనాథా యన్న శూరత్వమెస(యగు 

చొక్కనాథా యన్న నురనాథధుపదవి 

వెయ్యల శ్రీ చొక్క విభుడన్నజాలు 

బాయు (బహ్మత్యాది పాపమ్ములెల్న్ల" 

బసవ పుర్హాణమందలి పంక్తులు. 

బసవని శరణన్న బాపక్షయంబు 

బసవని శరణన్న( బరమ పావనము 

బసవని శరణన్న (బత్యక్ష సుఖము 

బసవని శరణన్న భవరోగహరము 

బసవని శరణన్న భక్తి సేకూరు 





1. కావ్యాలంకార సంగహము. పుట 123. 

2. కావ్యాలంకార సంగ్రహము. పుట 124. 

* ఈ గుర్తుగల ద్విపద డి 1051 కాగితపు (పతిలో (కిందుమీదున్నవి. 
3. చొక్కనాధ చరిత. పుట 363. 


106 కావ్య శిల్పము 


బసవని శరణన్న బంధముల్వాయు 

బసవని శరణన్న భాగ్యముల్వొందు 

బసవని శరణన్న బర(గు శీలంబు 

బసవని శరణన్న ( బాయు నాపదలు 

బసవని శరణన్న (_బబలు సంపదలు 

బసవని శరణన్న నసలారు( గీర్తి 

బసవని శరణన్న ఫలియించు కోర్కి 

బసవని శరణన్న నెసగు వాకర్స్‌ 

బసవని శరణన్న (భాజిల్లు బుద్ధి. 

వేయేల తగ “బసవా యనంబరంగు 

నీ యక్షర్మతయంబిటులొక్కమాటు 

చదువునెవ్వండేని ముదముతో నతని 

వదనంబు నివునకు( గుదురు దాననగః 

బాయక బసవని(|బస్తుతించినను 

బాయుట సోద్యమే భవ బంధనములు, 

బసవ పురాణము నందలి పై పంక్తులు కావ్య రచన కుష(కమించుచు (వాసినవి 
గాన ఎసగు వాక్సిద్ధి, (భాజిల్లు బుద్ధి ఇత్యాది పదములందున్నవి. చొక్కనాథ చరితము 
నందలి పంక్తులు కావ్యాంతమున (వాయబడినవ గాన వీనికి బదులుగా _(బహ్మాత్యాది 
పాపములు బాయునని యున్నవి. 

చొక్కనాథ చర్మితము నందలి ద్విపదలలోని ఎత్తుగడ “చొక్కనాథాయన్న'' యనునది 
బసవపురాణములోని “బసవని శరణన్న" అను ఎత్తుగడను బోలియున్నది. 

చొక్కనాథ చరితలోని ద్విపదల ముగింపులో “వేయేల శ్రీ చొక్కవిభుడన్న జాలు' 
నను చరణము బసవపురాణములోని “వేయేల తగ బసనవాయనబరగు” అను పాదమును 
బోలియున్నది. 

__బనవవురాణ రచనకు పూనుకొనుచు పాల్కురికి సోమన బసవని పై భక్తావేశమున 

వరుసగా పదునాల్గు చరణములు “బసవని శరణన్న' అను ఎత్తుగడతో రచించగా, 
తిరువేంగళకవి కావ్యరచన నుపశమించుచు “చొక్కనాథాయన్న'* అను ఎత్తుగడతో ఎనమిది 
ద్విపదలు (వాసినాడు. పైనుదహరించిన చాక్కనాథ చరితము నందలి ద్విపదల రచనాశెలి 
బసవపురాణమునందలి ద్విపదల రచనా శెలి ననుకరించియున్నవి. 

(11) చొక్కనాథ చర్మిత కావ్యాంతమున తిరువేంగళకవి ' హాలాస్యనాధథుడు రక్షించు 
భక్తుల పేర్లను ఇరువది యొక్క ద్విపదలలో రచించినాడు. ఇది బసవ పురాణమున 





1. బసవ పురాణము. పుటలు 9, 10. ద్విపదలు 190-209 వరకు. 
2. చొక్కనాథ చరిత. పుటలు 361, ౩62. 


చొక్కనాథ చర్మిత 197 
సప్రమాశ్వాసము “కళ్యాణ పురమునగల భక్తులు ” అను శీర్షిక (క్రింది పేర్లపట్టికవలె 
నున్నది., బసవవురాణమందలి భక్తుల పేర్లు కొన్ని చొక్కనాథ చరితము నందు 
పేర్కొనబడివి. దీనిని శబ్బానుకరణముగానో భావానుకరణముగానో చెప్పుటకు వీలులేదు. 
కాని రచనా శిల్పానుకరణము [కింద పేర్కొనవచ్చును. 

(111) చొక్కనాథ చరితమునందలి నవమాశ్వాసములోని అరువది యవ, అరువది 
యొకటవ లీలలలో నున్న జ్ఞాన సంబంధుని కథ బసవపురాణమున కూడా నున్నది. 
అందు షష్టాశ్వాసమున పిళ్లనైవారు కథ అను పేరున గలదు. ఈ [కింది అంశములలో జ్ఞాన 
సంబంధుని కథ పిళ్లనైనారు కథ ననుసరించి యున్నది. 

(1) _ కుబ్బపాండ్యుని భార్యపేరు “వనితేశ్వరి యని వోలాస్యమావాత్మ్యమున 
నుండగా బొక్కనాథ చరితమున తిరువేంగళ కవి ఈమెను “మంగయకర్ష అని 
బసవపురాణముననుసరించి పేర్కొన్నాడు. బసవపురాణము “మంగయక్కరసి” అని 
యున్నది. దీనిని శబ్దానుకరణముగ చెప్పవచ్చును. 

(2) జ్ఞాన సంబంధుడు పనిబాలుడుగా నున్నప్పుడు పార్వతీదేవి స్తన్య మిచ్చిన 
వృత్తాంతము పిళ్లనైనారు కథలోనిట్లున్నది. 

“మజియు క్రీకాళి నా మహినొప్పు పురిని 

నెటి శివ (బాహ్మణునికి నుదయించె 

నలరికుమారుని యంశంబునందు 

నలు వొప్పగా. బిళ్ల నయనారనంగ 

జనకుడర్కట బెట్టి కొని యొకనాడు 

చని సరోవర తీరమున బాలు నునిచి 

తానఘమర్హణ స్నానంబు చేయ 

గానభోవీథిని గౌరియు' శివుడు 

మానిత దివ్య విమాన నిరూఢ 

యానుశై చనిచని. యల్లబాలుండు - 

మనకుమారుని యట్లి' యనుచు నగ్గిరజ 

కను;/గవ( జూచుడు( జను. గవ సేంప 

నవనీతలంబున కరుదెంచి బాలు? 

గవుగిటజేర్చి కూక(టి పుడుకుచును. 

దేవి దాశాంభవ దీక్త్షితు(జేసి 

భావించి శివభక్తిపరుని గావించి 

కడుపార జను. బాలు గుడిపి పసిండి 
పలచన తవా 
1. బసవపురాణము, పుటలు 536,537,538. 

2. బసవ పురాణము. పుట 414. 


198 కావ్య శిల్పము 


కుడుకతో వెండియు(గొన్ని సేనిచ్చి 

గౌరి దానీశ్వరుకడ కేగె నంత” 

ఈ వృత్తాంతమును తిరువేంగళకవి తన చొక్కనాథ చర్మితమున నిట్లు వాసినాడు. 

“మునులార! యాచోళ భూమిలోపలను 

ననుపమంబైన శియ్యాలూరి యందు 

నుండును నొక (బాహ్మణోత్తముండత,డు 

కౌండిన్య గోతుండు ఘనశెవవరు(డు 

నాతని గర్భమ్మునందున మిగుల 

ఖ్యాతిగా. [బమధథనాయకు(డాది కార 

అంబుగా జనియించి నడచి యాడుచును 

నంబ వెంటను నేటికరుగుచో నచట 

యశరీరియై వచ్చియా జగదంబ 

నిశువును గాంచి యంచితమైన తనదు 

పసి(డి కుండల బోలు పాలిండ్ల పాలు 

పసిదీజదావించి భక్తివిచ్చేసెేే 

జ్ఞాన సంబంధుడు బాలుడుగా నున్నప్పుడు పార్వతీదేవి స్తన్యమిచ్చెనని మ్మాతమే 
హాలాస్యమాహాత్మ్యముననున్నది గాని ఏ సందర్భమున నిచ్చినదో అందులేదు. తిరువేంగళకవి 
బసవ వురాణమునందలి పై ద్విపదలను జదివి కొంత మార్చి చొక్కనాథ చరి[తమున 
రచించినట్లు. దెలియు చున్నది. ఇది భావానుకరణమునకు తార్కాణము. 

(11/) చొక్కనాథ చర్మితమందలి తొమ్మిదవ యాశ్వాసములోని అరువది నాలుగవ 
లీల యందు అగస్త్యుడు మునులకు చెప్పిన పతివతాచార ధర్మములు శ్రీనాథుని 
కాశీఖండమందలి ద్వితీయాశ్వాసమున బృహస్పతి కార్యార్థియై వచ్చినప్పుడు అగన్వు్యుని 
భార్యయైన లోపాము.ద కుపదేశించిన పతివతాచార ధర్మములను బోలియున్నవి. 
(1) “మణి భర్త తన్ను రమ్మన వేగ వచ్చి 

గరిమజెప్పిన యూడిగము సేయవలయు 

నాత్మేశుడానతీయక యేమియైన 

నాత్మబంధువులకు నీయ(గ రాదుసతికి 

జీవితేశ్వరుడు డించిన యోగిరమ్ము 

కేవలంబది యారగింపగ వలయు 

మగ(డార గించిన మజీభుజియింప' 

దగు న్మిదవోకుండ దగదునుని[ద 





1. బసవ పురాణము. పుటలు 409, 410. 
2. చొక్కనాథ చరిత్ర. పుట 319. 


చొక్కనాథ చర్మిత 199 


తటుకున నాథు నిదయులేపరాదు 
నట యనుష్టాన సంధ్యావేళ గాని 
యెడగల్ల నొంట్‌మై నేగంగ రాదు 
కడపపై మజ్మిపాయి గడ్డపై సన్ని 
కంటిపై గూర్చుండగారాదు నెపుడు 
నంటు గట్టక నీళ్ల నాడంగరాదు. 
చొక్కనాథ చర్మితములోని పై ద్విపదలు కాశీ ఖండములోని ఈ (క్రింది సీసపద్యము 
ననుకరించి వాసియున్నవి. 
సీ.  “పతిబిల్వబంచిన పనియేమి యనివచ్చి 
చెప్పిన యుడిగంబు సేయవలయు 
భర్తయానతిలేక పకృతి బంధునకైన 
నే పదార్థంబును నీగి వెట్ట 
జీవితేశ్వరుడు డించిన యోగిరంబును 
గుత్ససేయక భుక్తి గొనగ( దగవు. 
సుఖసుప్పుడగు నిజేశుని. (బబోధమొనర్చ 
గాదనుష్టాన భంగముల దప్ప 
తే!!గి!! నొంటి నెచ్చోటి కరుగుట యుక్తిగాదు 
తడుపు గట్టక నీరాడ( దగవు గాదు 
కడప మీదను మట సన్నెకంటి మీద. 
జక్కి మీదను గూర్చుండ జాడగాదుు 
శ్రీనాథుని పై సీసపద్యమందలి సీసభాగమునకు మొదటి అయిదు ద్విపదలు, గీత 
భాగమునకు చివరి రెండు ద్విపదలు అనుకరణములు. 
(2) “పసుపు(గుంకుమయు( గూర్పాసమ్ముకబరి 
కుసుమంబు చెవుల యాకులు కాళకయును 
ధరమంగళాలంకృతంబులు దినము 
ధరియింపనెప్పుడు “ధవు(డు వరిల్లు', అను నీ రెండు ద్విపదలు కాశీఖండములోని 
ఈ (కింది పద్యమునకు అనుకరణములు. 
మ. “పసపుం గుంకుమ కజ్జలంబు నును గూర్పాసంబు తాంబూలముం 
గుసుమంబుల్‌ కబరీ భరంబు చెవి యాకుల్‌ మంగళాలంకృతుల్‌ 





1. చొక్కనాధ చరిత. పుట 393. 
2. కాశీఖండము, ద్వితీయాశ్వాసము 75వ పద్యము. 
3. చొక్కనాధ చరిత. పుట 353. 


200 కావ్య శిల్పము 


విసువొక్కింతయు లేక తాల్పవలయున్‌ వీనిన్‌ సదాకాలమున్‌ 
ససిదక్కంగ( (బియుండు వర్ధిలుట్టకై నాళీకప,తాక్షికిన్‌, 
తిరువేంగళ కవి పై పద్యములోని మొదటి రెండు పాదములు మొదటి ద్విపదగాను, 
తర్వాతి రెండు చరణములు రెండవ ద్విపదగాను (వాసినాడు. 
(3) “వధవతో( దక్కిన వేశ్యతోడుతను 
నధిక సురాపాని వ్యభిచారి తోడ 
మడి వాలుదానితో మగనితో( బోరు 
చేడెతో. బరిచర్య 'సేయంగ రాదు 
పై ద్విపదలు ఈ (కింది శ్రీనాథుని పద్యములోని మూడు పాదములకు 
అనుకరణములు. 
తే!! గీ! రజకి తోడ నుదక్యతో శమణతోడ 
విధవతో నాథుతో రాయు వెలదితోడ( 
జెడిపెతోడ( బోరాములు సేయవలదు. 
పాణ సంకటములను( బుణ్యాంగనలక్కు. 
(4) “దూరమ్ము చన్న నాథుని కెదురెదురు 
గోరుచు నుండంగ? గొన్నాళ్లకెదురు 
వచ్చిన భర్తకు వడి పాదయుగళ 
మచ్చుగా' గడిగి యాహారమ్మువెట్టి 
యుల్లమ్ము రంజిల్ల నొాగివిడమిచ్చి 
చల్లగా మృదువైన శయ్యాతలమ్ము 
నత్తజి యూరుల నందందయొత్తి 
చిత్తమ్ము రంజిల్ల జేయంగ వలయు” 
పై తిరువేంగళ కవి ద్విపదలు ఈ [కింది శ్రీ నాధుని పద్యమునకు అనుసరణములు- 
ఉ.  కోదూరమువోయి యెండబడి దూపిలి వచ్చిన _పాణనాథునిన్‌ 
ద్వారకవాట దేహళుల దాకనెదుర్కొని తీర్థమార్చి యా 
హారము వెట్టి వీడము సమర్పణజేసి విహారశయ్యపై 
నూరువులొత్తి చిత్తమున కుబ్బొనరించుట ధర్మమింతికిన్‌. 
(5) “ఈ గుణములు గల యిల్లాలి' జూచి 
బాగైన ఘన పుణ్యభామిని యం(డు 


తననన నప్రతతుకును పులులను తానతకతనత లన తు నాతనన టప నతడు నతడు తనా వనాలలో భకస నవాబు నాతల మనని పవ జునో పోటును నడా పంకా నానన నావకు చలపత వనాని నవత జానా నునన టకు డన త గుబనొరధ తునుక నాటు పువషలవననయురాను నాన నునన టనరానయానాాయు. 


కాశీఖండము, ద్వితీయాశ్వాసము. /3వ పద్యము. 
చొక్కనాథ చరిత. పుట 353. 

. - కాశీఖండము. ద్వితీయాశ్వాసము. /4వ పద్యము. 
. చొక్కనాథ చరిత. పుటలు 353, 354. 
కాశీఖండము. ద్వితీయాశ్వాసము 61వ పద్యము. 


TT STAN 


చొక్కనాథ చరిత 201 

వేయేల నిట్టి సాధ్విని నెవ్వం డేని 

పాయని వేడ్క నపాంగమ్ము నందు. 

బలుమారు నాత్మలోపల( దప్ప జూచు 

నల [దోహియైన దురాత్ముని కెపుడు 

బడబానలము కంట పావకు కంటె 

సతత పతివతాచార (పభావ 

మతి తీవమై తాకు నాసాధ్వి చూపు 

పాలిండ్లపై నున్న పయ్యెదమీ(ద 

గాలిపాణగ నోడు కడు జేతులెత్తు 

నని పతివత లక్షణములు 

పె తిరువేంగళకవి ద్విపదలు ఈ క్రింది శ్రీ నాథకవి పద్యములకు అనుకరణములుగా 
నున్నవి. ఆ పద్యములివి: 
తే!!గీ|| "పెక్కు మాటల నిటు జాలి పెట్టనేల 

సాధ్వి గర్హింప నొకడెట్టు చాలగలడు? 

గంధ వాహంబు వెజచు నక్కలువకంటి 

పసపు పయ్యెద పాలిండ్ల బాయందట్ట" 
తే!! గి! బర! శిఖికంపె జము కంటె నర్కుకంకు( 

బడుగు కంటును దివమై బిఖుసు చూపు 

నాత్మ దప్పగ( దలచు దురాత్మకులకు 

నహహ! పతిదేవత వతి వతాతి శయము 

తిరువేంగళకవి క్రీనాథుని పద్యములలోని భావమును కొన్ని ఎడల ననుకరించినాడు. 
మరికొన్ని ఎడల శబ్బములను ఉన్నవి ఉన్నట్లు గా _గహించినాడు. దీనికి కారణము 
క్తీనాథునిపై నీకవికి గల గారవమరుః 
తిరువేంగళకవి బహుముఖపజ్ఞ 

పచ్చకప్పురపు తిరువేంగళరాజు కేవలము క్రో పరిజ్ఞానము మ్మాతమే యున్న 
కవి గాదు. ఈతడు చొక్కనాథ చర్మితమునందు ఆయా సందర్భములలో వర్ణించిన స్వప్న, 
సాము(దిక, సంగీత, యోగాది విషయములసు బట్టి ఈ కవికి కేవల వ్యాకరణ చందోలంకారాది 
శాస్త పరిజ్ఞానమే కాక స్వప్న శాస్త, సాము(దిక శా।స్త, సంగీత శ్యాస్త, యోగ శా(స్తాది 
విజ్ఞానము కూడా యున్నట్లు తెలియుచున్నది. ఇది ఈయనకు గల బహుముఖ (_పజ్జకు 

నిదర్శనము. 


6648 విజ త శి 9౫౪4 ఉ ఇ ఇ త ౫ 


న 


1. చొక్కనాథ చరిత. పుట 354. 
1. కాశీఖండము. ద్వితీయాశ్వాసము. 88, 89వ కకత: 


202 కావ్య ఇిల్పము 
స్వష్నశ్శాస్త _పజ్జ 
చొక్కనాథ చర్మితమునందలఠి ద్వితీయాశ్వాసములోని నాలుగవ లీలలో మలయ 
కేతన పాండ్యుని స్వప్న ఫలమును స్వప్నాగమథ్రేష్ణులిట్లు వక్కానించిరని తిరువేంగళకవి 
స్వప్న శాస్త విషయముల నిట్లు _వాసినాడు. 
“కల యేర్పణింతుము కడువృస్పికములు 
జలగలుంగజచుట జయము లేదండు 
కప్పముట్టిన( బాము గజిచిన నతడు 
నష్ట పుతత్వము నభివృద్ది గాంచు, 
దలపేను దినుట మధ్యము దధిక్షీర 
ములు ఘృతంబును రక్రములు _దావుటయును 
గండలు దినుట తక్కక _పేవులెల్ల 
నుండ లైపడ నివి యొగి మంచి దండు 
రుధిరంబు జలములు రూపించి కన్న 
నధికమాయుష్యమ్ము నటపుంట(గన్న 
గలిమి చేకూరును గలలందు మణియు( 
దెలుపులన్నియు మేలు దెలియంగనిసుక 
వెలిమిడి యెముకలు వెసనుప్పు (పత్తి 
తలపంగ నివియెల్ల( దక్క? దక్కినవి 
మలి గార్దభము మోటు మానెను బోతు 
పజుపడితో నర్దెపట్టి యెక్కుటయు( 
దిలలు నన్నము పిండితిన్న(గీ(డొదవు 
గలను నూనెయు/((దావ గడు రోగియగును 
మదకరియును నీల మణి సంఘ మృగము 
మదమును నుదక కుంభములు గోపురము 
దైవ మంబుదములు ధరణియు యమున 
కావలి నలుపెల్ల నట యొప్పదం।(డు 
ఖరములు శాఖామృగంబులు ధూమ 
మొరయ భూత (పేతములు పిశాచములు 
వాయస ఫేరవ శ్వాన గృ్యధములః: 
దాయెక్క(గనుటయు( దనదు స్వప్నముల 
నలర నాయూప దండారోహాణంబు 
లలముండనములు తైలాభ్యంజనములు 
వెరసి యివ్విధమున విను విచారింప 


చొక్కనాథ చరిత 203 


మరణ సూచకములు మహిపాల మజీయుః 

బొలుపొంద మొదటి జామున గన్నకలల 

ఫలమొకయేటి లోపల! గానబడును i 

రండవ జాములార్నలల ఫలించు 

నిండ మూడవ జాము నెరిగన్న కలలు 

మూణ్ణాల్ల ఫలియించు మొదలి వేకువను 

బూనిన కలలెల్ల( బొరి పదినాళ్ల 

కచ్చట ఫలియించు ననువందమణియు( 

బచ్చని వృక్షమ్ము బసవరాయనిని 

ఘన తరాశ్వమ్ముల గజములమేడ 

నెనయంగ( గలలోన నెక్కినయట్టి 

మనుజోత్తము(డు సౌఖ్య మహిమల చేత 

ఘనమహీ రాజ్యమ్ము కడువేడ్కనేలు”., 

ఈ వర్ణన మూలమునలేదు. అందు “రాజ్యాపభాతే మంతిభ్య స్వపష్నవృత్తాంతమ 
(బవీతో “41” శృత్వాతేవిస్మితాస్సర్వే పత్యూచుః పృథివీపతిం యథాభాషిత మీశేన 
కర్తవ్యం చ తృ్వయాతధా “42” ఏవముక్తేష్యమాత్యేషు" అని మాత్రమే యున్నది. 
చొక్కనాథ చర్మితమునందలి పై స్వప్న శ్యాస్తవిషయములు కవికి గల స్వప్న శాసస్త 
విజ్ఞతకు దార్కాణము. 
నాముదిక శాస్త విజ్ఞానము 

దొక్కనాథ చరితము నందలి తృతీయాశ్వాస ములోని పదునొకండవలీలలో తటాతకకు 
ఉగుని యంశమున నుదయించిన కుమారుని సాముదిక లక్షణములను తిరువేంగళకవి 
సాముదిక శాస్తజ్ఞాలబే నిట్లు చెప్పించినాడు. 

“వెసనూట యెనిమిది (వేళ్ల సూతమున( 

గొసరక నిలువెల్ల గొలిచి చూచినను 

నెన్నంగ నొక్క[వేలెక్కుడున్నతడు 

పన్నుగా సామాజ్యపట్టంబు నేలు 

ముక్కు. గన్నులు బుజంబులు జానుహనువు 

లొక్కంట దీర్ణమై యుండంగ వలయు 

గళమును జంఘాయుగంబు మేఢంబు 

లలవడ _హస్వంబులై యుండవలయు. 





1. చొక్కనాథ చర్మిత. పుటలు 41, 42. 
2. హాలాస్యమాహాత్మ్యము. పుట 39. 


204 


కావ్య శిల్పము 
నధ రోష్ట జిహ్యలు హస్త మంఘలును 
నధిక నఖముల(గెంపన ధన్వ్యుండు. 


_ మొగము(గటి స్కంధములును గరోరు 


యుగము గుక్షియు ఫాలమున్నతి మేలు 
నెడపక _(భూమధ్యమెవరికినైన, 

గడు పదక్షిణరేఖ గలిగిననతడు 

చేకొని చతురబ్ధి సీమలు జేర 

నేకాత పత్రమై యేలంగంగలండు 
పదములు మృదువయ్యు. బాణిద్వయమ్ము 
నది కఠినమ్మును నైయుండలెస్స 
కటియు నిటలము వక్షస్టృలమక్షు 

లట విస్తృతములైన నధికు డౌనతడు 
గడు నాయు రవసాన కాలము దెలియ' 
దొడరి చెప్పెద మది తోయమ్ముుగా(గఈ 
పలనొప్ప నెడమ పార్వము నాసికమున 
నిలువక యుచ్చాన నిశాసములును 
నడచుచు నాదక్షిణపు దిక్కు గాలి 
నడువకయున్న నానరుడు మూడేండ్ల 
కాయుష్యమెడలును నదెగాకరెంట 
వాయువు సరియొక్క వాసరంబడల 
నెరవుగా ముప్పది నెలలలో వాండు 
మరణమ్ము నొందును మను జాధినాథ! 
పాణానిలమ్ములు 'పాయకెప్వనికి 
ఘాణరం[థముల(బాజిక నోరవెడలు 
నా కర్మిమూన్నాళ్ల యమపురికరుగు 
నాకసమ్మున మయియదరుపాటునను 
గాంచన కృష్ణ పింగళ వర్ణ రూప 
మంచితమ్ముగ నెవ్వ(డ(ట గాంచె నేని, 
దడయక వత్సరద్వయములో వాడు 
పడిపోవు.( గాలుని పట్టణమునకు 
తొండ యూ సరవిల్లి తొడరి పాదముల 
నుండి యా తొడదా(క నొగిగబాకనేని 
జలకమ్ములాడగా జలమించుకేని 


చొక్కనాథ చర్మిత 205 


నిలువక దేహమందెక్కెనే నియును 

దక్షిణంబటుజూడ( దలలేక మొండె 

మేర్పడ గానించు నెవ్వరికేని 

వారెల్ల నార్నెల్ల వైవన్వతొఖ్యు( 

జేరుదురందంద సిద్ధించు నిదియు( 

బరగనిందొక్కటి _పాపించు వార 

లరుగంగ వలె ( దీర్థయ్యాతసేవింప 

ననిలక్షణమ్ములు నట.గొన్నిచెప్పి 

హాలాస్యమాహాత్మమునందు ఉ(గజననమను పదునైదవ అధ్యాయమున ఎనమిది 
శోకముల లోనున్న సాముదిక లక్షణములతో చొక్కనాథ చరితమునందలి సాముదిక 
లక్షణములను పోల్చి చూడగా నివి వేనికవే స్వతంతములుగా కన్పించుచున్నవి. కావున 
చొక్కనాథ చరిత యందలి సాము(దిక లక్షణ రచన తిరువేంగళకవి సామ్ముదిక శాస్త 
పరిజ్ఞానమునకు నిదర్శనము. 
సంగీత శాస్త పరిజ్ఞానము 

వోలాస్యమావోత్మ్యమునందు నలువది యేడవ అధ్యాయమున పాండ్యరాజు 
ఆస్థాన గాయకుడైన బాణభ్యదుని పతిష్ట నిలుపుటకు సుందరేశ్వరుడు కాష్ట భారవి[క్రీత 
వేషమున నేతెంచి చోళదేశపు గాయకుని విడిది ముందు కట్టెల మోపును దించి తన గాన 
విద్యను (వదర్శించిన సందర్భమున “సార్ధం రాగ విశేషెశ్చనారదాత్తుంబురోరవి. 
అతిరమ్యమనౌపమ్యం రాగం గాంధారికం జగ అని యుండగా, చొక్కనాథ చర్మితమున 
సప్తమాశ్యాసములోని నలువదియవలీలలో తిరువేంగళకవి పదునెనిమిది ద్విపదలలో ఈ 
క్రింది విధముగా మనోహరముగా వర్ణించినాడు. ఇది ఆయన సంగీత పరిజ్ఞానమునకు 
నిదర్శనము. 

“కీరాగ రాగమంజరియు. నాటయును 

భెరవి భూపాల బంగాళ మాళ 

వియును వసంతంబు వెలయంగనెనిమి 

దియు మగరాగముల్‌ దీనికి సతులు 

మలహరి దేశాక్షి మంచి కాంబోది 

లలిత వరాళి నీలాంబరి తోడి 

కన్నడ గౌళయు( గైకిక లెలమి 


నాద 
చొక్కనాథ చరిత. పుటలు Tou Os] 3 
లాస్యమావహాత్మకము. పుటలు 72,73. శ్లో, 42 నుండి 49 వరకు. 


1. 
2. హో 
3. హాలాస్యమావాత్మ్యము. పుట 175. శ్లో. 20. 


206 


కావ్య శిల్పము 
ధన్యాసి దేవగాంధారి సౌర్మాష్ట్ర 
పారి గుండ [కియ'భల్లాతకియును 
సారంగ నాటదేశాళహారియును 
రామ(పియయు మేఘరంజికురంజి 
సామంతయు ముఖారి శంకరాభరణ 
ములు నిరువది నాల్గు అవటు రాగములు 
నల రంగ! బురుషులి నతివలనెటి (గి 
పరగ మి|తముల ముప్పది రెంటి? దెలిసి 
పురుష (స్తీ రాగముల్‌ పొందుగా* గూర్చి 
ధరపుంద మధ్యమ తారకంబులును 
సరి శుద్ధ సాళవ సంకీర్ణములును 
కంఠగద్గద నాసికాకాః స్వరములు 
కుంఠితమ్ముగ( జేసి కోమలనాభి 
గంభీర సుస్వర కంఠ శారీర 
జృంభిత హృదయు(డై జీవ నిర్జీవ 
లయ కంపి తోజ్జులాలంకారము లను 
గియ గూడి హంస కోకిల వృకకౌంచ 
పనమయూర యజావి వర్గమ్ములలఘు 
త నిమాదబుషభ గాంధార షడ్డములు 
పుధ్యధివత పంచమ స్వరంబులను 
మధ్యర్మాతము నందు మధురేశ్వరుండు 
గీత వబంధ జక్కి పదచిందు 
రీతిగా సరళి బూరితముగా(బాడే 
మణియు నశుతమచుంబన మపూర్వమ్ము 
నరయ నసాధ్యమాద్యంత మాశ్చర్య 
కరము గాంధర్వ రాగము సరాగమున 
భరితమై తారక (బహ్మమ్ముముట్ట 
భూచర ఖచరులద్భుత మంది వినగ 
శ్రీ చొక్కనాథుడంచిత లీల(బాడె, 
పై ద్విపదలలో ఎనిమిది మగరాగములు, ఇరువది నాలుగు ముదిత రాగములు, 


మంద, మధ్యమ, తార స్థాయులు, స్వరములు, అలంకారములు, గీత (పపబంధ పద 
చిందులను దేశి [ష్మకియలు తెలుపబడినవి. 


lt 


చొక్కనాథ చరిత. పుటలు 208, 209, 210. 


చొక్కనాథ చర్మిత 20/ 
యోగ శ్నాస్త జ్ఞానము 

చొక్కనాథ చరితము నందలి అష్టమాశ్వాసములోని ఏబది యాజవలీల యందు 
జ్ఞాన సంబంధుడు తిరుపెరుంబూరను నూర. _బవేశింప నాతనికి సుజ్ఞానము వొడమి 
యొకచోట. గూర్చుండి యోగమునభ్యసించెనని తెలుపు సందర్భమున తిరువేంగళకవి 
యాతని యోగాభ్యాసము నీ (కింది విధముగా వర్ణించినాడు. 

“తెలియ నాధార స్వాథిష్టానములను 

నలమణి పూరకంబాయనాహాతము 

కడు విశుద్ధమునను కమలముల్‌ గలుగ 

నడర షడ్వర్థ లింగాధికులైన 

కరి వ[క్రకమలజ కమల షతాక్షు 

అరయ? బినాకియు నా సదాశివు(డు 

పర శివుండును బర1బహ్మ్మంబులై న 

మటిదైెవతంబుల మదిలోన నిలిపి 

వర్ణబీజమ్ముల వర్ణాక్షరముల 

వర్ణింప నాల్గును వడి నాయి. బదెయు( 

బన్నెండు పదియాయి భావింప రెండు 

నున్న వేయింటిని నొనర నర్చించి 

వర్ణింపనా ద్విషడ్వర్ణ లింగముల 

నిర్థ్ణయింపుచు( దన్ను నిజముగా నెణి(గి 

యల మీదట మనోలయ స్థానమందు 

వెలయనప్పరమాత్మ వెదకుచునుండె, 

జ్ఞాన సమ్మంధుడట్లు మనోలయ స్థానమున పరమాత్ముని వెదకుచున్న 

సమయమున చొక్కనాథుడు గురురూపమై విచ్చేసి యాతనికి శివయోగము నిట్లు 
బోధించెను. 

“ఇవుడప్పుడా తని జేరరమ్మనుచు( 

(బవిమల సద్గురు భావమ్ము గాంగ 

వరుస జక్తు స్పర్ష వాచక శిక్ష 

అరుదుగా నియమించి యందందమణియు 

లోల కామ్మకోధ లోభ మోహములు 

చాలంగ మదము మాత్సర్యము్ములాణు 

నాయెడ( [దోచి పృథ్వప్పులు నగ్ని 


ఇ 


షన నానా 


1. చొక్కనాధ చరిత. పుట 282. 283లు. 


208 


కావ్య లము 


వాయువాకాశమ్ము వడినందుగల్లు 
పసనైన యట్టి శబ్ద స్పర్ష రూప 

రస గంధములు పచ్చి కసవు గావించి 
యమరః ద్వగక్షి శోతము జిహ్వనాసి 
కమునునేనింటి సంగతులూడ్చి మజియు 
పరగంగ వాక్సాణి పాద పాయువులు. 
నరయ నాగుహ్యుగతాగమంబరసి 
పూని _పాణాపానములు సమానంబు 
దాన వ్యానాదిక స్టలములందరయ 
వెలయ నిట్లగు పంచవింశతి తత్త 
ములయందు నధిక సద్చోధ గావించి 
నిరవుగా* దగ యమ నియమాసనంబు 
అరయ? |బాణాయామ మరయిక మజియు 
నమర(|బత్యాహార ధ్యాన ధారణ స 
మాధిక యోగమ్ములైన యష్టాంగ 
మాదికముగ మించ నాత్మలోం దెలిసి 
గమకమై నా భి దగ్గర నున్న పాము 
కరమొప్ప బోధించి కమలమ్ములాజు 
విరచితంబైయున్న విధములు దెలిసి 
వెరసి డెబ్బది రెండు వేల నాళములు 
నరయనా వేళల నదిమి పట్టుచును 
బలిమిమై నడుకొన్న పశ్చిమ నాడి 
సారిది మెల్లనె గాలి జొనుపంగ, జేసి 
యరసి యాసోమార్కులను గూర్చి పట్టి 
వరసుధారనవార్టి వాలలాడుచును 
గఅకంఠు( గాంచి యక్కడ దృష్టి నిలిపి 
యానిరంజను తోడనాత్మను గూర్చి 
తాను నేనను వార్త తలపున లేక 
యున్న పుణ్యుడు శివ యోగియౌగాకొ, 


పతన నన న 


1. చొక్కనాథ చర్విత. పుటలు 283, 284, 255; 


చొక్కనాథ చర్మిత 23 


హాలాస్యమావాత్మ్యమున, అఖువది నాలుగవ అధ్యాయమున సుంచరేశ్వరుడు - 
జ్ఞాన సంబంధున కొసగిన యుపదేశము రెండు శ్లోకములలో సంక్షిప్తముగా నున్నది. ఆ 
శ్లోకము లివి: 
శ్లో సూక్ష్మంపంచాక్షరం స్థూలం తస్మై చోపది దేశనః! 
సుజ్ఞానం సుకవిత్వంచ హృదివాచి _పవర్తతే!! 59. 
సంసారవాసనానష్ట తస్యవాత పురేశితుః! 
అధ్యాపితాన్‌ మహేశేన వేదానుచ్చరతాస్వరైః ! 60 


అ 


పై శ్లోకములను జదివిన, చొక్కనాథ చర్మితమున వివులముగా రచింపబడిన 


సివయోగ విషయము మూలమునకు భిన్నమని, స్వతంత్రమని స్పష్టముగా( దెలియుచున్నది. 
కావున నిది తిరువేంగళ కవికి గల యోగ శాస్త జ్ఞానమునకు నిదర్శనమని చెప్పవచ్చును. 


3వ, 





2. వోలాస్యమావోత్మ్యము. పుట 226. 


షషాధ్యాయము “ లాక్షణికత 


తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమునందలి యవతారికలో తన లాక్షణితను 
హరి ఇట్లు చెప్పికొనినాడు. 

“బుధులు సర్వజ్ఞాలు భూమి పాలకులు 

నధిక సత్కావ్యులు నర్ధితో, బొగడ. 

బదసంధులర్థముల్‌ పాసంబు యతులు 

పదిలమై లక్షణ (పామాణ్యముగను 

గల్పాంతర స్థాయిగా మించి వెలయ? 

గల్పింతు,: 

పై(పతినను కవి నూటికి నూరుపాళ్లు నిలుపుకొనలేక పోయినను నిలుపుకొనుటకు 
పయత్నించినాడని యీతని కావ్యమునందలి భాషా_ప్రయోగములను ఛందః పయోగములను 
జూచిన మీదట తెల్ల మగుచున్నది. అసలు ఏ కవియైనను లక్షణ (గంథములను 
చెంతనుంచుకొని నేను లక్షణబద్దముగా (వాయుచున్నానా లేదా యని వాయడు. (వాసిన 
గంథములకే లక్షణములు తయారగును. అనగా పయోగమే ముందు. లక్షణమే 
తరువాత అట్లని ఈ కవి లక్షణ పరిజ్ఞానము లేకయే రచించినాడని కాదు. ఏ కవియైనను 
సాధారణముగా తనకాలము నాటికి పచారము పొందిన (పభఖ్యాత లాక్షణిక గంథములను 
జూచియే యుండును. అందువలన తిరువేంగళకవికి చొక్కనాథ చరిత్ర రచనా కాలము 
నాటికి గల అక్షణ (గంథములు పరిచితమై యుండును. ఈ కావ్యము పదునాజవ శతాబ్ది 
పూర్వార్ధమున (పభవించినది గావున అప్పటికి బహుళ[పచారము నొందిన కొన్ని లక్షణ 
గంథముల నిట |కోడీకరించుట అసంగతము కాదనుకొందును. 
ష్‌ స; చరిత రచనాకౌలము నొటికి గల లక్షణ (గంథములు కొన్ని 


ఆం(ధ శబ్ద చింతామణి; §.శ.1022-63 
భీమన ఛందము; . ఉఆ.శ. 1080-1150 
అధర్వణ వ్యాకరణము; క.శ. 1200 


అధర్వణ ఛందము; 

ఆంథ భాషా భూషణము;  [కీ.శ.1250 
కావ్యాలంకారచూడామణి ; 1402 -07 మధ్యకాలరచన 
చొక్కనాథ చరిత. వుట ర్‌. 


త్‌ 


౮౮ఏఉల(రుగు 





చ 


చొక్కనాథ చర్మిత 211 
7. ఛందోదర్పణము; కస్‌ శతాబ్ది పూర్వార్థము 
8. కవిచింతాపుణి; 1480 - 1520, 

పైన పేర్కొనబడిపన లక్షణ (గంథముల నన్నింటినో లేక వానిలో కొన్నింటినో 
తిరువేంగళకవి( జదివియే యుండును. లక్షణ పరిజ్ఞానములేనివాడు లక్షణ బద్ధముగ 
వాయుట అసంభవము. అయితే పైవానిలో వేనిని జదివినాడో చెప్పజాలము. మీదుమిక్కిలి 
పై ([గంథములు ఆం్యధ భాషకు లక్షణమును జెప్ప( బూనుకొనినవే గాని సమ(గములనుటకు 
వీలులేదు కదా! లక్షణ ([గంథములనే కాక ఈ కవి తనకు ముందున్న కవుల యొక్క 
కావ్యములను జదివి అందలి పయోగములను [గహించియుండవచ్చును. వ్యాకరణములు 
ఛందో (గంధములు అంతగా (పచారములేని కాలమున పూర్వ కవుల కావ్యములే 
పమాణములుగా నుండుననుటలో విపతిపత్తి యుండబోదు. కావున చొక్కనాథ చర్విత 
కర్తయగు తిరువేంగళ కవి తనకు పూర్వులైన కవుల కావ్యములను మరియు లక్షణ 
గంథములను జదివి కావ్యరచన కువ|[కమించినాడని చెప్పవచ్చును. 
భాషాపయోగములు 
వర్గోచ్చారణ విశేషములు: అచ్చులలో (1) అ,ఆ,లకు ఎ,ఏలకు నడిమి ఉచ్చారణము 
కలిగిన అ, ఆలు' ఈ కావ్యమున కన్పించుచున్నవి. కాని వీనికి పత్యేక వర్ణసంజ్ఞలు లేవు. 
ఇకారమునకు (హాస్య అకారముతో సంధి చేసినపుడు _హస్వ అ కారము దీర్ణ అకారముతో 
సంధిచేసినపుడు దీర అకారము (ఆ) కనుపించుచున్నవి. ఉదా. కు వెజచిన వానట్లు 
వెసలేచినిలచి వాని + అట్లు = వానట్లు 
“ఈలాగు తేజీల నెక్కాడు వారి ఎక్కి + ఆడు = ఎక్కాడు 
(2) అ,.ఆలకు ఎ, ఏ లకు నడమ ఉచ్చారణకు వలెనే (హస్వ “ఇ” కారమునకు “ఉి 
 కారముతో సంధిచేసినవుడు ఈ రెండు పత్రముల నడిమి ఉచ్చారణ గల మరొక 
"ges కనుపించుచున్నది. 
GE hissed చొక్క 

నాయక స్వామున్న నగరికేతెంచ్చి స్వామి + ఉన్న = స్వామున్న 

చేరి + ఉండి = చేరుండి “సెట్టికిమామయ చేరుండి. సభను 
(3) చాక్కనాధ చర్మితమున బుకారమునకు “రి” తోను “రు' తోను న్‌. గూర్చుబడిన 
(పయోగములు కనుపించుచున్నవి గావున ఈ కాలమున బు కారమును రు కారముగాను 
రి కారముగాను ఉచ్చరించినట్లు ఊహింపవచ్చును. 








an 


పైన పేర్కొన్న లక్షణ (గంథములు 'అక్షణ ఇరోమణి' (పొత్తపి వెంకట రమణ కవి 
(పణీతము) రావూరి దొరసామ శర్మగారి పీఠిక నుండి ఉద్ధరింపబడినవి. 

చొక్కనాథ చరిత. పుట 210. 

చొక్కనాధ చర్మిత. పుట 154. , 

చొక్కనాథ చర్విత. పుట 252. 

చొక్కనాథ చరిత. పుట 14. 


౮౨6౮ [1 


212 లాక్షణికత 


హల్లులలో;(1) చొక్కనాథ చర్మితమునందు జ్ఞకారమునకు చఛజరుు లతోను, శృష్కన 
లతోనే గాక, క,ఖ,గ,ఘ లతోను కూడా యతి గూర్చబడినదిగాన ఈ కాలమున జ్ఞ 
కారోచ్చారణలో మార్పుకలిగియుండవచ్చును. జ్ఞ కారమునకు గ్నకారముతో [పాసము 
కూడా ఈ కవి వాడినాడు కావున జ్ఞకారమును గ్న కారముగా ఉచ్చరించియుందురని 
అనుకొనవచ్చును. జ్ఞకారమునకు 'క్షకారముతో యతి ఈ కాలమున వ 
మార్పు సూచకము కావచ్చును. 
(2) అట్లే న, లలకు వాపలకు పాసములు గూర్చబడినవి కాన ఈ కాలమున ఈ 
వర్ణముల ఉచ్చారణలో మార్పు వచ్చి యుండవచ్చును. 
(3) మజీయు ర,జి (పొసములు కూడా విరివిగా నిందు కనిపించుచున్నవి. గావున ఆ 
కాలమున ఉచ్చారణలో వీటిమధ్య అంతరము తొలగిపోయి యుండును. 
(4) చొక్కనాథ చరితమున ఫౌజు అను ఉర్దూ పదమునుపౌజు' అని (వాసినా ఈ 
కాలమున ఫారసీ, అరబీ భాషల (పభావమువలన తెలుగులో ప్రవేశించిన అన్యదేసేయ 
వదములలో (f) వర్ణమునకు సామ్యము కలిగిన వర్థమునకు పఫలకు నడిమి 
ఉచ్చారణమున్నట్లు ఊహింపవచ్చును. పౌజు (ఏకవచనం) పౌజులు (బహువచనం) 
అను రెండు ప్రయోగములు ఇందుగలవు. , 

వౌజు = భయమేల జనుమెల్లి పౌజు( జూపెదను, 

పౌజులు; “ఎల్లరు గొలుపంగ నేతెంచు పౌజా 

లెల్లనప్పుడు మహో (దేకమ్ముగాగో 

(5) Z వర్గోచ్చారణతో సామ్యంకలిగిన () వర్ణమును జకారముగా ఇందు (వాసినా 
జజలకు నడిమి ఉచ్చారణమున్నట్లూహింపవచ్చును. భూపతి హజారమునకేతెంచ్చి 
అని [పయోగము. 
నామ (పత్యయములు వా (1) (|) మహదృహువచన (పత్యయమగు “లు” కారము ద్విరుక్త 
“ళు కారముగా ఈ కావ్యమున కనుపించుచున్నది. 
ఉదా?-'కుమాళ్లు" - “పురికేగిరంతనప్పుడు నాకుమాళ్లు, అని (వయోగము. ఈ శబ్దమే 
“కొమాళ్లు అని కూడ నాటి వ్యావహారిక బలమువలన ప యోగంచపడినది. “చొక్కవిభుని 
కొమాళ్ల భాపమున అని _పయోగము. 
(1) _ అమహదృహువచన (ప్రత్యయము లు కూడ ళ్లు గా ఇందు _పయోగించియున్నది. 
“యామాళ్ల ముడుపు అని. మాడలు అనుటకుబదులు మాళ్లు అని నాటి వ్యవహార 


చొక్కనాధ చరిత్ర. పుట 151. 

చొక్కనాథ చర్విత. పుట 152. 
చొక్కనాథ చరిత. పుట 296. 
చొక్కనాథ చరిత. పుట 238. 
చొక్కనాథ చర్విత. పుట 242. 
చొక్కనాథ చర్మిత. పుట 264. 


౮౮ఎఉలట(ల గు 


చొక్కనాథ చర్మిత 213 
బలము వలన తిరువేంగళకవి ఉపయోగించి యుండును. 

(2) “తోడి అను తృతీయావిభక్తి (పత్యయమునకు “తోటి అను జప విభక్తిక 
రూపమును ఈ కవి (పయోగించినాడు. 

ఉదా: 'నీతోట్సి' “తోడి అను రూపము కూడా ఈ కావ్యముననున్నది. నీమీద. దప్పేమి 
నీతోడిదేమి - అని (ఉపయోగము. ॥ 

(3) పంచమీ విభక్తి పత్యయము “వలని కు వ్యావవోరిక రూపాంతరమైన “వల్ల ఈ 
కావ్యములోనున్నది. ఉదాహరణకు "నావల్ల, దప్పేమి నాకానతిమ్ము్ము 


సంధులు 
అచ్చంధులు: 
1. అ+ అ= ఆ ; వారాంగన + అయి + ఉండియు * వారాంగనయు్యుండియు, 
2. అ+ అ= ఆ: పేద + ఆపె * పేదాపె 


శ ర్‌ 
3. అ+ 6= ఆ; ఆడ + ఆమె = ఆడామ్మె. ఇందు [హస్వ అకారమునకు దిర్ష 


ఆకారముతో సంధి గూర్చినపుడు అ,ఆలకు నడిమి ఉచ్చారణ గల “త అను మరొక 
వర్ణము కనుపించుచున్నది. 
4. ఇ+ అ= ఆ; విరించి + అస్థమాల = విరించాస్థిమాల 
“హరి విరించాసి మాలాంకమ్ముతోడ"” అని ఉపయోగము. 
ఇ + © = అ, వెజిచినవాని + అట్లు * వెఅచిన వానట్లు స 
6. ఇ+ 6= ఆ; ఎక్కి + ఆడు ా ఎక్కాడు 
“ఈ లాగు తేజీల 'నెక్కాడు వారు అని పయోగము 
“ఉత్తమాశ్వమెక్కాడుచు్భా ఎక్కి + ఆడుచు = ఎక్కాడుచు 
పై ఉదాహరణలలో (హన్వ ఇకారమునకు _హస్వ అకారముతో సంధి జరిగినపుడు ఈ 
రెండు వర్ణముల నడిమి ఉచ్చారణముగల (హాస్వ అ కారము అక్లే హాస్య ఇకారమునకు 
దీర అకారముతో సంధి చేసినపుడు ఈ రెంటి నడిమి ఉచ్చారణ గల దీర్ణ ఆ, కారము 


౮] 





చొక్కనాధ చరిత. పుట 271, 
చొక్కనాధ చరిత. పుట 2758. 
చొక్కనాధ చరిత. పుట 278. 
చొక్కనాథ చరిత. పుట 183. 
చొక్కనాథ చరిత. పుట ౮310. 
చొక్కనాథ చరిత. పుట 195. 
చొక్కనాథ చరిత. పుట 125. 
చొక్కనాధ చరిత. పుట 210. 
చొక్కనాథ చర్విత. పుట 154. 
. చొక్కనాథ చరిత. పుట 295. 


CO0ONoOoOCdయdt2OoOoOMD~—~ 


అవే 
0 


214 లాక్షణికత 


ఆదేశముగా వచ్చినది. దీర్హ ఆ, కారము వచ్చినదానికి మరొక ఉదాహరణ. పెండ్లి + ఆడి 
= పెండ్లాడీ, | 
7.  యడాగమసంధి:' ఇత్తునకు దీర్చ అకారమతో సంధి గూర్చినపుడు యడాగమమము 
విధించిన రూపము కూడా ఇందుకనుపించుచున్నది 
“తన మనమున్నట్లు తగనెక్కియాడ్ను" అని పయోగము 
ఎక్కి + య్‌. + ఆడు = ఎక్కియాడు 
“5. ఇచ ఇ = ఇ; (వాసి + ఇచ్చెద = (వాసిచ్చెద. “చీటి వాసిచ్చెద్నా 
9. ఇ+ ఈ = ఈ; పట్టి + ఈడ్చికొని = పట్టిడ్చికొని _ 
10. ఇ+ ఉప ఉ; చేరి + ఉండి = చేరుండ్యి ఇందు ఇత్తునకు _హస్వ ఉకారముతో 
సంధి చేసినపుడు ఈ రెండు వర్ణముల నడిమి ఉచ్చారణ గల మరియొక వర్ణము “ఉ' 
వినిపించుచున్నది. 
1. ఇ+ఏవఏ=వు;ు పట్టి + ఏడ్చి = పట్టడ్పి “ఆతని(బట్టిడ్చ్యి | 
12. ఉ+ అ= అ; సేయుచు + అట్లుండిరి = సేయుచట్లుండిరి, 
. తత్సమ పదముల మధ్య తెలుగు సంధి 
చొక్కనాథ చరితము నందు తిరువేంగళకవి సంస్కృత సంధులు జరుగవలసిన 
. చోటులలో తెలుగు సంధిని విధించినాడు. ఈ [కింది పయోగములు దీనికాధారములు. 
1. బుషి + ఆశ్రమము = బుషి య్మాశమమ్ము. ఇందు యణాదేశ మునకు 
బదులు యడాగమమును విధించినాడు. 
2. “అబాణ భ్యదాంగన ధిక తానములి ౦ అను చరణమున 
అంగన + అధిక = అంగనధిక ఇట సవర్ణ దీర్ద సంధి జరుగవలసి యుండగా అకార 
సంధి జరిగినది. 
3. విరించి + అస్థిమాల = విరించాస్థిమాల్భు 
4. విరించి + ఆది = విరించాద్మి 





చొక్కనాథ చరి|త. పుట 352. 
చొక్కనాధ చదీ[త. పుట 154. 
చొక్కనాథ చరిత. పుట 213. 
చొక్కనాథ చరిత. పుట 292. 
_'చొక్కనాథ చరిత. పుట 14. 
చొక్కనాథ చర్విత. పుట 194. 
చొక్కనాథ చరిత. పుట 3౩568.. 
చొక్కనాథ చరిత, పుట 247. 
చొక్కనాథ చరిత..పుట 227. 
'. చాక్కనాధ'చరిత. పుట 125.. 
చాక్కనాథ చర్విత. పుట 359. 


ODONఆNఆNOMUnOhD—~ 


చాలీ అవా 
— అ 


చొక్కనాథ చర్మిత 215 
5. తింతిణి + ఆమ్హాతక = తింతిణామ్లూ తక్క 
వానిలో యణాదేశమునకు బదులు అకార ఇకార సంధులు విధించబడినవి. 


a... 


సంస్కృతపదముసనకు తెలుగు పదమునకు మధ్య తెలుగు సంధి 

ఉదా: “చొక్కనాయక స్వామున్ను' అను పదములో స్వామి + ఉన్న * స్వామున్న. 
ఇకారమునకు ఉకారము పరమై ఉత్వసంధి జరిగినది. ఇందు సంస్కృత పదమునకు 
తెలుగు పదమునకు సంధి చేసినపుడు తెలుగుసంధి జరుగగా కొన్నిచోట్ల సంస్కృత సంధి 
కూడా జరిగినట్లు ఉదాహరణలు లభించుచున్నవి. వీనినీ కింది స్పీర్షికలో నుదహారింతును. 
తెలుగు పదముసకు సంస్కృతపదముసనకు సంధి 
నీకు + అమం[తముల్‌ = నీకమం(తముల్‌ _ ఇట అకారసంధి 
పిన్నపెద్ద + ఆది = పిన్నపెద్దాద్మి = ఇట సవర్ణదీర్ధ సంధి 
మూర్తి + అన = మూర్తన్య = ఇ+ అాఅ; 
ఆది + ఐనవాడు = ఆదైన వాడ్యు  ఇ+ఐ ెఐ. 
మధ్యము + ఆవు = మధ్యమావ్య్కు 
ఆ(గహించి + అపుడు = ఆ(గహించవుడుు (2 + © = ©) 
తక్కిన + ఆభరణముల్‌ * తక్కినాభరణముల్‌ 
అయ్యల + అంఘులను = అయ్యలంఘులన్నుు 
. ఆది + ఐన = ఆదైన 'ఎల్లదేవతలకాదికినాదెయై యాదైనవాడు., 
సంధి దోషములు 
1. ఆపద + ఉద్దరుడు = ఆపదుద్దారుడు 

దీనిలో గుణమునకు బదులు ఉకార సంధి జరిగినది. 
2. అప్సర + అంగనల = అప్సరోంగనల్ము 

ఇందు సవర్హదీర్హ సంధికి మారుగ గుణ సంధి జరిగినది. 


౧౦య** రల శఎఉ (ఎట గ 


1. చొక్కనాథ చర్విత. పుట 26. 

2. చొక్కనాథ చర్విత. పుట 252. 
3. చాక్కనాథ చరిత. పుట 303. 
4. చొక్కనాథ చరిత. పుట 306. 
5. చొక్కనాథ చర్శిత. పుగట 340. 
6, 11. చొక్కనాధ చరిత. పుట 329. 
7. చొక్కనాథ చరిత. పుట 72. 

8. చాక్కనాథ చర్విత. పుట 132. 
9. చాక్కనాథ చర్విత. పుట 60. 
10. చొక్కనాథ చర్విత. పుట 5 అవతారికలో. 
12. చొక్కనాథ చరిత. పుట 186. 
13. చొక్కనాథ చరిత. పుట 267. 


216 లాక్షణికత 


సమాసములు 

తత్సమ సమాసములు ' రెండు తత్సమ పదముల మధ్య జరిగినవి. 
ఉదా 1. వళ చ।కము, 2. కశాఘాతమ్ము మొదలగునవి 

తత్సమ పదము నకు దేశీపదముతో సమాసము 

అక్షయజోలె - “ఘనముగానీకు నక్షయజోల యొకటి 

సుజ్ఞానవపలక - “చదరమైనట్టి సుజ్ఞానవలకిచ్చె 

సంఘపలక - (భయమకనాసంఘవలక( గూర్చున్న్య 

సంఘపలకమంటపమ్మ్యు 

సంఘపల్కను - సంఘ వల్కను నిడికొనిరి!, 

కరసాన - “కరసాన నపుడు భీకరముగాం బట్టా 

జల(మోత - “అందుల జల్యమాతలందుల సు 


పరక తత్సమ పదముతో సమాసము 


గ 


రాలా సట గు 





1. చక్కనయనము - “చక్కనయనము( బూన్న చృ్మకినిమెచ్చి్యి 
2. బగ ముదలు - “తలుపులు మూసి బీగము[దలును బెట్టిపోయెను,, 
3. జారూపులు “చేరి జారూపులై చెందుడచ్చటను 

4. గారాబుపుతుడు - 'గారాబుపు[తుని( గడ(క దోడ్కొనుచ్చు' 
వైకృతపదముతో తత్సమ పదమునకు సమాసము 

1... రాహుత్త వితతుల్నుు 

2. వేగురు రాహుత్త వితత్మి 

1. చాక్కనాథ చరిత. పుట 78. 

2. చొక్కనాధ చరిత. పుట 296. 

3. చొక్కనాథ చరిత. పుట 157. 

4. చొక్కనాథ చరిత. పుట 260. 

5. చొక్కనాథ చరిత. పుట 265. 

6. చొక్కనాథ చరిత. పుట 260. 

7. దొక్కనాధ చరిత. పుట 261. 

6. చొక్కనాథ చరిత. పుట 342. 

ర. చొక్కనాథ చరిత. పుట 68. 

10. చొక్కనాథ చరిత్ర. పుట 91. 

11. చొక్కనాథ చరిత. పుట 124. 

12. చొక్కనాథ చరిత. పుట 167. 

13. చొక్కనాథ చరిత. పుట 132. 

14. చొక్కనాధ చరిత. పుట 152. 

15. చొక్కనాథ చరిత. పుట 186. 


చొక్కనాథ చర్మిత 217 
3. కణకంఠుడు “కరుణించి వారి కా కజికంఠుడపుడు”, 
4. మొకముపక్షాళించ్చి 
తమిళ పదమునకు వైకృత పదముతో సమాసము 
1. చొక్కరాహుత్ర్తుడ్ను 
2. తిరుబాస - “తిరముగానాకిది తిరుబాసయనుచ్చు' 

గంథనామమునగల "చొక్కనాథ శబ్దము తమిళ పదమునకు సంస్కృతపదముతో 
జరిపిన సమాసము. ఇట్టివి ఈ _(గంథమున నింకను లభించుచున్నవి. 
తమిళ పదమునకు సంస్కృతసమ (తత్సమ) పదముతో సమాసము 
1. తిరుమేను - “తిరుమేను సేయింతు దేవునికనుచ్చు' 
2. తిరుచొక్కపతి - తిరుదొక్కపతి సన్నిధికి వచ్చి నిల్చి 

“తిరుచొక్కపతి వంటి దేవుండు లేడు” 


3. తిరువాచకము - 
4.  తిరుమం[తము - “తరువాచకంబను తిరుమంతమెలమ్మ 
సుదీర్ద సమాసములు 
ద్విపదలో సుదీర్ణ సమాసములుండుట కవకాశము తక్కువయే యైనను చొక్కనాథ 
చర్మితమునందు ఈ (క్రింది ద్విపదలు సుదీర సమాస ఘటితములై యున్నవి. 
(1) తెలుగు సమాసము 
“కలిమి లేం దే(టి రెక్కలకప్పుగప్పు 
గళమున(బూనె ముక్తాహార వితతిి ఇందు కలిమి లే(దే(టి రెక్కల కప్పుగప్పు 
గళము" అనునది సమాస పదము. 
(11) సంస్కృతసమాసములు 
1. “భర్మావనీధరోత్సాటనే దగ 
ధర్మహస్త వశస్తంజై నఘనుడు' 
చొక్కనాధ చరిత. పుట 65. 
చొక్కనాథ చర్విత. పుట 141. 
చొక్కనాథ చరిత. పుట 153. 
చొక్కనాథ చరిత. పుట 342. 
చొక్కనాథ చరిత. పుట 181. 
చొక్కనాథ చరిత. వుట 19౮. 
చొక్కనాధ చరిత. పుట 244. 
చొక్కనాథ చరిత. పుట 315. 
దొక్కనాథ చర్మిత. పుట 61. 
. చొక్కనాథ చరిత. పుట 53. 


—_ 
ల 


216 లాక్షణికత 


గిం 


“ఆశాదివర్గే్య్యదియానూన కలుష నాశము పాపవినాశిని_ 
“భానుకర ప్రభా భాసురంబెన' 
మానిత మాణిక్యమకుటమ్ము దాల్చి 
4. “వర్ణిత ధళధళోజ్ఞ్వల వ(జఖచిత 
కర్ణ కుండలములు గరమొప్పదాల్సి 
5. “నాగాజ మహిష సన్మత్స్య సద్ధరిణ 
వేగాశ్వవృష వాహ విధృతులై క 
ర. “హాటకరత్న దీపా కీర్ణమౌళి 
కోటీరమగల నుగ్గులు గాంగ గూర్చ్యో 
7. “ధారుణీధరకులోద్దామప శస్త 
మేరు శైల పాంత మేదినియందు క 
8. “బాహు బలాధిక పాభవోద(గ 
సాహ సంబెనంగ నచ్చట దండు విడిసె, 
అ. “కాలానలాభీల గర్వితోద[గ కీలాలములన్నూ 
10. “గజ వ్యాఘులంధక కమలాక్షదక్షు 
అజ మయ (తిపురదైత్యారులనంగ్యో 
1. “గజ జలంధర యంధక వ్యాఘ మదన 
అజకిరః పురదైత్య హరునను భిక్షు 
12. “దివి భువి కీలాల తేజ? సమీర 
రవి చంద “యాజి విగహునకు భిక్ష, 
13. “సన కసనంద నాద్య నిమిషలోక 
మునిగణవందిత మూర్తి తయాత్మ”, 
14. “మఖ గజ వ్యాఘ? అంధకదైత్య సంహరణ గీత (పబంధముల్‌ వాడుచ్చు 


య 





చొక్కనాథ చరిత. పుట 56. 

ర. చొక్కనాథ చరిత. పుట 61. వ 
చొక్కనాధ చరిత్ర. పుట 65. 

చొక్కనాథ చర్మిత. పుట 9]. 

7. చొక్కనాథ చరిత. పుట 98. 

చొక్కనాథ చరిత్ర. పుట 114. 

చొక్కనాథ చరిత. పుట 143. 

10, 11.చాక్కనాథ చరిత. వుట 159. 

12. చొక్కనాధ చరిత. పుట 166. 

13. చొక్కనాథ చరిత. పుట 219. 


౧౦ రల ౮౫న గు 


చొక్కనాథ చరిత 219 


19. 
165; 
17. 


“పరితాప సంజ్వరోష్మదవం౫ 


“తాపజ్వరానలాభీలముు 


“సవ్యాపనవ్య భాగ జ్వరోష్ట తాపము, 
చొక్కనాథ చరితమునందు కేవల సుదీర్ణ తెలుగు సమాసములు సుదీర్హ సంస్కృత 


సమాసములే కాక అచ్చ తెనుగు ద్విపదలు, తత్సమ ద్విపదలు మజీయు తెనుగును 
సంస్కృతమును సమముగా నడచిన పాదములు కనిపించుచున్నవి. మచ్చుకు కొన్ని 
చూపుదును. 

అచ్చతెనుగు ద్విపదలు: షష్టాశ్వాసములోని ముప్పది వీడవలీలలో 


in 


న 


“వన్నెగా కమ్మని వానన గల్లు 
సన్న బయ్యమ్ముగాసడియించికడిగి్న 
“ఒక రాయి అప్పయు నొక నూక మెరిక 
యొక వడ్డ గింజ లేకుండగాజేసిి 


తతృ్పమద్విపదలు; 


|. 


ద్వితీయాశ్వాసములోని ఆజివలీలలో గంగానదిని వర్ణించుచు. 
we దుష్కృత భంగ శీకరోత్తుంగ 
రాజితాంబు తురంగ రంగ త్తరంగ 

రాజి మౌళి కిరీట రమ్యానుషంగ 

పరమ కృపాపాంగ భవభయభంగ 
హరదెహజనితాంగ నాకాశగంగ్య' 
షష్టాశ్వాసములోని ముప్పది తొమ్మిదవలీలలో 
“మధ్యార్టునేశాది మధ్యాంతరపాత 

యధ్యాత్మ యోగ 'సమభ్యాసగమ్యి, 

అందే. 

“ తారాధిపోత్తంస! తారకధ్వంస 

తారక (బహ్మాశ తారా(ది వాన 

నగజేశ నగచాప నగధర వంద్య 

సగుణ సదాచార శర్వమహేశ్ళి 





2. 


చొక్కనాథ చరిత. పుట 323. 
చొక్కనాథ చరిత. పుట 3౩27. 
చొక్కనాథ చర్మిత. పుట 328. 


4,5. చాక్కనాథ చర్శిత. పుట 191. 


(ON oO 


చొక్కనాథ చరిత. పుట 55. 
చొక్కనాధ చరిత. పుట 199. 
చొక్కనాథ చరిత. పుట 203. 


220 లాక్షణికత 


4. సప్తమాశ్యాములోని నలువది నాలుగవలీలలో అంగయకణ్ణమ్మ సౌందర్యమును 
వర్థించుచు. 

“హరి నీల రత్న మధ్యాలకాచార 

సరస రాజీవ కేసర నేత గంధి 

మద కరికుంభ గమనకుచయుగళ 

విదిత రాకాచం్యద బింబాధ రోష 

సలలిత యరుణాబ్ద సత్పాద గంధి 

కలిత విదుమ లతాకాంతి తన్వంగి 

నంగయకణ్ణమ్మ ననుదిన సర్వ 

మంగళాలంకార మహనీయ దివ్య 

రత్న పరిష్కార రాజిత దేహ 

నూత్న రర ' 
సంస్కృతమును తెనుగును సమముగా నడిపిన పాదములు; మచ్చుకు ఒకటి. 
1. మృదుల రాజాన్నముల్‌ మేలోగిరములు 


[కియాపదములు - వాని (పయోగములు 


1 (తెంపుక - “పలుపు (తెంపుక్న అని (పయోగము 

2.  తఆంచుక - తలుగు (దెంచుక 

తః తయిముక - “తలుగు |దెంచుక యావు తయిముకవచ్చి[ 

4. తిరుసుక - “తిరిపి [పాతలు గట్ట తిరుసుక(దినగ్య 

5, పుచ్చుక - “సామ్ములన్నియును బుచ్చుక్క 

ర వహించుక జ (+ లీలనైన వహించుక నన్ను 
మేలనిపింపవే మిహిరాబ్దన్నేత!,” 

7.  సేవణజేసుక - “త్రీచాక్కనాధునాగడిత లోకనాథు 
సేవయజేసుక సుఖ స్థితి నుండుమనుచ్చు 

1. చొక్కనాథ చరిత్ర. పుట 236. 

2. చొక్కనాథ చరిత. పుట 59. 

3. చొక్కనాథ చరిత. పుట 134. 

4. చొక్కనాధ చరిత. పుట 134. 

5. చొక్కనాథ చరిత. పుట 138. 

6. చొక్కనాధ చర్విత. పుట 194. 

7. చొక్కనాథ చరిత. పుట 208. 

68. చొక్కనాథ చరిత. పుట 21. 


చొక్కనాథ చర్మిత 221 


ర. వెచ్చమ్ము(జేసుక - “ఇచ్చ వచ్చినయట్టు లెల్ల కాలమ్ము 
వెచ్చమ్ము( జేసుక వేడ్కతో నుండు! 


9.  ఒరసుక - 'పట్టణమొరనుక పార్మే 
10. చదువుక - “ఆరఠేఖు జదువుక్ళి 
1. కట్టుక ఆ “పట్టముగట్టు కారాజ్యమెల్లి, 


తిరువేంగళకవి పైన జూపిన (కియా పదములలో ఆత్మనే పదార్థమున “కొను” 
అనుధాతువు క్రియ కను[పయుక్షము కావలసి యుండగా “కి పత్యయమును విధించినాడు. 
'కొను ధాతువను (పయుక్తమైన _పయోగములు చొక్కనాథ చరితమునందున్నవ. 
ఉదాకు. నవమాశ్వాసములోని అణువదినాలుగవలిలలో “గుండ్లతో తలగొట్టుకొని చచ్చుదాన్యో 
అను చరణమున “కొట్టుకొని” అని పయోగించినాడు. “కి (పత్యయము గాని “కొను 
ధాతువు గాని రాని రూపములు కూడా కియాఫలముకర్తగామియై నపుడు కనిపించు 
చున్నవి.ఉదాకు. “తెరువున(బండి నిదొింప ఇందు “పండి” అను (క్రియకు అర్థము 
“పండుకొని” - అనియే. 

వేంచేసె, విచ్చేసె అను (కియాపదములు పోయెను, వచ్చెను అను నర్భములలో 
నువయుక్తములై నవి. 


6 


1. _ వేంచేసె “కాయమ్ముతోడ శంకరలోకమునకు 

నాయెడ జొన్నానయాళు వేంచేస్కె' - ఇందు 
వేంచేసె అను (క్రియ వెడలెను లేక పోయెను అను భూతకాలిక (క్రియగా (పయుక్రమై నది. 
2. వేంచేసె వ నీ భాగ్యమునగాదె నీ పాట వినగ 


నీ శుండు వేంచేసె నీపాల కలిగ్మి' అను 
చరణములలో "వేంచేసె' అను క్రియ వచ్చెను అను భూతకాలిక [కియగా (పయోగింపబడినది. 
3౩.  “వేవేగ మధురకు వేంచేస్మె' - ఇందుకూడా వచ్చాను అను నర్థములోనే 
(పయోగించినాడు. 
4. _ "విచ్చేసె' - వచ్చెను అను భూతకాలికార్థములో “విచ్చేసె' అని కూడా తిరువేంగళకవి 
_(పయోగించినాడు. 


చొక్కనాథ చరిత. పుట 213. 
చొక్కనాధ చరిత. పుట 306. 
చొక్కనాథ చర్విత. పుట ౮౩20. 
చొక్కనాధ చరి|త. పుట 340. 
చొక్కనాధ చరిత. పుట 399. 
చొక్కనాథ చరిత. పుట 196. 
చొక్కనాథ చరిత. పుట 183. 
చొక్కనాథ చర్విత. పుట 229. 
చొక్కనాథ చర్విత. పుట 242. 


(౧౦ ర6౮ా లొవ ఈల గు 


222 లాక్షణికత 

ఉదా 'డ్రీ బొక్కపతియె వచ్చేసె, 
5. వచ్చి అను భూతకాలిక (క్రియను విచ్చేసి అని (పయోగించినాడు. ఉదా: 

“కరుణించి యంగయకబ్ణమ్మ మీర 

లిరువురు విచ్చేసి యిటదరినుండి” 

పై పయోగములన్నియును చొక్కనాధుని పరముగా గౌరవార్థంలో _పయోగించబడుట 
విశేషము. ఇది నాటి వ్యావహారిక భాషా సరళికి నిదర్శనము. 
6. వచ్చితిని అను భూతకాలిక క్రియను వస్తిని అని _పయోగించినాడు. “ఆతురమ్మున 
వస్తినభవ్యో | 
7. చేయును అను భవిష్యత్కాల (క్రియను చేసును అని (పయోగించినాడు. ఇది 
(పానస్థానమున నుండుట విశేషము. 

జలాలు ఏ. తనకు 

దాసుండుగా జేసి తగనశ్వములకు 

జేసునింకొక వగ సిద్ధమ్ముగాగ్య 
6. కొనుచు, వినుచు వంటి క్రియలు కొంచు, వించులుగా (పయోగింప బడినవి. 
'గుజ్టాల గొంచ్యు, చోడండువించ్యు 

ఇవికాక చొక్కనాథ చర్మితమునందు తిరువేంగళ కవి నాటి వ్యవహారములోనున్న 
అనేక [కియాపదముల నిందు (పయోగించినాడు. 

ధ్వనుల మార్పులు 

1 లోపదీర్ట్ణత * లోపదిర్ద్ణత అనగా ఉచ్చారణమున నొక యక్షరము లోపించి యట్లు 
లోపించుట వలన గలిగిన _హస్వత పోవునట్లు (పక్క యచ్చు దీర్థమగుట్క. చొక్కనాథ 
చరితము నందలి ఈ (కింది శబ్బములు లోపదీర్ష్ణత కుదాహరణములు. 
1. . ముత్యముల అనుటకు బదులు ముత్యాల్మ అని _పయోగించినాడు. 
'2. కంఠమున “న కంఠాన్న క్‌ 





చొక్కనాథ చరిత. పుట 261. 
చొక్కనాథ చరిత. పుట 267. 
చొక్కనాధ చర్మిత. పుట 395. 
చొక్కనాథ చరిత. పుట 289. 
చొక్కనాథ చరిత. పుట 188. 
చాక్కనాథ చర్విత. పుట 197. 
ఆంధాభాషా వికాసము. పుట 298. 
దొక్కనాథ చరి[త. పుట 80. 
చొక్కనాథ చరిత. పుట 161. 


OCONOd*WOMmMD— 


చొక్కనాథ చరిత 223 


3. మైనమున | మైనాన, అని (పయోగించినాడు. 
4 గుజ్జముల గొనుచు *. గుజ్టాల గొంచ్చు ” 

5. మొగసాల ట్ట మోసాల్న్మ ఖ్‌ 

6. చందమున మ చందాన్న 

7. నీసముఖమున ” న్నీ సముఖాన్య 

8. న్వష్నమున ” స్వప్నాన్య : 

9. పొదియ మహామల” పాదియమామల “2 

10. చిత్తమున స చిత్తాన్న స 


Il. _స్వరభక్తి ఏ సంయుక్తాక్షరము నడుమ నొక యచ్చు చేరి యుచ్చారణమును సులభ 
పఅచుటయే స్వరభక్తి లక్షణమ్ము. చొక్కనాథ చరితము నుండి దీని కుదాహరణలు. 


గ్‌. ఆర్హంబైన అనుటకు బదులు ఆరుషంబైన్సు అని _పయోగం 
2. జామాతృ క్‌ జామాతుర్చు 
3. హర్లము i హరుషమ్ముు ” 
లు 12 
4 సెటియిండ్లను ” సెటియిండులను క్ష 
టి లబ 13 
పై వానిలో ఒకటవ, మూడవ పదములు (పాసస్థానమున (పయోగించి యున్నవి. 


I. వర్ణనాశము : రెండు హల్లుల నడుమ నున్న యచ్చు ఉచ్చారణ త్వరలో నశించి యా 
రెండు హల్లులను గలసి మజీకొంత కాలమునకు సమీకరణము గలుగుచుండును. ఈ 
వర్ణనాశము స్వరభక్తికి విపరీతమయినది.,. 

1. వేడుక అనుటకు వేడ్య్య యని, 





చొక్కనాథ చర్విత. పుట 181. 
చొక్కనాథ చరిత. పుట 188. 
చొక్కనాథ చర్విత. పుట 190. 
చొక్కనాథ చరిత. పుట 198. 
చొక్కనాథ చరిత. వీట 223 
చొక్కనాథ చర్మిత. పుట 242. 
చొక్కనాథ చరిత. పుట 270. 
చొక్కనాథ చరిత. పుట 343, 346. 
ఆంధ్రభాషా వికాసము. పుట 300. 
10. చొక్కనాథ చరిత. పుట 64. 

11. చొక్కనాథ చరిత. పుట 292. 

12. చొక్కనాథ చరిత. పుట 342. 

13. చొక్కనాథ చరిత. పుట 352. 

14. ఆంధభాషా వికాసము. పుట 300. 
15. చొక్కనాథ చరిత. పుట 19. 


౧౦” ల ౮|| ROM — 


224 లాక్షణికత 


2. పిలిచి +? పిల్చి యని 
3. కలిమి ర కల్మి యని తిరువేంగళ కవి 
పయోగించినాడు. 


IV. వర్ణసమీకరణము: వర్ణసమీకరణమనగా రెండు భిన్న వర్ణముల యుక్క కూడిక 
ఏకవర్థముగా మారుట్న. దీని కుదాహరణములు 


ks: ఒరులజొచ్చి అనుటకు బదులు ఒ ర్లజొచ్చ్వి 
2. గుడిలోన ౫? గుళ్ళొన్య 

3౩. కుమారులు కుమాళ్లు 
4. వేయిమాడలు ” వేమాళ్లు 
5 ఆమాడలు స ఆమాళ్లు 


“కనక మంటపమున వేమాళ్లు గంటు గట్టించె' “ఆమాళ్ల ముడుపు” అని వీటికి 
పయోగములు. 
V. _ వర్ణాగమము : సామ్యము వలన తప్పుగా (కొత్త యక్షరములు జేరుట వర్ణాగమమ్ము 
ఉదా.కు చొక్కనాథ చరితమున నాలుగవ లీలలో తిరువేంగళ కవ వేగుచుక్క అను 
పదమును వేగురుచుక్క, “పొడిచె వేగురు జుక్క పురుహూతు దిశను) అను చరణమున 
(పయోాగించినాడు. 


ధ్వన్యనుకరణ శబ్దములు 

చొక్కనాథ చరితమునందు ఇట్టి శబ్దముల (పయోగములకు ఈ కిందివి 
ఉదాహరణలు 

1. 'గజ్ఞనితేపి,, 

2 గడగడవణకుచ్చు 





చొక్కనాధ చరిత. పుట 48. 
చొక్కనాథ చరిత. పుట 54. 
ఆం|ధభాషా వికాసము. పుట 296. 
చొక్కనాథ చరిత. పుట 193. 
చొక్కనాథ చరిత. పుట 201. 

' చొక్కనాథ చరిత. పుట 238. 
చొక్కనాథ చరిత. పుట 263. 
చొక్కనాథ చరిత. పుట 264. 
ఆం|ధభాషా వికాసము. పుట 3౩00. 

10. చొక్కనాథ చరిత. పుట 39. 

11. చొక్కనాథ చరిత. పుట 145. 

12. చొక్కనాథ చరిత. పుట 148. 


OCOONOdIROM—~ 


చొక్కనాథ చర్మిత 225 

3. వడవడ దేహంబు వణకంగజొచ్చె., 

4. పడిపడి చారుల బంప్ని _ ఇందు "పడిపడి" శబ్దము త్వరితార్థమున 
నువయుక్తమై నది. 

5. రతర క్కు 

6. “దురదుర తురగ మందిరమున కరిగి - ఇందు “దురదురి శబ్దము 
గమ్యార్ధమునకనుకరణము. 

7. "టాటోటన్ని' ఇది నేటి “ఆట్‌హూట్‌ొ అను ధ్వన్యనుకరణ శబ్దమునకు 
సమానార్దకము. తూలనాడినప్పుడు (పయోగించునది. 

mere టాటోటని నేడు నాసవతి 


2 - 


ఉద ది ఆప 9 చడ అ ఛి ద ద అ ఆ ఊఉ ఇ ౨ 4 ఇ ది చ ౫ 6 ఉ న ౨ లి టి ఇ జ 2 జ ఉ న 


నన్నుబోనాడె' నని ప్రయోగము. 


జంటపదములు 

1. అప్పు సప్పులు అ “పురములో నప్పుసప్పులు నిచ్చుచుండ్యు 
“అపుసప్పుల వార్కి 

2. కాసువీసము = “ నాకాసువీసమంతటికిని వానినే కర్తజేస్మా 

3౩. నడిమధ్యమున బ్గా “మునుకొని నడిమధ్యమున వైచిర్శి 

4. _బేరసారములు అ “బేరసారములాడి్కి 


పై జంట పదములను పరిశీలించినపుడు ఇవి రెండు రకములుగా కనుపించుచున్నవి. 
మొదటి పదము అర్థవంతమై, రెండవ పదము అర్ధములేక యున్నవి. ఒకరకము. 
రెండవతెగకు చెందిన జంటపదములలో మొదటి పదమునకున్న అర్థమేరెండవపదమునకు 
గలవి. మొదటి రకమునకు 1, 4 ఉదాహరణలు కాగా రెండవ మూడవ ఉదాహరణలు 
రెండవదానికి చెందినవి. 





చొక్కనాధథ చరిత. పుట 219. 
చొక్కనాథ చరిత. పుట 226. 
దొక్కనాథ చరిత. పుట 249. 
చొక్కనాధ చరిత. పుట 302. 
దొక్కనాధ చరిత. పుట 355. 
చొక్కనాధ చరిత. పుట 193. 
చొక్కనాధ చర్విత. పుట 195, 
చొక్కనాథ చరిత. పుట 195. 
చొక్కనాథ చరిత. పుట 334. 
. చొక్కనాధ చర్విత. పుట 3958. 


0౦య౧*లర6౦ల౮౯4ఉజట సు 


a 
హూ 


226 


లాక్షణికత 


నామ పదములు - వాని యౌచిత్యము 


1. 


లల౮ల౫ల(€ఎ గు 


"చొక్కనాథుడు' 
“'అనఘాత్ముడా యిందుడా దేవునపుడు 


తనదు సహ్మసన్నేతములను జూడ 
కోటి సూర్య _పభా కోటుల తోడ 
వాటమై రూపలావణ్యమ్ములందు( 
జూచిన జక్కనై శోభిల్లుటకును 
త్రీ చొక్కనాథుడై క్రీ కరంబయ్యు” 


"పాత్రామర 


“చాల సౌవర్ణ వుష్పములుద్భవింప( 
బోలంగ నాకొలన్‌ బొత్తామరయ్యి' 


వైఖానది 


'వేగావతీనామ విఖ్యాతిమించి 
బాగొప్పవైఖ నాబరగె నచ్చటన్ను 


ఉగపాండు్యుుడు 


(i) “ఉగునంశంబుననుదయించుకతన 
నుగపాండియ నామమొనరించిరపుడ్ను 
(1)  “'ఉగునంశంబున నుదయించుకతన 
నుగపాండీశత యొనరెడు నిపుడ్యూ 
ఇివలోకము; అభిషేక చొక్కనాయకుడు 
'సౌందర్యపతి దేవ సంవత్సరములు 
నందమ్ముగా. బదియాయివేలవని 
మధురాపురమ్ము సమ్మతినేలు కతన 
నధికమై శివలోక మయ్యెనప్పురము 
నాయెడ నా స్వామి యభిషేక చొక్క 
నాయకుండనియెడి నామంబు దాల్చే 


దొక్కనాథ చరిత. 
దొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరి[త. 
బొక్కనాథ చరి[త. 
దొక్కనాథ చరిత. 


పుటలు 27, 28. 
పుట 28. 
పుట 68. 
పుట 75. 
పుట 5. 
పుట 82. 


చొక్కనాథ చర్మిత 227 


6. నలుడమల్‌ కూటము 

“సమముగా నామేఘ సంఘముల్‌ నాల్లు 

కొమరొప్ప( గూటమ్ము గూడిన కతన 

నలు డమల్‌ కూటమై నల్టిక్కులందు 

పలుమయి సెప్పంగ6 బరగ నామధుర," 
2. ఆ నెమవెలందిమలలు 

“ఆగజంబవని పైనవలీల నపుడు 

వేగంబ( బడనేసె విశ్వేశ్వరుండు 

పరగంగ నాకళేబరము( “యాలంది” 

మటి “యాౌనెపువెలంది' మలలన బఠగ్నే ఆ గజమనగా జైనులంపిన గజము. 
ర. అట్టాల చొక్కడు. 

“చెలగి యాతని భక్తి చేకొని యొక్క 

విలు కాడు గానందు విచ్చేసి స్వామి 

సొంపొందనట్టాల చొక్కడై పెరు 

పెంపాందనెపుడును పెర్కొననుండ్నై ఆతడనగా పాండ్యరాజు. 
9. హాలాస్యపురము 

వెలయంగ నప్పుడు విషమంటు కతన 

పొలుపొంద హాలాస్యపురమన(బరగో 

పై ద్విపదలోని “అప్పుడు అనగాజై నులంపిన విష సర్పము విషము (గక్కినప్పుడని 
యర్థము. 
10. మధురాపురము. చొక్కనాథుడు జెనులంపిన వష సర్పము (గక్కిన విషమును 
తనతలపై నున్న చందునందలి యమృతమును దీసిచల్లుటవలన మధురాపురమని 
మెరు కలిగినది. 

“విధు సుధా ధారల వీధుల(జల్లి 

మధురాపురంబన మహి సొంపు మిగుల్యా 
11. నాగ్మాది 

“ఆఅ విషంబణచి యాయపా కళేబరము 

నావంక నాగాదియను పేరు! జేసి 





చొక్కనాథ చర్మిత. పుట 114. 
చొక్కనాథ చరిత. పుట 121. 
చొక్కనాధ చరిత. పుట 122. 
దొక్కనాథ చరిత. పుట 146. 
చొక్కనాధ చరిత. పుట 146. 
చొక్కనాథ చరిత. పుట 146. 


౮౮౯౫ల గు 


226 లాక్షణీకత 


12. వృషభాదై - తల యేటు 

“ ఆయావు బడినట్టి యా స్థలమ్మునను 

నాయెడ వృష భా(ది యళగరైయు ప్పె( 

గలయ నాధేనువు కన్నీరునందు( 

దల యేజు ననుపేర ధరమించి వెలసె', ఆయావు అనగా బీనులంపిన మాయ 
గోవు. ఇందు చచ్చిపడినది గోవుకాగా వృషభ్యాదియని పేరు పచ్చుట చ్మితముగా నున్నది, 
13. సౌందర్యనాయకుడు 

“తనర నాస్వామి సౌందర్యమై యుండి 

నను, పేర సౌందర్య నాయకుండయ్యు్యు 

ఫౌందర్యమై యుండినను అనగా సుందరమై యుండుటవలన, 
14. “"కొందాళి 

“అందు ముంచుటః జేసి యా యగడ్తకును 

కొందాఖి యను పేరు కొమ రొప్పబటిగే' ,- అందు ముంచుట. జీసి యనగా ఆశ్విక 
యోధుడై వచ్చిన చొక్కనాథుడు చోళ సైన్యములను ఆయగడ్త లో ముంచుట పలన అని 
అర్థము. 
15. “పందిమల' 

“పందులుండుట( జేసి పరగ నాకొండ 

పంది మలయనంగ బరగే నెల్లెడల 
16. నడువూరు 

“ఇరవుగా నాయూరి కేయు ప(దపము 

లరయంగ లేనట్టి యా నిమిత్తమున 

గడగి యా మధుర విఖ్యాతి గానంత 

నడువూరు ననియెడి నామమ్ముగాందేేే 
17. “వాల వాయి 

(స  “హాలాస్య పురమున కానిమిత్తముస 

వాల వాయను పేరు వార్తకునెక్క్కె - ఆ నిమత్తముననసగా భుజగీలదుడు 
తన వాలముతో జుట్టి మధురకు ఎల్ల జూపుట వలన, 
ల" 


(1) వలనొప్ప( దిరువాల వారైన మధురి, 





1. చొక్కనాధ చరిత్ర. పుటలు 149, 150. 
2. చొక్కనాథ చరిత. పుట 182. 

3. చాక్కనాథ చర్విత. పుట 187. 

4. చొక్కనాథ చరిత. పుట 243. 

5. చొక్కనాథ చరిత. పుట 252. 

6, /. చొక్కనాథ చరిత. పుట 253. 


చొక్కనాథ చర్మిత 229 
18. "తిరువాల వాయుడు - చొక్కనాథుని నామాంతరము 

“తిరువాల వాయుండైన వామదేవునిని* 
19. ఉత్తర వోలాస్యము 

“అప్పుడా సౌందర్వుడా వైఖ దరిని 

నొప్పుగా విచ్చేసి యున్న యా స్థలము 

నరయంగ నుత్తర వోలాస్యమనగ 

వెలసెను నచ్చోట ఎనుతింపనంత్యో 
20. మాణిక్య వాచకుడు . 

“వలను మీ అ(గ౮ దెరువాదయూరికిని 

దెలియంగ జ్ఞానోపదే శమ్ము ( జేసి 

జగతి మాణిక్య వాచకు(డను నామ 

మగణితమ్ముగ బెట్టి యతని మన్నించ్చి' 

ఇందు తిరువాద యూరునికి మాణిక్య వాచకుడని పేరిడిన వాడు చొక్కనాథుడు 
ఇతనికి తెన్నవ (బహ్మాయని కూడా మరొక పేరున్నది. పాండ్యరాజు మంతి పదవిని చ్చి 
పెట్టిన పేరిది. 
21. 'తిరువడగం' 

'ఇరవుగా నా షతికిచ్చిన స్థలము 

కరమొప్ప( దిరువడగంబన( బరగే 
22. “కొబ్దుబడవీడు' 

" ఆశూలముల. గూలినట్టి యా స్థలము 

భాసురమ్ముగ. గొజ్టు బడవీడు నయ. 

పై విధముగా తిరువేంగళకవి చొక్కనాథ చర్మితమందు పేర్కొనిన స్థల, దుర్గ, వన, 
క్షేతాది వివిధ నామములకు వాని సార్థక్యమును గూర్చి వివరించినాడు - పైన చూపిన 
వానిలో అభిషేక చొక్కనాయకుడు, అట్టాల చొక్కడు, సౌందర్యనాయకుడు, తిరువాల 
వాయుడు, అనునవి చొక్కనాథుని నామములు. శివలోకము, నలుడమల్‌ కూటము, 
హాలాస్యపురము, నడువూరు, వాలవాయి, అనునవి మధురకు పేర్లు. 
లోకోక్తులు 

చొక + చరితము నందు తిరువేంగళ కవి కథలలో ఆయా సందర్భములందు 
చక్కని లోకోక్తులను (పయోగించినాడు. వానినిట వాయుదును. 
1. _చొక్కనాధ చరిత. పుట 253. 
చొక్కనాధ చర్విత. పుట 279. 
చొక్కనాధ చరిత. పుట 285. 
చొక్కనాథ చరిత. పుట 334. 
చొక్కనాథ చరిత. పుట 339. 


sl » WOM 


1.  పధమాశ్వాసములోని మొదటి లీలలో 

“గాజు పూసకు వెదుకగా దివ్యరత్న 

రాజ మచ్చట గాంచి రంజిల్లినట్లు', 

ఇం్యుడు మృగయా వినోదమునకై కదంబారణ్యమునకు రాగా నచ్చట వేటవలన 
కలుగు సంతోషము కంటె మించిన యానందమును ఆదిదేవుని దర్శించి పొందిన 
సందర్భమున తిరువేంగళకవి పై లోకోక్తిని పయోగించినాడు. 
2. అదేలీలలో ఇందుడు వృ(తహత్యాదోషమును బాపుమని చొక్కనాథుని ప్రార్థించిన 
సందర్భమున తిరువేంగళకవి 

“ఎఅుగక చేసినదేమ్రై నగాని 

యెటీగి చేసిన బాయదేమియునైన్న' - అను లోకోక్తిని పయోగించినాడు. 
3. తృతీయాశ్వాసములోని పదునాలుగవలీలలో 

“వలనుగా ధనము లవారితంబుగను 

గలిగినవారికి గరు వేమి సేయు 

సౌందర్యపతి తన కుమారుడైన ఉ్యగునకు పట్టాభిషేక “సమయమున నిచ్చిన 
చండాయుధము చే మేరువును గొట్టి ధనమును దెచ్చి పాండ్యరాజ్యమునకు వాటిల్లిన ఈతి 
బాధను బాపుమని చెప్పిన సందర్భమున పై లోకోక్తి యున్నది. 
4. _షష్టాక్వాసములోని ముప్పది యేడవలీలలో చొక్కనాథుడు అంగయకణ్ణమ్మతో 
నొకనాడు తన భక్తుడైన హలదేవుని నిత్యాన్నదాన వత _పశంసజీయగా నామె “కలిగిన 
వాడు గాన జేయుచున్నాడు లేని నాడట్లు చేయునా? యని (పశ్నించగా శివుడా దేవికి 
సమాధానమిచ్చుచు- 

“పెట్టడివారలు పేదలైనాను 

పెట్టుదు రెంతయు( (బియముతో నెపుడు. 

ధరలోభి వానికి ధనము గలిగినను 

మరణ మొందును గాని మటీ కాసునిడడు అని అనినాడు. 
తిరువేంగళకవి చొక్కనాథునిచే పలికించిన ఈ వాక్కులు చక్కని లోకోక్తులు- 
5, అదే లీలలో - హాల దేవుడు దొక్కనాధుడొసగిన ధాన్యపుముడిని (గహించి 
యాదేవుని స్తుతించుచు పలికిన 

“తలచిన వారికి. దంగేటి జున్ను 

కలదన్న వారి కక్కఃణ తీర్పు దేవ! 





చొక్కనాథ చరిత. పుట 21. 

చొక్కనాథ చరిత. పుట 28. 
చొక్కనాథ చరిత. పుట 94. 
చొక్కనాథ చరిత. పుట 189. 


వ క ర 


చొక్కనాథ చర్మిత 231 
పేదల పాలిటి పెన్నిధానంబ! 
సాధుల పాలిటి సంతాన తరువః!, - అను వాక్యములు 
తిరువేంగళకవి యాతని నోట అనిపించిన లోకోక్తులు. 
6; సప్రమాశ్వాసములోని నలువది మూ(డవ లీలలో చొక్కనాథుడు తన భక్తురాలైన 
బాణు వనిత పాత్మివత్యమును గాపాడుటకై సంగీత విద్వాంసుని రూపమున రాగా - 
“అరయ దైవ సవాయులైన వారలకు 
మణి యనే కాపదల్‌ మగ్నమై పోవు' నని సభికులు కొని యాడిన వాక్యము కవి 
పయోగించిన లోకోక్తి. 


జాతీయములు 

చొక్కనాథ చరితమునందు తిరువేంగళ కవి కథలలో ఆయా సందర్భములలో 
లోకోక్తులనే కాక జాతీయములను కూడా [(పయోగించినాడు. 
li పథమాశ్యాసములోని రెండవలీలలో దుర్వాసుడు ఇందుని “పాండ్య భూవరు 
చక్రాసిచే నీ మస్తకము వేయి వక్కలగునని శపించి అనంతరము మస్తకమునకు గాక 
మకుటమునకు వోని కలుగునని అన్నుగహించి వెడలి పోగా ఇందుడు ఊరటచెందు 
సమయమున తిరువేంగళకవి "వెనుకొని పులి నాకి విడిచెనేయనుచ్చు' అనుచరణమున 
“పులి నాకివిడుచుట' అను జాతీయమును (పయోగించినాడు. దీని యర్థము గొప్ప 
యాపద తప్పుట్న. 
2. _ ద్వితీయాశ్వాసములోని ఆజవలీలలో తటాతక జై[త యాతా విశేషములను తన 
తల్లి కెజిగించు సందర్భమున “పూన (గుచ్చిన యట్లు పేర్కొని విన్నవింప్తి అను 
చరణమున కవి “పూస (గుచ్చిన యట్లు అను జాతీయమును _పయోగించినాడు. దీనికి 
వరుసగా, స(కమముగా నని యర్థములున్నవి,్య ల 
ర. తృతీయాశ్వానములోని వదునాలుగవలీలలో ఉగపాండ్యుడు 'చెజిబట్టిన 
మేఘములను విడువుమని ఇం(దుడు మా తలిచే వర్తమానమంపగా ఉ(గుడు “వర్షించునట్లు 
పూటవెట్టక' మేఘములను విడువననియనెను. ఈ సందర్భమున తిరువేంగళకవి 
“వెసపూట వెట్టక విడువనేననిన అను పాదమున “పూట వెట్టి అను జాతీయమును 
పయోగించినాడు. దీని యర్థము పూచి వహింప( జేయు 





చొక్కనాథ చరిత. పుట 192. 

చొక్కనాథ చరిత. పుట 228. 

చొక్కనాథ చరిత. పుట 33. 

సూర్యరాయాం(ధ నిఘంటువు. ఐదవ సంపుటము. పుట 468. 
చొక్కనాథ చరిత. పుట 58. 

సూర్యరా మాం నిఘంటువు. ఐదవ సంపుటము. పుట 517. 
చొక్కనాథ చరి|త. పుట ౪2. 

సూర్యరాయాంధ నిఘంటువు. ఐదవ సంపుటము. పుట 492. 


CDONoOoOsGInROM-~ 


232 లాక్షణికత 


ఇట్టివే మరికొన్ని జాతీయములు బొక్కనాథ చర్మితమున నున్నవి. 
“నేల యీనినయట్టు,- పంచమాశ్వానము, ఇరువది తొమ్మిదవలీల 
“కొంగున ముడి వేసుకొని - షష్టాశ్వాసము, ముప్పది యాజవలీల 
“సూదులు! జొన్పుచొప్పాయ్మైె - సప్తమాశ్యాసము, నలువది మూడవలీల. 
'తుమ్మిన వానికి. దోడ( బంచాక్ష 
రమ్మవో దివ్య మం(తము(దోచినట్లు'- అష్టమాశ్వాసము నలువది తొమ్మిదవలీల 
“నోరు గల్గిన వాని కూరోర్వద్యూ - నవమాశ్వాసము, ఏబది తొమ్మిదవలీల 
సంస్కృత సూక్తులు 

చొక్కనాథ చర్మితమున తిరువేంగళకవి తెలుగులోకోక్తులనే కాక సంస్కృత సూక్తులను 
కూడ (పయోగించినాడు. అవి యివి, 
1. “అప్ముతస్యగతిర్నాస్త్ర్యా 
2. “రాజమతోధర్మ”, 
ఏ. యథారాజూ తథా (పజ్మా 
4. “రాజారాష్టకృతము పాపమ్ము 
అన్యదేశ్యములు 

దొక్కనాథ చర్మితమునందలి ఇతివృత్తము తమిళ దేశమునకు చెందినది గావున 
ఇందు తమిళ భాషాపదములు విరివిగాను, మరియు నీ కావ్యము పదునాజవ శతాబ్బమున 
పభవించినదె గావున నాడు మనదే శమును పరిపాలించు మహమ్మదీయుల భాషయగు 


ఉర్గ్ణూపదములు ఉపయుక్రములైనవి. వానిలో కొన్నిటినీ (కింద (వాయుదును. 
తమిళపదములు 
1. “పాదియ మవహామలి” ఇది వింధ్యా(దికి పేరు. ఈ పదములోని “మహి యను 


10 
శబ్దము సంస్కృతపదము. మకై యను తమిళ శబ్దమునకు వికృతి 'మలి యనునది. 


HOM ~ 


౮] 





చొక్కనాథ చర్విత. పుట 152. 
చొక్కనాథ చర్విత. పుట 185. 
చొక్కనాధ చరిత. పుట 221. 
చొక్కనాధ చర్మిత. పుట 257. 
చొక్కనాథ చర్విత. పుట 310. 
చొక్కనాధ చరిత. పుట 45. 

చొక్కనాథ చర్విత. పుట 224. 
చొక్కనాథ చరిత. పుట 3౩03. 
చొక్కనాథ చరిత. పుట 3౩23. 

. చొక్కనాథ చరిత. పుటలు 9,10. 


OCOCOO0ONఆNఇNOoOodltnROMmD— 


చ, 


చొక్కనాథ చర్మిత 233 


ఈ రెంటి సమాసపదము “పొడియ మహామలి దినిని 'పాదియ మామల అని కూడా 
తిరువేంగళ కవి [పయోగించినాడు. 
2. 'ముమ్మెలత్తాయ్యి అనగా మూడు చన్నులు గలదని యర్థము 

ఇది తటాతకకు మరొకపేరు. 


3. “వలివెళి కాదలాంబ్నై - ఇది పార్వతీ దేవి నామాంతరము. 


4 (1 అంగయకళ్ళిమ్మ 
(Ii) అంగయర్‌ కణియమ్ము - ఈ రెండు పదములు మీనాక్షిపేర్లు. 
5. (0 “చొన్నాయ్యి. 


(1)  బొన్నానయాళు - ఇవి వారవనిత పేర్లు 

6. ఈ పవళ్లాళ్ళు - సంగీత విద్వాంసురాలిపెరు. 

7. 'మంగయకర్ణ్ణ మంగయాకర్ణయమ్మ, మంగయక్కర్ణయమ్మ,, మంగయక్కర్ష్మి, 
అనునవి కుబ్జ పాండ్యుని భార్యకు గల బరు 

ర. ఫలియంజి చొక్కనాయకుడు లేదా ఫలియంజి సౌందర్యుడ్న్హు ఇవి సుందరేశ్వరుని 
పర్లు. 

9. అట్టాలనాథ,, ఫలియంజినాధ్య ఇవి కూడా ఆ దేవుని పేరే. 

10. అళగయపెరుమాళ్లు 16_ విష్ణుమూర్తి నామము. 

11. "“కాడ్వెట్లి, కాంతొర విచ్చేదకుని పేరు. 

ల 17 
12. పల్లాణుడు, ఈపవళ్లాలుడ్ము గాయకుని పర్లు. 


చొక్కనాధ చరిత. పుట 270. 
చొక్కనాధ చరిత. పుట 49. 
చొక్కనాధ చరిత. పుట 95. 
చొక్కనాధ చరిత. పుట 237. 
చొక్కనాధ చర్మిత. పుటలు 238, 241, 242. 
చొక్కనాధ చరిత. పుటలు 180, 181, 182. 
చొక్కనాధ చరిత. పుట 183. 
చొక్కనాథ చరి[త. పుట 222. 
=, 10. చొక్కనాధ చర్విత. పుట 318. 
చొక్కనాధ చర్విత. పుట ౩20. 
. చొక్కనాథ చరిత. పుట ౩22. 
13. చొక్కనాధ చరిత్ర. పుట 135. 
14,15. చొక్కనాథ చరిత. పుట 321. 
16. చొక్కనాధ చర్విత. పుట 44. 
17. చొక్కనాధ చరిత. పుట 171. 
18. చొక్కనాధ చరిత. పుట 205. 


OCOCOONOadR*ROMD— 


— 0 
bh టా 


234 
13 


14. 
15. 
16. 
Its 
2 
19. 


20. 


2h 


22 
234 


సం 
IN 


లాక్షణికత 


నక్కీరదేవుడు, నత్కీరదెవుడు,, నత్కీరుడ్ను, నక్కీరుడ్డు అనునవి నలువదెనమండ్రు 
దావిడ కవులలో నొకని పేరు. లేదా (దావిడ కవితయములో నొకని పెరు. 
ఎడక్కొడడు,, అడుక్కాండడు, అనునవి మధ్యకాంతారుని పేర్లు 


తెన్నవ (బహ్మ్యా 
తిరునావుకరశర్ముు తిరునావు కర్షర్యు - 
అభళగరిపురి న్‌ 
“తి రువడమరుదూరు, 


| అళగరి,, 


తెన్నవ (బహ్మరాయండ్పు - తిరువాదయూరుని పెర్లు. 
ఒక తమిళ ివభక్తునిపెర్షు. 
- వైష్ణవ పుణ్యక్షేతము. 


- దీనికి మధ్యార్దునమని మరియొక స ల. 


తిరు పె రుందూరుఇ్న 


తిరువాయూరు, 
తిరువంబలమ్ము 
ఇయ్యాలూరుు 


తిరువందదూరు.క 
- ఇది కూడా ఒక పుణ్య క్షీతముపేరు. 


- |గామనామము. 


తిరుపెరుంబనునూర్ను తిరుపెరుంబీశుు తిరు పెరేశ్వర్కు తిరుపెరుంబాపుర్ని, 
అను (పయోగములలోని ఊరిపేరు తిరుపెరుంబ్‌ - అనునది. 


మణులూర్ను 


- గామ నామము. 


న న ననా 


OONOGIROWOMD—™ 


దొక్కనాథ చర్విత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
13. చొక్కనాధ చరిత్ర. పుట 252. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
. చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చర్మిత. 
. బొక్కనాధ చఠల్మిత. 
. దొక్కనాథ చరిత. 
. దొక్కనాధ చరిత. 
. దొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాధ చరిత, 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చర్విత. 


పుటలు 266, 268, 269. 
పుటలు 267, 268. 

పుటి: 267 

పుట 15. 

277 

పుట 2890. 


పుట 319. 
పుట 3౩20. 
పుట 57. 
పుట 253. 
పుట 197. 
పుటలు 283, 284. 
పుట 29౮౪1. 
పుట 317. 
పుట 319. 
పుట 350. 
పుట 351. 
పుట 352. 
వుటు 395, 
పుట 36. 


235 


చొక్కనాథ చర్మిత 
25. పట్టమంగళము, - ఇదికూడ (గామమే. 
26. పొన్నాంబలమ్ము - హేమాబ్దసరసి 
27. '“తిరువడగరా - స్థల నామము 

28. వలియడు - భరద్వాజపక్షి. 

29. 'నీవెదా మాపాలి నిజమైన వేల్పు, 
30. “నిలువెళ్ల మికి( గళ్ల మిళ్లెయన్‌ వార్త 


పెన చూపిన వానిలో స్టలనామములు, (గామ నామములు, (స్తీల పేర్లు. పురుషుల 


దా 


పేర్లు, పక్షిపెరు. కొండ పేరు, కొలనిపేరు ఇత్యాదులు గలవు. 

' ఉర్ణూపదములు 

1. “ఛప్పన్న దేశ రాజన్యులు ' ఛప్పన్న భూపాలకుల్ను' - వీనిలోని “ఛప్పన్‌' అనునది 
సంఖ్యా వాచకశబ్దము. ఛప్పన్‌ అనగా ఏబది యాయి. 

2. “బత్తీసాయుధముల్ను' “దనర బత్తీసాయుధమ్ముల తోడి అని పయోగము - 
బత్తీన్‌. అనగా ముప్పది రెండని యర్థము. 

3. “ఛతీశాయుధం బులు - ఇందు ఛ(ీన్‌ అనగా “ఛత్తీన్‌' - ముప్పది యాని 
యర్థము. ఇవి కూడ సంఖ్యావాచకములే. 

4. ఫౌజు, - ఏకవచనం. ఫౌజుల్ను - బహువచనం. సైన్యములని వీని యర్ధములు. 
“భయమేల జనుమెల్లి పౌజు( జూపెదను” 'ఏతెంచు పౌజులెల్ల' "పౌజులేర్పజచుక,” 
“చూచుటమేలు ఫౌజుల దేవమీరు' - అనునవి ప్రయోగములు. 

5 హజారమ్ము అనగా నభ. 





OO0ONOdnROMD~—~ 


చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చరి[త. 
బొక్కనాథ చర్శిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్మిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చర్విత. 
. దాక్కనాథ చర్విత. 
చొక్కనాధ చరిత. 
. దొక్కనాథ చర్విత. 
. వొక్కనాథ చర్విత. 


పుట 167. 
పుట 64. 
పుట 334. 
పుట 245. 
పుట 117. 
పుట 202. 
పుట 51. 

పుట 63. 
పుట 152. 
పుట 90. 
పుట 151. 
పుట 152. 
పుట 296. 


236 లాక్షణికత 


ఛందః పయోగము 
చొక్కనాథ చరితము ద్వివద కావ్యము గావున నిందు ఛందో వైవిధ్యముండుటకు 
వీలులేదు. అయినను దీనియందు అనగా ముదిత (గంథము నందు కొన్ని ఏికపదలు 
మరికొన్ని ద్విపదలక్షణముగల మూడు పాదములు మరియు నైదు పాదములు 
కన్పించుచున్నవ. ఇవి యన్నియు కవికృతములేయనుటకు వీలులేదు. కొన్ని లుప్తములై 
యుండవచ్చును. కొన్ని పక్షిప్రముకై యుండపచ్చును. కొన్ని కవి బుద్ధి పూర్వకముగా 
పయోగించి యుండవచ్చును. వానినన్నింటి నిట (క్రోడీకరించు చున్నాను. 


ముదిత గంథమునందలి ఎకపదలు మొదలైనవి 
ఏకపదలు: ఈ (గంథము నందు మొత్తము అరువదిమూడు ఏకపదలు లభించినవి. 


(పథమాౌశ్యాసమునుండి 

1. శ్రీకరం బైనట్టి చెయ్యేటి దరిని' - పుట ౩ 
2.  “పాగడొందు నుచితజ్ఞ భోజుడనంగి కో వ 4. 
౩3. “జమదగ్ని దుర్వాన జహ్ను జాబాలి” a - 6 
4. “దేవవాహిని యందు దేవ సన్నిధిని ఆ 6 
5. 'అందమై వేట సన్నాహంబుగాగ' 3 స 19 
ర. “కడు వేడ్క చమరీ మృగంబులనెల్ల' ఆ " 20 
7.  'ఆపుణ్యభూమి కొయ్యన( జేరపచ్చి' = : 20 
9. 'కడు విస్మయంబంది కడు సంతసిల్లి' జ are 
9. “వను దివి జాధీశ విన్నవించెదను' జ స 24 
10. “కర్పూర కదళికా [కముక పున్నాగి ఆ 26 

ద్వితీయాశ్వాసమునుండి 

11. “తోరమైనట్టి శార్జూలమ్ము గాంచి” ఆ +) 25 
2. తెలతెల వారె నల్‌ దిశలు దీపించె క న్‌ 39 
13. "తివిరి నేనాడని తీర్ణముల్‌ - స 40 
14. 'కాంతారమంతయు ఖండించి వైచి" క్‌ అ 44 
15. “ముదము తోడుత నాగమోకమ్మునరసి' -_ "రర 
16. “చేరిదుష్కృత భంగ శీకరోత్తుంగ' క ష్‌ 55 
17. గిరి యెక్కి చక్కజాగిలి (మొక్కి మజియు' - స 55 
18. 'తిరువేంకట్నాదీశు దేవదే వేశు' a I 455 
19. “చూడ నొప్పుగ జేసి సురుచిర లీలి ల్‌ మ. 59 
20. “భక్త సంరక్షణ పారీణుడతని' అ వ 64 


1. "తిరిగి పాఠాంతరం - “రి పాసతోవైనచో మూడు పాదములుండును. 


చొక్కనాథ చర్మిత 


21. 
22: 
23. 


24. 


25. 
25: 
27. 
Ze 


29. 
30. 
౮1. 

2. 


33. 
34. 
35. 
తెరి, 


తః 
ఆః 


39. 
40. 
41. 

42. 
43. 
44. 
45. 


తృతీయాశ్వాసము నుండి 


“విలసిల్లు ఘనపుణ్య విమల సారము’ 


“వెదేహియును దానువనముల కరిగి” 
తు WE BN Sete Gre నుండ 
వలెనంచు బెండి చేవడిమల్లగొట్టి' 
'పురదైత్య హరణాయ భూతేశ్వరాయి 
చతుర్థాశ్వాసము నుండి 
“బలుడనుదైత్యుని బశువుగా జేసి” 
“ముందరి కేతెంచి మోడ్పు గేలమరి 
“తలచిన యప్పుడు దగనిటురమ్ము' 
“పని బూనివారలు పట్టంగ బోవ' 
పంచమాశ్వాసము నుండి 

“ఆ విపతనయుండు నధిక సౌందర్య" 
“పాడ వెత్తి భిక్షమప్పుడు బెట్టు వేళ 
“పెరుగుచు నుండిరి పెక్కువల్‌ గలిగి" 
“లీలమై నపుడు ఫలీమంటపముని 
షష్టాశ్వాసము నుండి 

స్థావర జంగమ సంహార హృదయ' 
“గానైక లోల, క్రీకరుణాలవాల' 
'మడిసెనయ్యుద్దాన మడియుట కాకి 
ములతోడగల రథంబులు గల్ల నాకు 
“సర్వలోకాధార ! శాంభవీరమణ' 
“అని యానతిచ్చిన నా పాండ్యవిభుడు 
సప్తమాశ్యాసము నుండి 

“చననేమి! వానికి? జనుట యదేమి" 
“ఈ కంబుకంఠిని నీతలోదరిని" 
“వలగొని యీ లీల వర్తించునెపుడు" 
'తల వంచి సాష్టాంగ దండమ్ము వట్టి 


“రయముతో గృహములు రమ్యమ్ముగాంగి 


“నరవాహన |[పియ! నాగాసురారి 
“వలనొప్ప( దిరువాలవాయైన మధురి 


99 
96 
99 


103 


108 
113 
115 
117 


137 
159 

161 
166 


173 
176 
178 


184 
197 
197 


211 
233 
238 


.250 


252 
252 
253 


237 


236 


అష్టమాశ్వాసము నుండి 
46. 'ఆఇశిత వత్సలు!( డా మహాదేవు' 
47. 'అనుచునత్యుగుడై యాటోపమెసగ' ' 
48. “కృపతోడ నన్ను రక్షించిన వేల్ప' 
49. “పన్నగా భరణ సదృక్తమానసుడు 


SOW ens లేపనము 
లను దివ్యభూషణాలంకారములను' 
Sls “eee త ప 


వీణుడై సౌందర్య విభవ సంపదల 
52. “తన నామమతని కీంచనర గావించి 
ర్‌ “దీర్ద నిదల బాజీ తెగనున్న వింకి 


54. “దొరకొన్న భవబంధ దురితముల్‌ (దుంచి” 


55. “కజికంఠు గాంచి యక్కడ దృష్టి నిలిపి 
56. “నీ మనోజయముగానెమ్మి గుజ్జముల' 
సనవమాశ్వాసము నుండి 
57. “సారంగు' డళగడు జన్నడు గరుడి 
58. “వినుత కాహళములు విను వీధి మోయి 
59. “ఒం నమశ్శంకర ! యోనమోఖీషు' 
Oe eee శశాంకార్థ 
జూట సన్నిధికి నేడ్చుచు( బోయి (మొక్కి 
61. “బడ బానలము కంటె పావకు కంటె” 
62. “ఆనాతి లజ్ఞాన తాస్యయై యేను” 
Cor eae సాటిరయమై న 
దైవంబు లేదని తగుభక్తి తోడి 


శశ 


255 
257 
269 
2/3 


274 


280 
280 

281 
283 
284 


293 
295 
305 


351 
354 
354 


360 


లాక్షణికత 


మూడు పాదములు గలవి; ద్విపదలక్షణము గల మూడు పాదములు ఇందు ఇరువది 


యొక్కటి యున్నవి. _పథమాశ్వాసము నుండి 

1. “అందుండు త్రీమన్మహాదేవ దేవు, 
డిందు జూటు(డు సోము,డీశ్వరేశ్వరుడు 
సౌందర్య నాథుండు సర్వేశ్వరుండు 

2.  “కొలకులందును వాపి కూపంబులందు 
స్థల దుర్గ వనదుర్గ జలదుర్గములను 
బొలు పొంద గిరిదురగ్గములు పిక్కటిల్లి' 


12 


19 


చొక్కనాథ చర్మిత 239 
3. “చెక్కి చెండాడి విచ్చేదంబు జేసి 

తక్కిన జంతువుల్‌ దగ జంపి చంపి 

వెక్కసంబుగ మించి వేడ్కలు నించి" హా కి 20 
4. “చారుచామీకర చామరంబులునుి 

భూరి రత్నాంచిత భూషణమ్ములును 

పరగ సామాణి ధూపముల వాసనలు” - వుట 25 
5. “ముని నాధునకు నంత మోడ్పు, గేలమర 

న నిమషాదీకు( డిట్లని విన్నవించె 

ముని నాథ నాతప్పు మొగిగాచితేని" నె ఓ 32 

ద్వితీయాశ్వాసము నుండి 
ర. “అరుదుగా నట వినో దార్థమ్ముగాగి 

గరమొప్ప నంగయ కణ్ణెమ్మదాను 

సురవైభవమ్ముల సొంపుతో నుండి - పుట 35కి 
7. "వెడలి వచ్చుచు, బురవీధులంగళ్లు - 

గుడి గోపురమ్ములు కోటలు మేడ 

లడర నల్టిక్కుల నమ్మవోమధురి = i 38 
8. “అట్టి యాశమమును నట్టి పట్టణము 

నట్టి దేశమ్మును నట్టి దైవంబు 

గట్టిగా నెచ్చోటగని విని యెఖుంగ అ ఖ్‌ 40 
9.  "ప్పుతులు లేకున్న. బుణ్యమ్ము లేదు 

పుతులు లేనింట భుజియింప రాదు 

పుతులు లేనింట బొందదు లక్ష్మి" ల * 45 
10. “సరవితో హిమవంత శెలమ్ము నొరసి 

పరగ సాల(గామ పర్వతం బరసి 

తిరమైన కేదార తీర్థమ్ము (గోలి జ " 55 

తృతీయాశ్వాసము నుండి 
11. “పనసలష్టకములు పన్నముల్‌ జటలు 

మునుకొని షట్సూతములును వర్ణములు 

ఘనశాఖ లారణ్య కాఠకమ్ములును” - పుట 103 

చతుర్థాశ్వాసము నుండి 
12. “హాలధర! హరిణాంక! యఖిల! నిశ్శంక! 

పళయ కాలములేక పళయ కాలమ్ము 

గలిగి యీ వార్గులు గదలిటువచ్చు" - పుట 113 


240 లాక్షణికత 


13. "ఖ్యాతిగా నాదేవుడట్ల కావించె 

నా తాండవంబాడి నట్టి మంటపము 

భూతలాధీశుడప్పుడు నొప్పిదముగి చ లా 129 
పంచమ షష్టాశ్యాసములలోనివి మృగ్యము 

సప్తమాశ్వాసము సుండి 
14. 'హరినేత పూజిత హరిహయమధ్య 

హరి వైరి భూషిత! హరిణాంక హస్త! 

హారిణాక్షి వామాంక! వోరిత హరిణి సా POUT 
15. 'అంబరకేశ! దిగంబర యీశ! 

యంబర మణి సహాసాంశు (పకాశ 

శంబరారి ధ్వంస! శికళోత్తంస!” వ 230 
16. “నీవు వుణ్యుండవు నీవు మాన్యుడవు 

నీవంటి సుజ్ఞాని నీవంటి వంశ 

పావన చరితుండు పరికింప( గలడె" = క 251 

అష్టమాశ్వాసము నుండి 
1/7. “వినువీధి* బలికె నా విశ్వేశుండపుడు 

జననాథ నీకును సంతిపమేల 

ననయమ్ము మము నీ యాత్మనుండగను” సార్‌ 
15. 'మజి యానతిచ్చిన మధురేశు(జూచి 

కరమొషృనంగయ కుమ్మ తనదు 

కరయుగమ్ములు మోడ్చి కణకంఠ! యభవి 1 (౨ 

నవమౌాశ్వాసము నుండి 
19. “పాటించి యిటుగాన పాండ్యభూపాల 

మాటలేటికి వాగె మార్చి యేమొసగు 

ఘోటకంబులను గైకొంటివి నీవు” స్లో స 314 
20. కరమర్థి మునుల కగస్త్యుడిట్లనియె 

సరవితోడుత జ్ఞానసమ్మంధు(డపుడు 

కరుణించి యా బౌద్ద గణముల కనియె' : “* ఇరతర్‌ 
lr "SRE Eee సాలోక్య 

సామీవ్య సారూప్య సాయుజ్య పదవు 

లా మహాదేవుండు నటవారికిచ్చె 

నేమని వర్ణింతు నీశ్వరే శ్వరుని' జ్ర “ 363 
అయిదుపాదములు గలవి : ఇవి ఇందు మూడు లభించినవి. పథమ ద్వితీయాశ్వాసముల 
లోనివి మృగము. 


| 


చొక్కనాథ చర్మిత 241 


తృతీయాశ్వాసము నుండి 
“కొంతకాలమ్మిట్లు కొనసాగుచుండు 
చింతింప వలవదు క్రీ చొక్కనాథు. 
డంతటికిని దక్షు(డై విచారించు 
స్వాంతంబునందునసంతాప ముడిగి 


శాంతుండవగుచువిశాంతితోనుండు” 
చతుర్థాశ్యాసమునుండి 
“సరగగాగిటణజేర్చి సంతోషమెనగ, 
బరదేశమరిగియాబాల పెండ్లాడి 
యరుగుదెంచెను పుతుడనిసంతసిల్లి 
వారుదెచ్చినయట్టి వర భూషణములు 
కూరిమిదగ(బుచ్చికొనియుండి రంతి - పుట 124 


| 


పుటలు93,94 


పంచమ షష్ట సప్తమ అష్టమాశ్వాసములలోనివి మృగ్యము. 
సవమాశ్వాసమునుండి 


తః 


“ఎన్నాళ్లు కెలాసమెన్నాళ్లు గిరులు 

నెన్నాళ్లు నాకసంబన్నాళ్లు భూమి 

యెన్నాళ్లు నక్షతమిలలోన నుండు 

నన్నాళ్లు మధురలోనభిలలోకే శ! 

పన్నగభూషణ! పళియంజినాథ! - పుట 360 

ఇవికాక చొక్కనాథ చర్మితమునందు ద్విపదతో ద్విపదను గలిపిన పాదములుకూడా 


కన్పించుచున్నవి. వానినిట జూపుచున్నాను. 
ద్విపదతో ద్విపదను గలిపిన పాదములు _పథమాశ్వాసముననివి లేవు. 
ద్వితీయాశ్వాసము నుండి 


క్‌ 


“గరిమతోదక్షిణ కైలాస శిఖరి 

తిరుకాళహస్తి కేతెంచి ప్రౌవర్ధ 

ముఖి తీర్థమాడి _పపమోదమ్ముతోడ 

నఖిల దైవత కులాధ్యక్షు ఫాలాక్తు' - వుట 56 
“వచ్చినవారిని వరున వేర్షేజ 

నచ్చుగా! బిలిచిన నా పతంజలి మ 

హాబిషి యనునతడతి భక్తితోడ 

నారుషంబైన పొన్నాంబలంబునకు' . = 54 
“అంతనా హారియు (బహ్మాదులు మునులు 
నెంతయునురలుసురేందుడు (పమద 

గణములు కిన్నర గంధర్వ యక్ష 

ఫణిసిద్ధ సాధ్యులు భరితంబుగా(గి : క 66 


వైకబి లాక్షణికత 
తృగియాశ్వాసము నుండి ' 
4.  బిరుదునందును వాయయేర్కొాని యపుడు 

+ నరయంగ నాబిరుదవ్యల నుండ 

వలెనంచు చెండి చేవడి మల్లగొట్టి 


చతుర్థాశ్వాసమున లేవు. పంచమాశ్వాసము నుండి 
ష్‌... “దినము, బొత్తామర తీర్గమ్ములాడి 
మనుజులు మిగుల బహ్మాత్యాది పాత 
కము లెల్ల(బోనాడికెలాస పదవి. 
బమధథులతో' గూడి (బతుకు చుండెదరు. - *” 139 
షష్టాశ్వాసమునుండీ 
ep “నూజీను(గులు పదినూటుతేజీలు 
నూఖజు నూర్లగుజనుల్‌ నూత్న సంబంధ 
ములతోడగల రథంబులు గల్ల నాకు 
న " 184 
. చందావతంసుని సౌందర్య నాథు 
నిర్యదాది దేవ మునీందాది వంది 
త శ్రీపదాం భోజు ధవళ వర్ధాంగు 
నాశి తామర భూజు నాదొక్కనాథు' లై " 202 
పూహమాశ్యాసమునుండి 
 “శీరాగ రాగమంజరియునాటయును' 
రవి భూపాల బంగాళ మాళ 
వియునువసంతంబువెలయంగ నెనిమి 
_.  దియుమగరాగముల్‌దీనికి సతులు” క్ల " 209 
అషమాశ్యాసమునుండి 
9. “సంతోషమునుబొంది సన్నుతుల్‌ సేయ 
నంతనా నక్కీరు(డా యైదులక్ష 
ణము లర్థ సంఘట్టనైయుండదనిన, 
[గమమెఖుంగడుగదా కపటమానసుడు” -— “261 





కవల కం 





1. “నలరంగి అని పాఠాంతరము. డి1051 కాగితపు (పతిలో 
2. “లి పాసతో మరియొక చరణము లేదు. 
3. “లి పాసతో మరియొక చరణము చేదు. 


చొక్కనాథ చరిత ప 243 
10. “ఇదియు (దావిడ దేశ మీదేశ భాష 

యది నాకు దెలియదునా కావ్య లక్ష 

ములు పదేశమ్ము నాకునునిప్పు 

డమరంగనానతిమ్మనివిన్నవింప | సు 270 
1.  'శాంభవీనందన! స్కంధ! సేనాని 

శంభుసత్పుత! తారకవోర బాహు 

లేయ (క్రౌంచారి వల్లీనాథ! కార్తి 

కేయమవాోసేన కేకిసనాథ !” జ " 274 
12. “మధ్యగోతమ్మున మహినెన్న బుట్టి 

యధ్యయనాది విద్యాకళా (ప 

వీణు(డై సౌందర్య విభవ సంపదల: 

(బతిలేక యుండు నా పాండ్య భూవిభుడు” “ 280 
నవమాశ్వాసము నుండి 
13. “సారంగు(డళగ(డు జన్న(డు గరుడ 

సీలుండు గురువింజ నీలుండుకంచ? 

నీలుండు మొదలైన నిఖిల వర్ణముల' అ " 293 
14. “వెలయళగా వాకిట విచ్చేసి పెద్ద 

కొలువు చావిడిలోన( గూర్చుండి ఘోట 

కముల నెక్కుడు( జూచి గైకొనుండనిన 

రమణ భూపతిహజారమునకేతెంచి” ఆ” 296 
15. “ఆవసుధేశునినట(గాంచి మొక్కి 

దేవ య్య్యీకొత్తగా( దెచ్చి యావాద 

యూరుండు మనకును నొప్పించి నట్టి 

వారువమ్ములు ఫేరవమ్ములై సగము”. = “= 302 
16. “శెవమ్ము మదికి నసహ్యమై పాండ్య 

భూవరుండోరంతపొద్దు “నమోరు 

వోంతార ్యయనుచునునాత్మదలంచు( 

గొంతకాలంబిట్లు కొనసాగుచుండు' ఇ * "915 
17. “ఆతని గర్భమ్మునందున మిగుల 

ఖ్య్యాతిగా( [బమథ నాయకు,డాది కార 

ణంబుగా జనియించి నడచి యాడుచును 

నంబవెంటనునేటి కరుగుచోనచటి శ “= 319 








244 లాక్షణికత 


18. “కడగి యామంగయక్కర్షిసాందర్యు 

గుడికినేతెంచు లాగునవచ్చి జ్ఞాన 

సమ్మంథు. బొడగని సర్వము్ముదెలిపి 

కమ్మర(దన గృహాంగణమున కరిగె” _ 322 
19. “అప్పుడావహ్నాతీవాకారమగుచు 

నప్పాండ్యపతి దేహమాపాదమస్త 

కంబును బెన్నిదాఘ జ్వరంబతి కృ 

శంబుగా( బీడించె సైరణ లేకి క 323 
20. “అప్పుడు వెశ్య కన్యామణి యచట 

నప్పర మేశ్వరు నాశశాంకార్థ 

జూట సన్నిధికి నేడ్చుచు బోయి(మొక్కి' జ్‌ 351 





కత ఉత చి శి దళ ద చ న ఇ ఏ ఉక ఓ ఉ ఇ ఆ న ఉ ౫ జ ౫ ఆ ౨ ఉట ౫ ౨ ఏ ఈ ఉ ౫ ని ఇ ఏ ఉ ఇ క 


21. “ఎడగల్లనొంటిమై నేగంగరాదు 
కడపపైమజి (పాయిగడ్డపై సన్ని 
కంటిపై గూర్చుండగారాదు నెపుడు 
నంటు గట్టక నీళ్ళ నాడంగరాదు' క " 353 
ద్విపద లక్షణము 
ఏక పదాదుల పరిశీలనానంతరము మనము(జూడవలసినది యిందలి ద్విపదలు 
లక్షణ బద్ధముగ నున్నవా? లేవా? యనునది. ఈ విషయమునుగూర్చి తెలుపుటకు 
ముందు ద్విపద లక్షణమును లక్షణ (గంథము లెట్లు చెప్పినవో చూతము. చొక్కనాథ 
చర్మితకావ్య రచనా కాలమునాటికిగల లక్షణ (గ్రంధములలో నొకకైైనఖీమనభందము 
ద్విపద లక్షణమునిట్లునుడివినది. 
ద్విపద; “ఇం|దగణములుమూ(డిన గణంబొకటి 
చందాస్య, ద్విపదకు( జను. జెప్పరేచ్మ, 
అనంతామాత్యుని ఛభందోదర్పణము “ద్వాపద' లక్షణమునిట్ట్లుచెప్పినది. 
ద్విపద; “ఇం|దులుమువ్వురు నిను. డొక్కరుండు 
సాం(దమైై యొక్కొక్కచరణంబు( గొలువ 
నలరు. బడ్మోదరు(డంచు ధీరోత్త 
ములు విస్తరింతురు ముదముతో ద్విపద్భ" 
పైలక్షణములను బట్టి ద్విపదరెండు పాదములు గల పద్యమని, పతి పాదమునందు 
. వరుసగా మూడింద గణములుండి తదుపరి నొక సూర్యగణముండునని తెలియుచున్నది. 


1. కవిజనాశయము. జాత్యధికారము. పద్యం నెం. ౩౦. వుట 74. 
2. ఛందోదర్పణము. తృతీయాశ్వాసము. పద్యం 48. పుట 228. 


చొక్కనాథ చరిత 245 
(పత్యేకముగా నందు చెప్పబడకపోయినను ద్విపదలో (పతి పాదమునందును మూడవగణము 
యొక్క మొదటి యక్షరముయతి స్థానమని, పాస నియమముండునని విదిత మగుచున్నది. 
ద్విపద జాతి పద్యము. గావున నిందు పాసయతి యుండదని మై అనంతుని పద్యమువలన 
స్పష్టమగుచున్నది. మజియు సంధిగతాక్షరములతోరెండు ద్విపదలను కలుపవచ్చును 
గాని ఒకేపదముతో రెండుద్విపదలను కలుపగూడదని, ద్విపద యందలి రెండుపాదములనుఏక 
పదముతో. గలుపవచ్చుననికూడా తెలియ వచ్చుచున్నది. 

లాక్షణికు లంగీకరించక పోయినను పాల్కురికి సోమనాధుడు తన పండితారాధ్య 
చర్మితలో "'యతిర్వా' “పాసోవా యని పేర్కొనిన నాటి నుండి యతికి బదులు పాసయతిని 
గూర్పుకొని జాతిపద్యమైన ద్విపద ఉపజాతి లక్షణమును గూడా సం్యకమింప చేసికొని 
విలక్షణముగాసాగుచున్నది. ద్విపదలో పాసయతిని గూర్పుదగు ననెడి యభ్మిపాయము 
(ప్రాచీన కవుల కుండి యుండును. పచ్చకప్పురపు తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితము 
నందు [పాసయతిని పయోగించిన చరణములటనట కన్పించుచున్నవి. వీనిని యత్మిపాసల 
పరిగీలనమున చూపుదును. 

పకృతము చొక్కనాథ చరితమునందలి ద్విపదలన్నియు గణబద్ధములుగా 
నున్నవా? లేవా? చూతము. ఈ కావ్యము నందలి ద్విపదలన్నియు గణబద్ధములుగనే 
రచింపబడినప్పటికి కొన్ని గణబద్ధములు కానివి గూడ కలవు. ముందుగా వానినిట(జూపి 
యతి ప్రాసల పరిశీలనకు గడంగుదును. 


గణబద్ధములు కాని ద్విపదలు 
1. చొక్కనాథ చరి(తము నందలి అవతారికలో 


“వెనారవా పొంద వారి యందోరు గంటమ్మ య పుట 3 
2.  [పథమాశ్వాసములోని మొదటి లీలలో 
“బలుమృగం |బులు చెదర! పక్తులు!బెదరి - న 19 


ఇందు రెండవ గణముననొక లఘువు అదనముగా నున్నది. 
3. తృతీయాశ్వాసములోని పదునాలుగవ లీలలో 

“చక్కన |'యనము బూన్స! జిని మెచ్చి - - 91 
ఈ చరణములో రెండవ గణమున ఒక లఘువు అదనముగా నున్నది. 
4. _ తృతీయాశ్వాసములోని పదునైదవ లీలలో 

“వేమారు! క్రీహరిని! వేడ్క, (బార్థింప" జ లై 6 
దీనిలోకూడా రెండవ గణమున ఒక లఘువు అదనము. 

1. కం. వెలయంగ దెనుగు బాసకు దలమయ్యెడు సీసములును దర్వోజలు గీతులు 
నక్కరలును ద్విపదలు పొలుపొందగరేచ డిష్టమున నొనరించున్‌. కవిజనా(శయము 
జాత్యధికారము పద్యం. 10 పుట 63. 

2. దీనిని గూర్చి సాధుపాఠము నిర్ణయములు చూడనగును. 


లాక్షణికత 


246 
5. పంచమాశ్వానసములోని ఇరువది యారవ లీలలో 
“కాసెగ !ట్టుక పలక! కత్తియు! గొరడు” ఆస గ42 
ఇందు రెండవ గణమున నొక లఘువు అదనముగానున్నది. 
6. అదే లీలలో 
“ఈ యెన! మండగర్వ! మేపుతో! బాపి” టై " 143 


దీనిలో కూడా రెండవ గణమున ఒక లఘువు అదనముగా నున్నది. 
7. నప్తమాశ్వానములోని నలువదియవ లీలలో 

“వరచామ! రఛ్మత! వైభవ! మ్ములును” = ౯2 

ఇందలి రండవ గణము జగణము. ఇది ఇంద గణము కాదు. కావున దోషము. 
ర. అష్టమాశ్వాసములోని ఏబదియవ లీలలో | 

“నామరూ !పక కపట ! నాటక | ధారి క " 262 
ఈ చరణమున రెండవగణములో ఒక లఘువు అదనము. 

9. నవమాశ్వాసములోని వబదియేడవ లీలలో 

“సామజ ' ముఖ జనక ! సామజ | ణ్సిక్టి ఆ " 299 
దీనిలో కూడా రెండవ గణమున ఒకలఘువు అదనముగా నున్నది. 

పైన చూవిన వానిలో ఒక్క ఆరవ చరణమున( దప్ప తక్కిన పాదములలో 
నన్నింటను రెండవ గణమున ఒకలఘువు అదనముగాపడినదేకాని నడక చెడలేదు. ఇవ 
గణఛందమునకు "ఫరిపోక పోయినను మాత్రా ఛందమునకు సరిగా సరిపోవు చున్నవి. 
ఆరవ చళణములో కూడా రెండవ గణమున ఒక లఘువు అదనముగా నున్నది. కాని 
దీని నడక చెడినది. గణ దోషమున్న విడవ చరణములో కూడా గతిమారలేదు. ఇక యతి 
(పాసలను పరిశీలింతము. 

యతి పాస 
నిర్వచనములు : 

'వళిరాద్యమనన్తరాక్షరం[పానః," అని ఆంధ శబ్ద చింతామణి యతి [పాసలను 
నిర్వచించినది. దీని యర్థము మొదటి యక్షరము వళి దాని తరువాతి యక్షరము 
అనగారెండవ అక్షరము పాసము. 

దీనినే కవిజనాశయ కర్ర 


“చరణా ద్యక్షరమేవడి 
చరణంబు ద్వితీయవర్ణ సమితియెపాసం"- అనినాడు. 


1. ఆం(ధశబ్ద చింతామణి. సంజ్ఞాప రిచ్చేదము. సూ. 41. వుట 931. 
2. కవిజనాశయము సంజ్ఞాధికారము. పద్యం 61. పుట 18. 


చొక్కనాథ చర్మిత 247 


విన్నకోటపెద్దనతన కావ్యాలంకార చూడామణియందు 
“పాద[పథమాక్షరము 
త్పాదితమగువళి యనంగ! |బాసంబనగా( 
బాద ద్వితీయ వర్ణము, అని చెప్పియున్నాడు. 
లాక్షణికులందరును మొదటి వర్ణము 'వళి యని రెండవ వర్ణము (పాసమని 
తెలిపి యున్నారు. యతియనువదము “వళి కినామాంతరమని ఈ (కింది కవిజనా(ేయ, 
కావాల్యంకార చూడామణి పద్యముల వలన దెలియుచున్నవి. 
కం. _విశాంతి, విరతి, విశమ, 
విశామ, విరామ, విరమ, విరమణ, లనంగా 
వ్నిశుతమగు యతి కృతి కథి 
కశావ్యంబైబెడంగుగా నిడవలయున్న్‌. 
తే. విరతి, వి(శామ, వి(శాంతి, విరమ, వరమ 
ణాభిధాన విరామములనెడి పేళ్లు 
యతికి? బరాయ పదములెయమరు కృతిని, 
యుక్రిపదముల( గృతి యందునునువవలయుు 
చొక్కనాథ చరితము నందుపయ్యుక్తమైన యతులు 
చొక్కనాథ చర్మితమునందుపయుక్తమైన యతులను వరికీలించుటకుముందు 
ఆకావ్య రచనా కాలము నాటికి గల లక్షణ (గంథములలో చెప్పబడిన యతి భేదములను 
గూర్చి తెలిసి కొనుట యుక్తము. 
వేములవాడ భీమన విరచితమగు కవి జనాశయము; 
రం. స్వర వర్గాఖండ పా 
ద్యురుబిందు ప్తతములున్‌ _(బయుక్తాక్షరముల్‌ 
పరగ(గ నెక్కటి పోలిక | 
సరసలునా(బది విధముల జనువళ్లుమహిన్‌., 
స్వరయతి, వర్మయతి, అఖండయతి, _పాదియతి, బిందుయతి, ప్తుతయతి, 
పయుక్తాక్షరయతి, ఎక్కటియతి, పోలికయతి, సరసయతి, యను పది విధములైన 
యతి భేదములనుపేర్కొనినది. 
ఛందోదర్పణము నందనంతామాత్యుడు తాను చెప్పబోవు యతులను నైదు 
వర్గములుగా నీ (క్రింది పద్యమున విభజించి యనంతరము ఇరువది నాలుగు యతి 
భేదములను పేర్కొనినాడు. 





1. కావ్యాలంకార చూడామణి. సప్తమోల్లాసము. పద్యం 29. పుట 98. 
2. కవిజన్మాశయము. సంజ్ఞాధికారము. పద్యం 60. పుట 18. 
ఏ. కావ్యాలంకార చూడామణి సప్తమోల్లాసము. పద్యం 27. వుట 98. 
4. కవిజనాశయము. సంజ్ఞాధికారము. పద్యం 62, పుట 19. 


248 లాక్షణికత 


క.  స్వరయతులు, వర్గయతులును 
సరసయతుల్‌ (పకటమైన సంయుక్తయతుల్‌ 
పారి. [బతే్యక యతులునన( 
బరగును యతి పంచకంబు పంకజనాభా!, 
- స్యరయతులు, వర్గ యతులు, సరస యతులు, సంయుక్తయతులు, (పత్యేక 
యతులు ననునవి ఆ యైదు యతి వర్గములు. : 

1. స్వరయతులు * అచ్చులకు సంబంధించిన యతులు. 1. స్వరయతులు 2 .గూఢ 
స్వరయతి 3. బుకార స్వరూపయతి 4. రీవిరమము 5. శ్రుకార 
విరతి. ర. పాదియతి. 7 . కాకుస్వర యతి. 6. నిత్య సమాన 
యతి (అఖండయతి) 9. నిత్యయతి. 

2. వర్గ యతులు : కకారాదిమకారాంత వర్గాక్షరములకు సంబంధించిన యతులు. 
1. వర్ణయతి 2. పోలిక వడి. 

3. సరస యతులు :ఒక వర్గమునకు చెందక మి్మిశముగా మై।తి గల యతులు. అ, 
య, హలు -న,ణలు మున్నగునవి. 1. సరసయతి. 


"4. సంయుక్త యతులు : ఒక యక్షరము కాక సంయుక్తములయిన వర్ణముల యతులు. 


1. సంయుక్త యతి. 2. తదృవవ్యాజయతి. 3. "శేవయుత యతి. 
4. అనుస్వారయతి. 
5. (పత్యేక యతులు : పై నాల్గు విధములలోచేరకషపతేక లక్షణముగల యతులు. 
1. మకార యతి. 2. ఎక్కటి యతి 3. పభునామాంత యతి. 
4. విభాగయతి 5. భిన్నయతి ర. వికల్ప యతి 7. యుక్త 
వికల్పయతి. 8. అభేదవిరతి. 
పై విధముగా ఇరువది నాలుగు యతి భేదములు చెప్పి “ఇందు పూర్వ 
పయోగంబు లెణిగి యెవ్వి బహుళమై తోంెనవి యొనరంగ వలయు నవ్య కావ్య 
(పయోక్తులి నని నూచించినాడు. 
పైన(జూపిన యతి భేదములలోనుండి తిరువేంగళ కవి చొక్కనాథ చర్మితమునందు 
ఉపయోగించిన యతులను కొన్నింటినిట జూపుదును. 
1. స్వరయతులు - గూఢ స్వరయతి;  “ద్యుమనీందు వైశ్వాన రోజ్జ్వల సత" 
ఈ వాళరీవతముముక, “వియభక్తి నతనికి మృగ ధూర్తకులన్ను' 
i ి “క చొక్కనాథునికృపను పాలించె 


న 





ఛందోదర్పణము (పథమాశ్వాసము, పద్యం 79, పుట 71. 
చొక్కనాథ చరిత. చతుర్థాశ్వాసము. పుట 128. 
చొక్కనాథ చర్విత. (పపథమాశ్యాసము. పుట 15. 

చొక్కనాథ చరిత. తృతీయాశ్వాసము. వుట 9౩. 


ఏ ల(ు సో 


చొక్కనాథ చరిత 
2 వర్ణయతులు - బపోలికవడి; 
3. సరసయతులు - సరసయతి: 


4. సంయుక్తయతులు- 


hl al lt i Ad అాావే 
ఆ ౪౮౮ (6 [౧ 


0౧౦ ర6౮౯ఏల(లు సు 


3 
య, 


33 


దొక్కనాథ చరి(త. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చర్విత. 
దొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
. చాక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చర్విత. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చర్విత. 


_(పథమాశ్వాసము. 
(పథమాశ్వాసము. 
(పథమాశ్వాసము. 
ద్వితీయాశ్వాసము. 
ద్వితీయాశ్వాసము. 
_(పధమాశ్వాసము. 
(ప్రథమాశ్వాసము. 


పధమాశ్వాసము. 


249 


“మూడుమూర్తుల చేత బూజగొన్నట్టి ," 
'పాలుపాంద గిరి దుర్గములు పిక్కటిల్లి " 
“పాసగంగ నభిషేకములుభక్తి జేసి ఇ" 
'ముఖముల్నాఘానించు పుండరీకములు ,' 
“భూమీ శ్వరుని స్వప్నముననువిచ్చేసి ౪" 
“వ్యాసువాల్మీకి మహాకావ్ర్యు( గాళి న 
“హైమవతీతింతి ణామ్లాతకాది _" 

“చాల సౌవర్ణ పుష్పములుద్భవింప ,' 
“జ్ఞాన సంబంధుడుత్సాహియై యున్న" 
“జ్ఞాన సంబంధుడా సౌందర్య నాధ్యు' 
“సత్యంబె యన్న సుజ్ఞాన సంబంధు,” 
“జ్ఞాన సంబంధు నాక్షణ మెరావించి టై 


సంయుక్తయతి; "“జయముగా! దనదు నాజ్ఞాశక్తివలన్ము' 


“చదరమై నట్టి సుజ్ఞాన ఫలకిచ్చె 
“జ్ఞాన సంబంధుతోం జాల నిట్టనిరి ల" 
“జ్ఞాన సంబంధుడాజైనుల కనియె ణ్‌ 
“జ్ఞాన సంబంధుడచ్చటికేగు వెళ” 


పుట 1. 
పుట 19. 
పుట 23. 
పుట ౩6. 
పుట 40. 
పుట 3. 
పుట 26'. 
వుట 258. 


నవమాశ్వాసము., 
నవమాశ్వాసము. 
నవమాశ్వాసము. 
నవమాశ్వాసము. 
సప్రమాశ్వాసము. 
అష్టమాశ్వాసము. 
నవమాశ్వాసము. 
నవమాశ్వాస ము. 
నవమాశ్వాసము. 


పుట ౩3౮౩]. 
పుట 3౩2. 
పుట 33౬. 
పుట G51. 
పుట 251. 
పుట 260. 
పుట 329. 
పుట 3౩౩౩. 
పుట 334. 


250 లాక్షణికత 


క - రఫయుత యతి; “బుతు కాలముల( _బవర్తించుటగాక ,' 
ఖ్‌ *3 “బుషులుల్లసిల్లం బౌరుషము శోభిల్ల' 
స - అనుస్వారయతి;  “జ్ఞానులుమెచ్చ సంఘట్టనగాంగ్న' 


తిరువేంగళ కవి సంయుక్త యతియందు “జ్ఞ కారమునకు చ, ఛ, జ, రు, ల తో 
యతిగూర్చినాడు. ఇది లాక్షణిక సమ్మతమే. కాని లాక్షణికులంగీకరించక పోయినను 
“జి కారమునకు బిందుపూర్వక “'ఘి కారముతో పైనచూపిన విధముగా యతిగూర్చినాడు. 
లాక్షణికులుక, ఖ, గ, ఘలు బిందుపూర్వకముశై నపుడు “జి కారమునకు యతినంగీకరించిరి 
గాని “జ్ఞ కారమునకు గాదు. అంతేకాక బిందు పూర్వకము కానికి వర్గాక్షరములకుగూడా 
“జ్ఞ కారముతో స్వతంతించి యతి చెప్పినాడు. అవి యివి. 
“జ్ఞాన సంబంధునిక్కడకు రావించి క్‌ 
“జ్ఞానసంబంధుని(గనుగొని యవుడు ౪" 
“ఖలుడైన నాదునజ్ఞానమ్ము కతన 
“గంటుగట్టించె ([బజ్ఞావంతుడగుచు ," 
“జ్ఞానోపదేశంబు గావించు లీల 
“జ్ఞాన సంబంధుండు ఘనత నిట్లనియె న 
ట, ఠ, డ, ఢ లు బిందుపూర్వకముళలైనపుడు “ణో కారముతో యతి మైతిని 
“అనుసారయతిగా లాక్షణికులంగీకరించిరి. కాని “ని'కారముతోకాదు.ణ,నాలు సరస 
యతిలోమ్మితాక్షరములు గావున తిరువేంగళ కవి బిందుపూర్వక ట ఠడ ఢ లకుణ'తోనేగాక 
“ని కారముతో గూడాయతిని కూర్చినాడు. ఉదాహరణకు 


లు ౮౫ (ఉం గ గా 


le 
2 


OCO0O0ONణNOoOoG2OWOLOMసD-— 


ద pan 
చే 
OO 


నిండి బోధింపు చుండిరి జైన మతము" 
నిఖిలము్ము జూడ పాండీడును( జూడ i 


చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
. దొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరి[త, 


(పథమాశ్వాసము. 
(పథమాశ్వాసము. 
_(పథమాశ్వాసము. 


నవమాశ్వాసము. 
నవమాశ్వాసము. 


అష్టమాశ్వాసము. 
అష్టమాశ్వాసము. 
(పథమాశ్వాసము. 


నవమాశ్వాసము. 
నవమాశ్వాసము. 
నవమాశ్వాసము. 


పుట 19. 
పుట 19. 
పుట 15. 
పుట 320. 
పుట 325, 
పుట 268. 
పుట 263. 
పుట 15. 

పుట 327. 
పుట 329. 
పుట 334. 


చొక్కనాథ చరిత 251 


5. (పత్యేకయతులుా అభేదయతి ఏ “రలయోర ఖేదః' అను స్యూతము (పకారము తిరు 


వేంగళ కవి ర -ల లకుఅభేదయతిని (పయోగించినాడు,. ఉదా : _పాకటముుగ సకలార్థ 
సంపదలు . 


పాస యతులు 


1. 
2 
3 
4. 
ర్‌ 
6 
7 


8. 


౮౫ లగు 





౮౫౨ టసు-ఉఅఉయ**ర6ర౮శ*ఎట సు 


“చౌషష్టి లీలావిలాసంబు లాం" 
'జలజాక్షులనురజస్సులుగను వృక్ష,” 
“బాలచం(దుడు పూర్వ కెలమ్మునెక్కె ” 
“చండాయుధమ్మున చెండాడుమనుచు ,” 
“గుడి జొఅ(బజఅచి యొక్కడు భీతితోడ క 
“పతితోనిట్లనె భూతేశు మహిమ ,' 
జనపతి కాతనిసేనల కెల్ల" 


నాన లకేకాక నాణ లకు కూడా పాసయతిని గూర్చిన ఉదాహరణ. 


స్నానముల్‌గుడి(పదక్షిణములు చేస్తె” 
యతి దోషములు 
చేరి పాండీనిచే+ చండాయుధమున 

కీర్తి గల్లంగ నేలించిన లీల. 

హర్షించునీ లీలలనుగొంతతడవు. 

ఒగి స్వామ్యమాత్య సుహృత్కోశ రాష్ట 
క్షితమంచువల వెళల్‌ చండాయుధములు 


చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చర్మిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాధ చర్విత. 


(ప్రథమాశ్వాసము. పుట. 
(ప్రథమాశ్వాసము. పుట 4. 
పథమాశ్యాసము. పుట 17. 
ద్వితీయాశ్వాసము. పుట 38. 
తృతీయాశ్వాసము. వుట 78. 
పంచమాశ్వానము. పుట 149. 
నవమాశ్వాసము. పుట 300. 
నవమాశ్వాసము. 313. 
సప్రమాశ్వాసము. పుట 245. 
(పథమాశ్వాసము. వుట 13. 
(ప్రథమాశ్వాసము. పుట 16. 
పథమాశ్యాసము. పుట 29. 
ద్వితీయాశ్వాసము. పుట 50. 
తృతీయాశ్వాసము. పుట 78. 


252 


ల సా 


10. 
NH. 

2a 
ies 
14. 


15. 
16. 
Es 
18. 


20. 


21 


22, 





సివుడిచ్చినట్టియా చండాయుధమున 
చౌలంగా మాక్షులు చేత శూలమ్ము. 

నా యొడయలు తృప్తితో నారగించి 
శరణమ్ము వేద సంవేద్య మూర్తికిని. 
వేళలెణింగి యాస్వరములేర్పజిచి. 
ఇల్లునెందునులేని యట్టు లాయీప 
అజకశిరశ్చేదు( డదృశ్యుడై చనియె 
యాయింతి* జూచి యియ్యడనుండగాను. 


యంగయకజణ్ణమియ్యడనుండగాను-ఇందుఎడ' అను శబ్దము “యడ అని 


పయోగించినాడు. 
ఆ చొక్కనాథుడ్మాశిత రక్షకుండు. 
శంభు సత్స్పుత తారకవార బాహు 
అదయుడై నన్నుదా సీనము జేసి 
యా తిరువాద యూరుండు నత్యంత. 
సామజ రక్షణార్చిత పాదపీఠ. 
పూని మాధనము నిక్కడ బట్టుమనిన 
గుడ్డు వెల్కుటుకంగ( బెద్దైెన యట్టి 
అరసిరప్పించి యాయెడ( దానునతడు. 


చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చరిత. 
- దొక్కనాథ చరిత. 
బొక్కనాథ చరి[త. 
. చొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చర్విత. 
- చొక్కనాధ చరిత. 
. బొక్కనాధ చరిత. 
. బొక్కనాథ చరి[త. 
. బొక్కనాథ చరి[త. 
. బొక్కనాధ చరి[త. 
- దొక్కనాథ చరిత. 
. చొక్కనాథ చరి[త. 
- వొక్కనాథ చరిత. 
. చొక్కనాధ చరిత. 


తృతీయాశ్వాసము. పుట 98. 


క 
0 


శ్వాస 


ws ef TTT 
STI 


es 
LES LES pes 1౬ 


ల 
a 


8 


YEE 
వ... 


0 (0 

ers జ eps 
ల 
as 


ర్త 
లీ 
CF 


నవమాశ్యాసము. 
నవమాశ్వాసము. 
నవమాశ్యాసము. 
నవమాశ్వాసము. 
నవమాశ్యాసము. 


పు 
ఎప్పు 
. పుట 206. 
. పుట 208. 
.పుట219. 
. పుట 223. 
- పుట 237. 
. పుట 2568. 
. పుట 2/74. 
. పుట 277. 


చమాశ్వానము. వుట 156. 


టు 189. 
ట 193. 


పుట 294. 
పుట 299. 
పుట ౩0౩. 
పుట 304. 
పుట 3౩29. 


చొక్కనాథ చరిత 253 


దొక్కనాథ చరి తమునందుపయుక్త్షమైన పాసములు 
యతుల పరిశీలనా నంతరము మనము(జూడవలసినది [1పాసములను. కవి 
జనాశయమున ఆరు విధములైన్నపాస భేదములు చెప్పబడినవి. 1. సుకర [పాసము 
2. అన్నుపాసము ౮3. దుష్కర ప్రాసము 4. అంత్య ప్రాసము 5. ద్విపానము 6. 
(తిపాసములని ఈ (కింది పద్యమున గలవు. 
కం. భాసురములగుచు నుకర 
పాసానుపాన దుష్కర [పాసాంత్య 
పాన ద్వి|పాస తి 
(పాసములన షడ్విధముల(బరగును గృతులన్‌ _. 
ఛందోదర్పణమున అనంతామాత్యుడు పండెండ్ముపాన భేదములనుపేర్కొని 
యనంతరము శబ్జాలంకార విేశషములయిన ఆరు పాసములను పేర్కొనినాడు. అనంతుడు 
చెప్పిన పండెండు పానములు ఇవి. 
1. సమ్మపాసము 2. ప్రాసమై(తి పానము ౩౫. బ్యుపాసము 4. |తిపానము 
5. పాదిపాసము ర. సమ లఘు (ప్రాసము 7. వికల్ప ప్రాసము 8. బిందు పాసము 
9. అర్థబిందు ప్రాసము 10. ఉభయ ప్రాసము. 11. సంయుక్త పాసము 12. సంధిగత 
పాసము. 
వీనిని ఈ|కిందిపద్యమున చెప్పియున్నాడు. 
క,  నమనామపాసమ్ము పా 
సమై (తి, బు, (త, మటి[పాది, సమలఘువు విక 
లము, బిందు, వర్ధ బింద్వా 
ఖ్య, ముభయ, సంయుక్త, సంధిగత, సంజ్ఞకముల్న్‌ 
శబాలంకారవిశేషములయిన (పాసములు 1. దుష్కర ప్రాసము 2. ద్వంద్వ 
(పానము౩. త్రిపానము 4. చతుప్పాసము 5. అంత్య(పాసము రి. అన్నుపాసము అని 
ఈకింది పద్యమున చెప్పినాడు. 
క. అమర(గ దుష్కరమునుద్వం 
ద్వము (త్రి చతుప్పాసములును దగ నంత్య(పా 
సమును నను (పానమునన? 
(గమమునషడ్విధములయ్యె, గంన విదారీ! 
పైన చూపిన (పాస భేదములలో తిరు వేంగళ కవి చొక్కనాథ చర్మితమునందు 
దాదాపు అన్నింటిని పయోగించినాడు. మజియు భీమన, అనంతాదులు చెప్పని కొన్ని 





1. కవిజనాశయము, సంజ్ఞాధికారము. పద్యం 76. పుట 24. 
2. ఛందోదర్పణము, పథమాశ్యాసము. పద్యం 3౩5. పుట 32. 
౩3. ఛందోదర్పణము, (పపథమాశ్వాసము. పద్యం 70. వుట 64. 


254. 


లాక్షణీకత 


పాసములను కూడా ఈ కవిపయోగించినాడు. తరువాతి లాక్షణికులంగీకరించినవికూడా 
యిందు గలవు. వాని నన్నింటి నిట చూపుచున్నాను. 
_పాసమ్నైతి.పాసము * ఒక్క (పథమాశ్వాసమున దప్ప తక్కిన యాశ్వాసములన్నింటను 


ఇవి లభించినవి. 


లా ళవి లకారమునకు ళ కారముతో పాస మై(తిగలవిమొత్తముపదునాలుగున్నవి. 
1a ద్వితీయాశ్యాసములోని నాలుగవ లీలలో 
" అఆలోనికట(బోవునప్పుడు వరుస 
వేళల కేతెంచు విద్యలవారు , 
2. _ ద్వితీయాశ్వాసములోని ఆరవ లీలలో 
” కలిమి లేదేంటి రెక్కలకప్పుగప్పు 
గళమున( బూనె ముక్తాహార వితతి,. 
౩. తృతీయాశ్వాసములోని తొమ్మిదవ లీలలో 
“చాలంగ నీకును సంతోషమైన 
వేళల వదనంబు వికసించు గాన్ని" 
4. _ తృతీయాశ్వాసములోని పండెం[డవ లీలలో 
“బల భేదియచటికి, _బబలి వచ్చినను 
పళ చకమతనిపై పడి(బయోగింపు న్న 
5. చతుర్జాశ్వాసము లోని పదునెనిమిదవ లీలలో 
“కలవారికినినే యుగాంతమ్ములందు, 
(బళయ కాలములే యుష్యదవంబులున్వు' 
6. పంచమాశ్వాసములోని ముప్పదిరెండవ లీలలో 
వెలయంగయోజన విస్తారమైన 
దళముల శయనింప( దనరిన దాన్ని 
7. షపష్టా్వాసములోని ముప్పది నాలుగవ లీలలో 
“తెలివంద నుత్తర దేశాధిపతుల 
దళ తంతములతోడ ధర(గక్కటిలగ ,' 





ఆలు ౮1 ఎ (౦౧ గై 


చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చాక్కనాథ చరత. 


పుట ౩8. 

పుట 61. 

పుట 70. 

పుట 758. 

పుట 114. 

పుట 168. 

పుటలు 175, 1/76. 


చాక్కనాథ చర్మిత 255 


8. 


10. 


1. 


12. 


13. 


14. 


సప్త్రమాశ్వానములోని నలువదియవ భీలలో 
“ఇల్లునెందునులేనియట్టులాయీప 

వళ్లాని విడిదింటి వాకిట పంచ .' 
సప్రమాశ్యానములోని నలువది నాలుగవ లీలలో 
“వోలాస్య పురమున కరిగి సంతోష 

కేళి నుండిరియంత భేచరులెసగి _" 
సప్తమాశ్వానములోని నలువది యైదవ లీలలో 
“బలియులై పాండ్య భూపాలుని యొద్ద 
దళవాయి పట్టాన దవిలి యుండుదురు క 
అష్టమాశ్వాసములోని ఏబది యొకటవ లీలలో 
'అలవడ నాకవితార్థ మెట్లన్న 

నళులార! సకలమ్ముు లైన వుష్పముల్మ'" 
నవమాశ్వాసములోని యరువదియవ లీలలో 
“కలవాడొకండు నిక్కడవచ్చినాడు. 

నళగయ చొక్కనాయక భక్తిపరుండు 6" 
నవమాశ్వాసములోని అజఖువది నాలుగవ లీలలో 
“తలపులేటికి నింక( దప్ప నీ మాట 
పళియంజినాథ! నీ పాదమ్ములాన్య 
నవమాశ్వాసములోని అజఖువది నాలుగవ లీలలో 
“వలె గాన మేముదేవరకునీ వేళ 
పళియంజిపతికిని పట్టమ్ము గట్టి. 


ళల: ళ కారముతో లకారమునకు పాస గూర్చినవి పదునేడున్నవి. 
తృతీయాశ్వాసములోని పదునొకండవలీలలో 


1. 


“NOG ఉలుసు = 


“తళుకొత్తు వేడ్క సౌందర్య నాయకుడు 
జలజన్నేతకును బుంనవన సీమంతి 


చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాధ చరిత. 


పుట 208. 
పుట 2358. 
పుట 241. 
పుట 264. 
పుట 324. 
పుట 395. 
పుట 359. 
పుట 74. 


256 


లాక్షణికత 


తృతీయాశ్వాసములోని పదునొకండవ లీలలో 
“గళభమును జంఘాయుగంబు "మే్మేఢంబు 
లలవడ [(హస్వంబులై యుండపలయు 
అదే యాశ్వానములోని అదే లీలలో 
“తాళాల చెమట చిత్తడి మేననింక( 

గాలు సేతులుడంగ కలు సాల దిరుగణ 
తృతీయాశ్వాసములోని పదునాజివలీలలో 
“పళయమై([బహహ్మ్మ కల్పమ్మున( బూర్వ 
కలియుగాంతమ్మున( గల వి(పవరులు' 
చతుర్జాశ్వాసములోని పదునేడవ లంలో 
“గళమును గరిదంత ఘనవరాహాములు 
చెలంగు మామిడి పండు చెజకును వెదురు" 
చతుర్జాశ్వాసములోని పదునెనిమిదవ లీలలో 
“పళయ కాలము లేక ప్రళయ కాలమ్ము 
గలిగి యీ వార్ణులు గదలిటువచ్చు' 
చతుర్జాశ్వాసములోని ఇరువది మూడవ లీలలో 
“తళుకొత్త నృత్త విద్యయు లోనుగాను 
వెలయంగ చౌష ష్టి విద్యలు గాక 
సప్తమాశ్వాసములోని నలువదియవ లీలలో 
"వేళలెతంగియాస్వరము లేర్పజిచి 
లాలితంబైన యాలాపమ్ముు. జేసి” 
సప్త్రమాశ్వానములోని నలువది రెండవ లీలలో 
“యేళాను జంతమ్ములెస(గ వాయించి 
యాలాపములు గొన్ని యర్ధితోం గూడి" 


0౧౦౦౮౯౮౫ ట సు 


చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
దొక్కనాథ చరిత, 
చొక్కనాధ చరిత, 
చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత, 


పుట 75. 
పుట 77. 
పుట 101. 
పుట 109. 
పుట 113. 
పుట 127. 
పుట 206. 
పుట 218. 


చొక్కనాథ చర్మిత 257 


1. 


1. 


12. 


13. 


14. 


15. 


16. 


17. 


అదే ఆశ్వాసములోని అదే లీలలో 

“యేళ వాయింపుచు నెప్పటికంటె 
యాలాపములు చేసి యా స్వామింబాడి" 
సప్త్రమాశ్యానములోని నలువది మూడవ లీలలో 
'తళు కొత్తనచట(బెద్దలలోన మించి 


- వెలయంగ నచ్చోట విచ్చేసి యుండె 


సప్తమాశ్యాసములోని నలువది నాలుగవ లీలలో 
“వేళంబరాకైన వివరించి చెప్ప 

జాలుట గాక యా జాలికునందు” 
అష్టమాశ్వాసములోని ఏబదిరెండవ లీలలో 
“అళిక నేత్రము జూప హరుభక్తివలన 
గలంగక తలచుట్టు కన్నులై నాను” 
అష్టమాశ్వానములోని ఏబది నాలుగవ లీలలో 
“పళని పర్వతనాథ! భాసుర స్వామి 

మలవాస సైకతామల వాన శక్తి 
నవమాశ్యాసములోని ఏబదితొమ్మిదవ లీలలో 
“కాళిభవాని దాక్షాయణి గిరిజ 

పూలి ని మాతంగి మాయా స్వరూపి 
నవమాశ్యాసములోని అఖువది రెండవ లీలలో 
“పభియంజి నాధుడాపత్సృహాయుండు 
నలరంగ( (బత్యక్షమై యానతిచ్చె' 
నవమాశ్వాసములోని అఖువది నాలుగవ లీలలో 
“వెళంబ యిచట వివాహమై మీరు 

హాలాస్య పురమున కరుగుడీ! యనిని 





10. 


11. 


la 
13. 
14. 
15. 
16. 
(Figs 


చొక్కనాధ చరిత. 
దొక్కనాథ చరిత. 
బొక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చర్విత. 


పుట 218. 
పుట 227. 
పుట 231. 
పుట 267. 
పుట 274. 
పుట 317. 
పుట 342. 
పుట 352. 


258 లాక్షణికత 


ns 
= ర ఏ “బి కారమునకు “రి ఊరషపత్తే! పాసగూర్చినవి. ఇవి పంచమాశ్వాసమున 
మా(తమే కనుపించినవి. తక్కిన వాటిలోనివి మృగ్యము. 
Ek ముప్పది యొకటవ లీలలో 
“ఆ బుషలెల్లను నతివల జూచి 
మీరలా సర్వేశు మీది మోహమున _” 
2. అదే లీలలో 
“ఆ బుషులిట్లని రాసెట్టులకును 
మీరలా వురిని జన్మించి యుండినను _ 
3. అందే 
“ఆ బుషులకు(బత్నులై తొంటియట్ల 
దారుకావనమున( దగ నుండిరంత క 
రె బు : “రి కారమునకు “బు” కారముతోపాన గూర్చినవ. 
1. పంచమాశ్వానములోని ఇరువది యైదవ లీలలో 
'పాతుడై యౌవన ప్రాప్తి. జెన్నాంది 
మాతృ సంగము( జేసె మదినిల్వలేక _" 
2. నవమాశ్వాసములోనివబది యేడవ లీలలో 
'వజాంగి జోళ్ళునువడిరాగ వళ్లు 
విజృంభణముుగా వేడ్క నాహయము 
వ. 
స గట్‌ కారమునకు "ని కారముతో [పానము నత 
న క వతం నాలుగవ లీలలో 
'మూళ్లైల్ల ఫలియించు మొదటి వేకువను 
బూనిన కలలెల్ల( బొరి వదినాళ్ళ స్త 
న" ఇ: "న కారమునకు “ణి కారముతో (పానము గూర్చినది.. 
1... పథమాశ్వానములోని చతుష్షష్టి లీలలలో 
“జ్ఞానులు మెచ్చ సంఘట్టన గాంగ 
బాణుని గెలిపించి పాడిన లీల" 
1.2. చొక్కనాథ చరిత. పుట 160. 
3. చొక్కనాథ చరిత. పుట 166. 
4. చొక్కనాథ చరిత. పుట 137. 
5. చొక్కనాథ చరిత. పుట 293. 
6. చొక్కనాథ చరిత. పుట 42. 
7... చొక్కనాథ చరిత. పుట 15. 


చొక్కనాథ చర్మిత 259 


వికల్ప _పాసము 

గ్న గా జ్ఞ “గ్న' కారమునకు “జ్ఞ కారముతో పాసగూర్చినవి. 

1. వథమాశ్వాసములోని రెండవ లీలలో 
“అగ్నియమాసురాంబ్వనిల యక్షేశు 
లాజ్జకులోనుగానందణి గొల్వ 

2. తృతీయాశ్యాసములోనిపదునాలుగవ లీలలో 
“ఆగ్నేయ బాణము హరిహయు:డేయ 
ప్రజ్ఞతో వారుణ్యాస్తమ్మున (దుంచ్చెె" 

3. తృతీయాశ్వాసములోని వదునాజప లీలలలో 
“అగ్నిహో్నోతము్ములా వోలాస్యుకృపను 
_పజ్జతో ధాతిని _పబలి వర్థిల్ల్నె 

4. పంచమాశ్యాసములోనిముప్పదెయవ లీలలో 
“అగ్నిహో(తములు వేదాగమ్మప్రోక్త 
విజ్ఞాన యోగహావిర్భాగములును స 

5. పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ లీలలో 
“అగ్ని (పవేశమయ్యడంజేతుమనుచు 
_పజ్జ వాటించిరి_బమసియాసెట్లు, 

ఉభయ _పాసము 

రాల: “రి కారమునకు 'ల'* కారముతో పాన కూర్చినవి. 

1. పధమాశ్వాసములోని చతుష్షష్టి లీలలలో 
“అరయ బాణునకు( దానర్ధమిమ్మనుచు 
'నెలమి నిరూపంబులిచ్చిన లీల ౪" 

2. సప్త్రమాశ్వాసములోనినలువది యైదవ లీలలో 
“అరయ నా దేశము నందొక్కవెలమ 
కులసతి యందును కోర్కెలింపెనగ ," 


చొక్కనాధ చరిత. పుట 3౦. 
చొక్కనాధ చరిత. పుట 90. 
చొక్కనాధ చరిత. పుట 104. 
చొక్కనాధ చరి|త. పుట 155. 
చొక్కనాధ చరిత. పుట 164., 
చొక్కనాథ చరిత. పుట 15. 
చొక్కనాధ చరిత. పుట 238. 


NOUR లు సు 


260 లాక్షణికత 


3. అష్టమాశ్వాసములోని ఏబది యైదవ లీలలో 
“అరయంగ నుత్తర హాలాస్యమనగ 
వెలసెనునచ్చోట వినుతింపనంత ," 
లర 2 “లి కారమునకు “రి కారముతో పాస గూర్చినవి. 
1. (పథమాశ్వానములోని అవతారికలో 
“చెలగుచు నుపనూరి సింహంబు పేర. 
బురుషోత్తమధ్యాన పూర్ణాత్ముపేర 
2. (పథమాశ్వాసములోని చతుష్షష్టిలిలలలో 
“అలరంగ( జొన్నాయియను వార సతికి 
నిరవైన రసవాద మిచ్చినలీల 
3౩.  _1పథమాశ్వానములోని మొదటి లీలలో 
“వెలయు నీ ఫల పుష్ప బృందముల్‌ మించి 
కార్కొని ఘోరాంధకారంబుగా గ్య" 
4. _ తృతీయాశ్వానములోనిపదునాలుగవ లీలలో 
“బలభేదియప్పుడా పార్టివేందునకు, 
బరగ నీవిటన్నుగ పాండీందుడనగ _' 
ర. అష్టమాశ్వానములోని ఏబది యాజప లీలలో 
“బలిమిమై నడుకొన్న వశ్చిమ నాడి 
సొరిది మెల్లనె గాలి జొనుపంగ జేసి ౪ 
సంయుక్త పాసము ఏ: చొక్కనాథచరితమునందు తిరువేంగళ కవి మొత్తముఏబడి నాలుగు 
సంయుక్తాక్షరములను (వాసస్థానమున నుపయోగించినాడు. అవి; క్త, క, గ, గ, యు, ట్య, 
డ్ల, ణ్య, త్న, త్ప, త్మ, త్య, (త, ద్ద, దృ, ద్మ, ద్య, ద, ద్వ, ధ్య, న్మ, న్య, ప్త, ప, వృ, (భ, 
ర్క, ర్గ, ర్చ, ర్ల,ర్త, ర్థ, ర్ధ, ర్వ, రృ, రృ, ర్మ, ర్వ, రృ, ర్హల్ప, ల్య, ల్వ, వ్య, శ్చ, శ్య, శ, 
శ్వ, ష్ప, స్త, స్య, న్వ, హ్మ, హో. గంధ విస్తర భీతిచే వీటన్నిటికుదాహరణముల నొసగుట 
లేదు. 
దొక్కనాథ చరితము నందునాటి లాక్షణికులు చెప్పక పోయినను తరువాతి 
కాలపు లాక్షణికులంగీకరించిన కొన్ని పాసములను తిరువేంగళ కవి పయోగించినాడు. 
వానినిట చూపు చున్నాను. 
దొక్కనాథ చరిత. పుట 279. 
" చొక్కనాథ చరిత. పుట 5. 
చొక్కనాథ చరిత. పుట 14. 
చొక్కనాథ చరిత. పుట 26. 
చొక్కనాధ చరిత. పుట 92. 
చొక్కనాథ చరిత. పుట 284. 


ల౮ఉ (యగు 


చొక్కనాథ చర్మిత 261 


1 శె స్థ్పాసము , * చొక్కనాథ చరితము నందు “శ కారమునకు “స'కారముతో 
(పాసమునుగూర్చినవి పది, 'స' కారమునకు “శ' కారముతో ప్రాస గూర్చినవిపదమూడు ఉన్నవి. 
అవి యివి + 
శాస వి 1. ద్వితీయాశ్యాసములోని ఆజవలీలలో 
“ఈశమీరానతి యిచ్చిన మేము 
లాసి యుద్దము సేయ లలన యంతటను్నుు' 
2. _చతుర్జాశ్వానములోని పందొమ్మిదవ లీలలో 
"ఆ శివాలయమున కరుగుచో నపుడు 
నాసిద్ధ ముఖ్యుని నట(గాంచి పలికె ప్రే 
3. అదే యాశ్వాసములోని ఇరువది రెండవ లీలలలో 
“ఆశోభ నాంగి చయ్యన ముట్టినంత 
మూసిన తలుపు గొబ్బున బారదెఐబె 
4. _ పంచమాశ్వానములోని ముప్పది యొకటవ లీలలో 
“ఈశుడంకొను నింతి నింక నొక్కతెను 
నా సెట్టి యిండ్ల బెండ్లాడుచునపుడు అ 
5. _ షష్టాశ్వాసములోని ముప్పది యెనిమిదవ లీలలో 
'ఈ శిశుపును నన్ను నింటను బెట్టి 
యాసెట్టి చనియె, బుణ్య స్థానములకు ప 
ర. సప్తమాశ్వాసములోని నలువది నాలుగవ లీలలో 
“దాశేశ్వరుడును సదాశివుకపుడు 
డాసి యెంతేనియు దండముల్‌ వెట్టి అ 
7. _అష్టమాశ్వాసములోని ఏబది యైదవ లీలలో 
“ఆశాధినాయకులాది సన్మునులు 
నా సంఘమంటపమ్మందున్న కవులు a 





సుకవి మనోరంజనము దీనిని ఉభయ(పాసముగా పేర్కొన్నది. పుట 48. వథమాళ్యాసము. 
చొక్కనాధ చర్విత. పుట 53. 

చొక్కనాథ చరిత. పుట 117. 

చొక్కనాధ చరిత. పుట 124. 

చొక్కనాథ చరిత. పుట 166. 

చొక్కనాథ చరి|త. పుట 194. 

చొక్కనాథ చర్విత. పుట 236. 

చొక్కనాథ చరిత. పుట 277. 


౧*-*లరల6ల౮ల౫ఉలుగు 


262 లాక్షణికత 


8. నవమాశ్వాసములోని ఏబది యేడవ లీలలో 
“రా? మాయది యశ్వరత్నముల్‌ మీవి 
యీ సభ వారెల్ల నెబుగ( జెప్పితిమి,' 

9. నవమాశ్వాసములోని అజువది యొకటవ లీలలో 
“ఆ శైవ ప్యతిక యావహ్ని యందు 
భాసిలు( దొల్లిటి భావమ్ము కంఠక్కు 

10. నవమాశ్వాసములోని అజువది యొకటవ లీలలో 
'ఆ శూలముల( గూలినట్టి యా స్థలము 
భాసురమ్ముగ? గొజ్టు బడవీడు నయ్య్కొ్య 

సాశ: 1. తృతీయాశ్వాసములోని తొమ్మిదవ లీలలో 
“ఆ సప్త జలనిధులా కొలనిలోన 
రాశిగా వారాసులై యుండెనంత్మ్య " 

2. _చతుర్జాశ్వాసములోని ఇరువది రెండవ లీలలో 
“పసిదిండి వన్నె దుప్పటి చేలతోడ 
కశ (?) వాల శూల ఖడ్గ్డమ్ముల తోడ్య' 

3. పంచమాశ్వాసములోని ఇరువది యేడవ లీలలో 
“ఏసిన శరము బిలేశయ కంఠ 
దేశంబు తజణుగ కదియును నే తేర్య' 

4. _ షష్టాశ్వానములోని ముప్పది నాలుగవ లీలలో 
“చేసిన నా పొండ్య శేఖరాత్మజుండు 
రాశికెక్కిన చోళ రాజును గూడి” 

ర. షష్టాశాసములోని ముప్పది యాజవ లీలలో 
(వేసిన నా శక్తి వేగమై తాం 
రాశిగా రక్త పూరమ్ములు గాణ” 


చొక్కనాథ చరిత. పుట 298. 
చొక్కనాథ చర్మిత. పుట 3౩2. 
చొక్కనాధ చరిత. పుట 339. 
దొక్కనాథ చర్మిత. పుట 71. 

చొక్కనాథ చరిత. పుట 125. 
చొక్కనాధ చరిత. పుట 145. 
చొక్కనాథ చరిత. పుట 175. 
చొక్కనాధ చరిత. పుట 186.1 


0౦౧*ర6౦౮౯4ఉలుగసు 


చొక్కనాథ చర్మిత 263 


6. 


10. 


11. 


las 


13. 


అష్టమాశ్వానములోని ఏబది రెండవ లీలలో 
“ఆ సంఘమంట పాభ్యంతరమునను 

నే శంకయును లేక యేను గూర్చున్న' 
అష్టమాశ్వాసములోని ఏబది మూడవ లీలలో 
“ఆ సంఘమంట పాభ్యంతరమునను 
నేశంక లేకుండె నీశ్వరు కృపన్ను' 
అష్టమాశ్వాసములోని ఏబది నాలుగవ లీలలో 
"ఆ సంఘ మంటపాభ్యంతరమ్మునను 

నీశు సత్కృప చేత నిందజు మెచ్చ 

అందే 

“ఆ సంఘమంట పాభ్యంతరమ్మునను 
నాశెశవాకారు నా సుకుమార్ను 
నవమాశ్వాసములోని ఏబది యేడవ లీలలో 
“చేసితే సర్వేశ! శివలోక వాన! 
యాశాంబరోల్లాస ! యధిక _పకాశ 1" 
నవమాశ్యాసములోని అఖణువది యవ లీలలో 
'పాసియుండుట వారు (పబలమై యుంట 
నా_శెవ సమయంబులట్లుండుటయున్ను 
నవమాశ్యాసములోని యరువది నాలుగవ లీలలలో 
“ఆ సెట్టి పరిణయంబాడనుదీచ్య 
దేశమ్మునకును నెంతే వేడ్కతోడ్క' 

అందే 

“ఆ సెట్టి యా శివాలయ మంటపమున 

నాకీ విషాదష్టుడయ్య నయె్యడన్ను' 


చొక్కనాధ చరితము నందు అల్ప్బపాణాక్షరములకు మహాపాణాక్షరములకు 


_,పాసమును గూర్చిన ద్వొపదలు కనుపించు చున్నవి. వానినిట చూపుచున్నాను._ 





[| 
2 
4. 
తః 
6 
7 
8 


చొక్కనాథ చర్మిత. పుట 269. 
, ౩. చొక్కనాథ చరిత. పుట 272. 


చొక్కనాధ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 


పుట 274. 
పుట 294. 
పుట 320. 
పుట 349. 
పుట 350. 


264 లాక్షణికత 


(1) ఠ- ట ప్రాసము: సప్తమాశ్వాసములోని నలువది మూడవ లీలలో 
“పాఠక కులములో పాటించి నన్ను 
మేటిగావించితే, మీనధ్వజార్ని 
(2) (1) "ద - ధి ప్రానమ్ము : షష్టాశ్వాసములోని ముప్పది యేడవ లీలలో 
“దల పాలిటి పెన్నిధానంబ 
సాధుల పాలిటి సంతాన తరువ్శ 
(1) నవమాశ్వాసములోని ఏబది యెనిమిదివ లీలలో 
“ఆ దేశమునగల నక్కల నెల్ల 
సాధుల(జేసి యశ్వములంచు దెచ్చి” 
(ll) ధ- ద (ప్రాసము. నవమాశ్వాసములోని యయువది రెండవ లీలలో 
'గంధమ్ము దీసిన కరములుండగను 
నెందుకు వెదుకంగ నేల నీ క్షణమ్మ' 
|| థ - ధ(ప్రాసమ్ము : ఇందు ఒకే వర్గములోని రెండు మహాపాణాక్షరములకు [పాస 
గూర్చినాడు. అష్టమాశ్వాసములోని ఏబదియవ లీలలో 
“వర్ధమానార్ధమ వ్యక్తమ్ముగాను 
సార్థమ్ముగా( జప్పె సభికులొనన(గ టై 
IV ట - డ పానము : (1) అష్టమాశ్వాసములోని ఏబదియవ లీలలో 
“అట గొంతకాలమ్ము కాకవీశ్వరులు 
చిడిముడి పడి తాము చెప్పిన కవిత, 
(1) _ నవమాశ్వాసములోని యయువది నాలుగవ లీలలో 
'అట గొంతకాలమ్ముకతన[(గ భార్య 
చిడిముడి పడి యుదానీనమ్ము లాడి , 


1. సుకవి మనోరంజనము టాఠ [పాసమును స్యవర్గజ _పాసముగా పేర్కొన్నది. పధమాశ్యాసము. 
పుట 64. 

2. దొక్కనాథ చరిత. పుట 229. 

౩3. 'దాధాసమును సుకవి మనోరంజనము స్వవర్గజ (పాసముగా పేర్కొన్నది. మరియు 
అప్పకవి కూడా దీనిని స్వవర్గజ(పాసముగానే పేర్కొన్నాడు. 

4. చొక్కనాధ చరిత. పుట 192. 

5. చొక్కనాధ చరిత. పుట 3౩03. 

6. చొక్కనాథ చరిత. పుట 341. 

7.9. “థాధి, 'టాడి, “పాబి [పాసములను సుకవి మనోరంజనము స్వవర్గజ _పాసభేదముగా 
నంగీకరించినది. _పథమాశ్వానము. పుట 64. 

8. చొక్కనాథ చర్విత. పుట 261. 

10. చొక్కనాథ చర్విత. పుట 260. 

11.” చొక్కనాథ చరిత. పుట 354. 


చొక్కనాథ చర్మిత 265 
Vv.'ప- బపాసమ్ము = సప్తమాశ్వాసములోని నలువది రెండవ లీలలో 

“ఆ పీఠమునను బద్మాసనుండగుచు 

నా బాణభ్యదుండు నతి వేడ్క, బాడె, 
“బ - పి- సప్తమాశ్యాసములోని నలువది మూడవ లీలలో 

“అ బాణభ్యదుని యతివయంతటను 

దాపమనస్కయై తలవంచియున్న్న 
Vl! అభేదయతి వలెనే వ, ప లకు “వపయోరభఖేదఃకి అను స్యూతము ననుసరించి 
తిరువేంగళ కవి _పాసమును కూడా కూర్చినాడు. ఆ ద్విపదలివి. 
1. 'ప-ప - పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ లీలలో 

"ఆ వైశ్యులెల్లరు నత్యంత మడలి 

బాపురే! యపకీర్తి వాటిల్లెనిపుడ్ను” 
2. సప్తమాశ్వ్యాసములోని నలువదియవ లీలలో 

“నావల్ల పల్లాణుడను నొక్క జాణ 

నా పాండ్యవతివద్ద కతి వేడ్కననిప్మె' 
3౩. _అష్టమాశ్వానములోని ఏబది యైదవ లీలలో 

“నావల్ల దప్పేమి నాకాన తిమ్ము 

ఈపట్ల మీరేగు నీ విధంబెల్ల్య ; 
౪/11. నాల పాసము * భాషా శాస్త్రమున న, ల లకు వర్ణ వినిమయము వ్యవహారమున 
నున్నది. ఉదాహారణకు అరసం ములగ గకనుకు/ తెలుగు వల నాటి వ్యవహారమున 
నున్న నాల ల వర్థ వినిమయ ఆధారముగా తిరువేంగళ కవి నాల. లకు (పాసమును 
విధించియుండవచ్చును. కేవల నాల. లకే కాక ణాల లకు కూడా ఈకవి పాసమును 
విధించినాడు. నరసయతిలో “నాణ'లు మి(తములు. కావున నాల పానముతోపాటు 
ఐల పాసమును కూడా ఉపయోగించినాడని ఊహింపవచ్చును. ఇందు నల a 
కొక యుదాహారణ, ణాల పాసమునకొక యుదాహారణ లభించినవి. 
నాల; నవమాశ్వాసములోని యఖువది నాలుగవ లీలలో 

“గా ననేకమ్ముల కాలకంధరుడు 

వలనుగా రక్షించు వారెవ్వరనిన 
1. “ధాధి. 'టాడి. “పాబ' పాసములను సుకవి మనోరంజనము స్యవర్గజ (పాసభేదముగా 
నంగీకరించినది. (ప్రథమాశ్వాసము. పుట 64. 
చొక్కనాధ చర్మిత. పుట 219. 
చాక్కనాథ చరిత. పుట 225. 
చొక్కనాథ చరిత. పుట 164. 
చాక్కనాధ చరిత. పుట 205. 
చొక్కనాధ చరిత. పుట 278. 
చొక్కనాథ చరిత. పుట 361. 


ఆలు ౮ ఎ (లగ 


266 లాక్షణికత 


లాణ (పాసము; ద్వితీయాశ్వాసములోని ఆజవలీలలో 

“విలు గుణధ్వని చేసి పేర్కొన్న (పమథ 

గణములనెల్ల మార్గణములముంచి', 
దుష్కర _పాసము: చొక్కనాథ చరితమునందు తిరువేంగళకవి “ఫ; ంఖ్య, ష్ణ, జ్ఞ, , ష్ట, క్ష 
వంటి దుర్లభమైన అక్షరములను (పాన స్థానమున నుపయోగించినాడు. సంయుక్త 
యతులలో కూడా కొన్ని దుష్కర [పాసములున్నవి. ఇచట కొన్ని మాతముదహరింతును. 
1..ఫి - తృతీయాశ్వాసమునుండి 

“విఫలమైనట్టి యా వేదముల్‌ నాల్గు 

సఫలమ్ముగా జేసి సద్ధర్మనియతిో 
2. 'ంఖ్య' - నవమాశ్వాసమునుండి 

“ సాంభ్యాది యోగ వాననలచే నత(డ 

సంఖ్య శిష్యులు గొల్వ జయమున నుండే 
రెపో చతుర్థాశ్వాసము నుండి 

“ఉప్పాంశుదీధితి కోర్వంగ లేక 

తృష్టము బహుళమై దేహమ్ముబడలి”. 
4. “జ్ఞ పాసములు మొత్తము పదునొకండు గలవు. అందు ముఖ్యమైన వాటినిట 
వాయుచున్నాను. 
(1) (పథమాశ్వాసమునుండి 

'సుజ్ఞాను లాంగిరనసుండు శౌనకుడు 

యాజ్ఞ వల్క్య మరిచులాది సన్మునుల్ఫు 
(11) _ తృతీయాశ్వాసమునుండి 

'యజ్ఞ హోమ జపాదులాగమోక్తిగను 

పొజ్ఞులై నట్టి యాబాహ్మ లబచేత్యో 
(i) చతుర్థాశ్వాసము నుండి 

'అజ్ఞాన కృతము నాయందు సిద్ధించె 

(పజ్ఞా విహీనత పరికించితేను, 





దొక్కనాథ చరిత. పుట 52. 
చొక్కనాథ చర్విత. పుట 102. 
చొక్కనాథ చరిత. పుట 329. 
చొక్కనాధ చరిత. పుట 130. 
చొక్కనాధ చరిత. పుట 6. 
చొక్కనాధ చరిత. పుట ౪4. 
చొక్కనాథ చరి|త. వుట 118. 


ఆలల౮ల శ లుగు 


చొక్కనాథ చర్మ్నిత 267 
(1) _షష్థాశ్వాసమునుండి 
"అజ్ఞాన కృతమున నైనది గాన 
(వజ్జతో జేసిన పనిగాదునిదియు', 
(౪) _ అష్టమాశ్వాసమునుండి 
“సుజ్ఞాన ఫలకను శుభలీల నున్న 
(వజ్ఞా విశేషులు పండితోత్తములు 
(1/1) ఒనవమాశ్వాసమునుండి 
“సుజ్ఞాన సంబంధు( జూపు మంచపుడ 
భజ్జులతోం గూడ! బేర్కొనియత.ండ్ను' 
ర. “ష్ట _పొనములు కూడా మొత్తము పదునొకండు గలవు. అందు ముఖ్యమైన 
వానినిట చూపుచున్నాను. 
1. తుథమాశ్వాసము నుండి 
“అష్ట మవోసిద్ధులామాతృకలకు 
_ _నిష్టమై యుపదేశమిచ్చిన లీల 
2. _ ద్వితీయాశ్వాసము నుండి 
“సృష్టింప మనుప శిక్షింపగవలసి 
_సష్ట్రయు పారియును శంకరుండనగ్వ 
3౩. తృతీయాశ్వాసము నుండి 
“అష్ట దిక్కుల నున్నయవని పాలకులు 
సొష్టాంగములు సేయ సౌందర్య పాండ్య 
4. పంచమాశ్వాసము నుండి 
'అష్టమహాసిద్దులనువంద మాకు 
నిష్టమై యుపదేశ మిచ్చి రక్షింప, 
5. _ అష్టమాశ్వాసము నుండి 
“దృష్టులైనట్టి తత్సేవార్డులకును 
నిష్టార్థములు వేడ్కనిచ్చుచునుండ 


చొక్కనాథ చరిత. పుట 196. 
చొక్కనాధ చరి!త. పుట 272. 
చొక్కనాథ చరిత. పుట 334. 
చొక్కనాధ చరిత. పుట 14. 
చొక్కనాధ చరిత. పుట 43. 
చొక్కనాధ చరిత. పుట 79. 
చొక్కనాధ చరిత. పుట (ఫల. 
చొక్కనాథ చర్విత. పుట DTD: 


లా 6౮లశఉల(లు సు +7 


266 లాక్షణికత 


6. నవమాశ్వాసము నుండి 
“అష్టావధానమ్ము నంది యెక్కాడే 
(సష్టయు హరియు నాశ్చర్యమ్ము నంద, 
(6) చొక్కనాధ చరితము నందు "క్ష ప్రాసస్థానమున గల ద్విపదలు ఇరువది నాలుగు 
లభించినవి. వానిలో ఆశ్వాసమునకొకటి చొప్పున నిచ్చట (వాయుచున్నాను. 
1. కథాను [కమణికలో 
“దక్షిణమున మహాస్థలముగావించి 
యీక్షితి రక్షించి నిన నన్నిభుండ్చు 
వ చతుష్షష్టి లీలలలో 
“భక్షింప( బాషాణ భదేభమునకు 
నికు దండము చేతికిచ్చిన లీల్హ్నై 
3.  _వథమాశ్వాసమునుండి 
“వృక్షలతాగుల్మ వీతతుల తోడ 
నక్షయమ్ముగ దట్టమై యొప్పుగాను 
4. _ ద్వితీయాశ్వాసము నుండి 
“దక్షుని తల ద్రుంచి దైవత కోట్ల 
సిక్షించి శరణన్న: జేకొని కాచ్యా 
5. తృతీయాశ్వాసము నుండి 
“దక్షిణ పక్పొమోత్తర రాజవరుల 
నక్షణ గతి గెల్పియధిక కప్పములు 
ర. చతుర్థాశ్వాసము నుండి 
“రక్షింపుమని యపారంపైన ధనము 
లక్షతాభరణాంబ రాదులర్పించి 
క. పంచమాశ్వాసము నుండి 
“కక్షయుగ్మమ్ముల కాంతులు బెరసి 
వక్షోజముల మీ(ద వయ్యాళి గదల్మా 
చొక్కనాథ చర్మిత. పుట 296. 
చొక్కనాభ చరిత. పుట 9. 
చొక్కనాధ చర్విత. పుట 13 
చొక్కనాథ చరిత. పుట 26. 
చొక్కనాథ చరిత. పుట 55. 
చొక్కనాథ చరి. పుట 95. 
చొక్కనాథ చర్విత. పుటలు 118, 119. 
చొక్కనాధ చరిత. పుట 162. 


౧ ర6౮౯౫*౨లట(ట సు 


చొక్కనాథ చరిత 269 


8. 


10. 


ue 


షష్టాశ్వాసము నుండి 


“రక్షింపు నాస్వామి రక్షింపు దేవ! 


దక్షాధ్వర ధ్వంస! దండిత్యతిపుర!, 
సప్తమాశ్వ్యాసము నుండి 

“వృక్ష మ్ము (క్రింద నా వృషభ వాహనుని' 
(ద్యక్షు సర్వేశ్వరునధ్యాత్మమై న్నా 
అష్టమాశ్వాసము నుండి 

“రక్షించి యతని కాదావిడ కావ్య 
లక్షణమ్ములు గొన్ని లాలించి యాన్నా 
నవమాశ్వాసము నుండి 

“పృక్షమ్ము కూపమ్ము వేగనిచ్చటికి 

సాక్షి రప్పించి యీ జగమెల్ల నెుగ్నో 


దిష పాసము 


తిరువేంగళ కవి చొక్కనాథ చరితము నందు మొత్తము ఒక వంద తొమ్మిది 


ద్విపాసములనుపయోగించినాడు. ఇవి ఇందలి పతి యాశ్వాసములోను కనుపించుచున్నవి, 
కాని9,10,13,23,25,26,27 31,35,54వ లీలలలో ఇవి మృగ్యము. ఉదా;కు 
కొన్ని ద్విపాసములు- 


1. 


(పథమాశ్యాసము నుండి 
'దర్శించునుతియించు( దన్ను దామటచు 
హర్షించు నీ లీలలను గొంత తడవు 
ద్వితీయాశ్వాసము నుండి 

“అంజలి పుటముల ననువాప్ప( జేర్చి 
మంజుల వాక్య సంభమముల్లసిల్ల 
తృతీయాశ్వాసము నుండి 

“అంగము లాబును నవగతమ్ముగను 
సాంగమ్ముగా జెప్పి సాధనమ్ముగను 


ఆలరా౮|ఉ రు సు 


చొక్కనాధ చర్విత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరిత. 


పుట 185. 
పుట 249. 
పుట 270. 
పుట ౮55. 
పుట 29. 
పుట 64. 
పుట 103. 


270 


లాక్షణికత 


చతుర్థాశ్వానము నుండి 

“సాంపాంద నట్టాల చొక్కడై పేరు 
పెంపాంద నెపుడును పేర్కొన నుండె”, 
పంచమాశ్వాసము నుండి 
“భండారమందున్న బహు ధనంబల్ల 
నిండారగా నిచ్చి నెమ్మి. బొమ్మనిన్న 
షష్టాశ్వాసము నుండి 

“పేర్కొని నీవంటి బిరుదురాహుతుల 
మార్కొని వేవుర మజిగెల్పు బిరుద్యు 
సప్తమా శ్వాసము నుండి 
“తుండమ్మునను బట్టి తోయధి మధ్య 
కాండమ్ములోన న్మాగహమున వైచి”, 
అష్టమాశ్వానము నుండి 

“గోతము్ము నామము కులము శీలమ్ము 
ప్మాతమ్ము నెయ్యది! భావింపనాక్యు 
నవమాశ్వాసము నుండి 

“అజ్టుల జేర్చుక హరహరా యనుచు! 
గొక్టుల దప్పించు కొని పొణువార్యు 


(త్మిపాసము: చొక్కనా థ చరితము నందు ఇవి మొత్తము ఇరువది మూడులభించినవి. 
వానిలో కొన్నిటినిట చూపుదును. (తిపానములు (పథమ, చతుర్ధ, అష్టమాశ్వాసములలో 
మృగము. 
ద్వితీయాశ్వాసము నుండి 

“నఖములనెత్తి యేణమ్ముల ముద్దు 
ముఖములా[ఘా నించు పుండరీకములు 
తృతీయాశ్వాసము నుండి 

“వలసిన ధనమెల్ల వరునతో దెచ్చి 
బలసిన రాజ్యమ్ము (పజల పాలింప్కూ 


Ik 


౦౧ా*+*లరాులానసిలుగుా 


చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ' చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాధ చరిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చది. 


పుట 122. 
పుట 150. 
పుట 156. 
పుట 231. 
పుట 266. 
పుట 3౩8. 
పుట ౮౩6. 


పుట 94. 


చొక్కనాథ చర్మిత 271 


3. పంచమాశ్వాసము నుండి 

“కుతలమ్ము( గొమ్ముల! గోరాడినంత 

నతలమ్ము నెల్ల వయ్యలుగా(గ నడచు, 
4. షష్టాశ్వాసము నుండి 

“రథములు గదిసి సారథుల దున్మాడి 
శ రథముల కుజికెడు రథిక సంఘములు 
5.  సప్త్రమాశ్వాసము నుండి 

' “పాడ నేర్చిన వారి పాటకు దిద్దు 

పాడనేరని వారి. బరగ నీరీత్మా 
ర. నవమాశ్వాసము నుండి 

“పరలోక మోక్ష సంపాప్తి విభూతి 

నరలోక వైభవోన్నతము విభూతి”, 
చతు ష్పాసము 

చొక్కనాథ చరితమున ఎనమిది చతుప్పాసములు లభించినవి. వానిలో కొన్నిటి 
నీ క్రింద నుదాహరింతును. ఇవి పథమ, తృతీయ, చతుర్ధ, పంచమ, షష్టాశ్వాసములలో 
మృగము. 
is ద్వితీయాశ్వాసమున 

“మూ(డు మూర్తులు నీవె మూలమ్మునీవె 

మూడు మూర్తుల కాది మూర్తివి నీవె 
2. సప్తమాశ్వాసము నుండి 

“ఓ పక్షి కులనాథ యోపక్షి వర్య 

యీ పక్షి కుల మందు నీవొక్కరుడవుు 
3. _అష్టమాశ్వాసము నుండి 

“వోదేవ! దేవవేశ్యాభుజంగాంక 

యోదేవ దేప మృత్యుంజయ! యను 


లలత 


చొక్కనాధ చర్విత. పుట 147. 
చొక్కనాధ చర్విత. పుట 198. 
చొక్కనాధ చరిత. పుట 210. 
చొక్కనాథ చర్మిత. పుట 326. 
చొక్కనాధ చరిత. పుట 47. 

చొక్కనాధ చర్విత. పుట 251. 
చొక్కనాథ చరిత. పుట 279. 


అల ౮శఉజ లట గుం 


2/72 లాక్షణికత 


4.  నవమాశ్వాసము నుండి 

“మంతమ్ములకు మాణు మలయుచునుండు 

యంతమ్ములకు( జాల నగ్గలమ్మగుచు, 
పంచపాసము: చొక్కనాథ చరితము నందు ఆలంకారికులు చెప్పిన ద్వి, తి, 
చతు[ప్పాసములు కాక పంచ్యపాసములు కూడా ఇందున్నవి. ఇవి ఇందు ఎడు లభించినవి. 
తృతీయాశ్యానమున రెండు, పంచమాశ్వాసమున రెండు, షష్ట, సప్తమ, అష్టమాశ్వాసములలో 
ఒక్కొక్కటి చొప్పున నున్నవి. మిగిలిన (పథమ, ద్వితీయ, చతుర్ధ నవమాశ్వాసములలో 
నివి మృగ్యము. 
ఉదా; 1. తృతీయాశ్వాసము నుండి 

“ఎన్ని బాణమ్ముల నిందుడేసినను 

నన్ని బాణమ్ముల నవి యెల్లనణచ్చౌ 
2. పంచమాశ్వాసము నుండి 

“నీరూపు. బొడ(గాన నేరరు సురలు 

నీ రూపు. బొడ! గాన నేరరు మునులు” 
3. షష్టాశ్వాసము నుండి 

'ఏపదార్థము అెవ్వరేమియు గోర 

నాపదార్థము లెల్లనపుడు గావించ్యా 
4. . సప్రమాశ్వానము నుండి 

“నీ కోల రూపమ్ము నిక్లేటి కంటి 

నీ కోల రూపమ్ము నెల్ల పాణులక్కు 
ర. _ అష్టమాశ్వానము నుండి 

“కురుల వాసనగాని కొమరొప్ప ముడుచు 

విరుల వాసన గాదు వెలదికి నంటి 

అను _పాసాదులను శజ్టాలంకార విశెషముల యిన _పాసములను అలంకారములను 
సీర్షికలో శబ్వాలంకారముల |క్రింద నుదాహరించితిగాన వానినిట తిరిగి చూపుటలేదు. 


3 





చొక్కనాధ చరిత. పుట 32౩౮. 
చొక్కనాధ చరిత. పుట 9౦. 

చొక్కనాధ చర్విత. పుట 165. 
చొక్కనాధ చరిత. పుటలు 1858, 189. 
చొక్కనాధ చర్విత. పుట 241. 
చొక్కనాధ చర్విత. పుట 266. 


Oo O02 OM లై 


చొక్కనాథ చరిత స్ట 273 
(పాస దోషములు: 

చొక్కనాథ చర్మితమున తిరువేంగళకవి లాక్షణిక విరుద్ధములై న కొన్ని పాసములను 
వాడినాడు. వానిలో అసంయుక్తాక్షరములు సంయుకాక్షరములతో, అర్లబిందువు పూర్త 
బిందువుతో [పానసమును గూర్చిన ద్విపదలు కనుపళచకనున్నవ. తకేతకులలో 
నభిపాయభఖేదమునకు గుటిరమై న రాజ పాసమును ఈ కవి విరివిగానుపయోగించినాడు. 
సబిందు నిర్చిందు _పాసములు, ద్విత్వాద్విత్వ (పాసములు, బిందు పూర్వకాక్షరమునకు 
సంయుకాక్షరముతో (పాసములు కూడా ఇందుకనుపించుచున్నవి. వానినిట నుదాహరింతును. 
|. సబిందు నిర్చిందు _పాసము 
1. పథమాశ్వాసములో మొదటిలీలలో 

“పరమ పుణ్యాంగనల్‌ పరికింప మజియు 

నందమై కైలాస మందు రాదెంచ, 
2.  తృతీయాశ్యాసములోని పదునాలుగవలీలలో 

“మఠ౭ియు నాపాండ్య భూమండలే శ్వరుడు 

సంతోష చిత్తుడై జగతి( బాలింప్నా 
3. సప్త్రమాశ్వాసములోని నలువది రెండవలీలలో 

“అనుచు? గుంభోదృవు(డాము నీందులకు 

సంతోషచిత్తుడై సరవినిట్టనియొ[ె 
[|| సంయుకాక్షరమునకు బిందు పూర్వకాక్షరముతో _పాసము 
1. పథమాశ్వాసములోని మొదటిలీలలో 

'గహ్యరంబులుచొచ్చి ఘన సింహములను 

సంహరింపుచు సాహసంబున( బేర్చి 
2. (పథమాశ్వ్యాసములోని అవతారికలో 

“'కౌస్తుభాంచిత వక్తు కరుణాకటాక్షు 

సంస్తుత మునిలోలు సత్యసంకిలు్మ 
3. పంచమాశ్వాసములోని ఇరువది యేడవలీలలో 

“జివ్వాగమున నగ్ని శిఖలు పర్వ(గను 

సంవహారకారియై సం|భమంబునన్ఫు 


చొక్కనాధ చరిత. పుట 27. 
చొక్కనాధ చరిత. పుట 92. 
చొక్కనాథ చరిత. పుట 220. 
చొక్కనాధ చరిత. పుట 20. 
చొక్కనాధ చరిత. పుట 1. 
చొక్కనాథ చరిత. పుట 145. 


రఆ౮శఉలుగు”ాా 


274 


లాక్షణికల 


4. _అష్టమాశ్వాసములోని ఏబది రెండవ లీలలో 
"సాంఖ్య తొండని రాల జడికిని నోర్చి 
సౌఖ్యాబ్ధి( దేల్చిన నత్పుణ్య చరిత, 

5. నవమాశ్వ్యాసములోని అఅువదియవ లీలలో 
“అంహో విభేదనావ్యోూ నోగ సప్త 


జిహ్వ జిహ్వగ విచ్చేదన! పాహి 

Il.  ద్యిత్యాక్షరమునకు బిందు పూర్వకాక్షరముతో _పాసము 

1. సప్తమాశ్వాసములోని నలువదియేడవలీలలో 
“చయ్యన నచట నాశమవాసులైన 
సంయమి ముఖ్యులా జలజాకరమున్న 

IV. _ ద్విత్వాక్షరమునకు అద్విత్వాక్షరముతో _పాసము 

1. ద్వితీయాశ్వ్యాసములోని ఆజఅవలీలలో 
“కనుగొని తన మంతి గణములకనియె 
వచ్చినయారాజ వరులనెల్లరిని్ని 

2. సప్రమాశ్యానములోని నలువది నాలుగవలీలలో 
“వెచిన నాదంతవ్మక్తుని జూచి 
నవ్వుచు నుండెను నాచొక్కవిభుడ్యు 

V. అర్ధవిందువునకు పూర్ణ బిందువుతో _పాసము 

1. సప్త్రమాశ్వాసములోని నలువది యేడవలీలలో 
'కాకయ్య వనములు, గమల సంయములు 
నింకవారిధులుడుకెత్తె నంబరమ్యూ 

V1. సంయుక్తాక్షరమునకు అసంయుక్తాక్షరముతో (పాసము 

wba ద్వితీయాశ్వాసములోని ఆజవలీలలో 

“కర్పూర తాంబూల గంధాక్షత లను 

బనిచిన నాభూమి పతులెల్లనపుడుుు, 


అకా మానాన నానా నాన తము నునా నా మనవాడు ని వనవవనబా బాబా డాబా నానానా వమన ననా ననన నినున నాళ నస టపటప పజ cose SRR Ere e TT RNIN RETARD Su REE da UR aiming 


NOUR ONM— 


చొక్కనాథ చరిత. 
దాక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 
చొక్కనాథ చరి[త. 
చొక్కనాథ చదిత. 
చొక్కనాథ చరిత. 
చొక్కనాథ చర్విత. 


పుట 266. 
పుట 321, 
పుట 248. 
పుట 59. 

పుట 231. 
పుట 247. 
పుట 59. 


చొక్కనాథ చరిత 2/70 


fin 


అదే ఆశ్యానములోని ఏడవలీలలో 


“హర్షమ్ముతోడ సంయమిముఖ్యురలెల్ల 


నరిగిరి తమతమ య్యాశమంబులకు” 
తృతీయాశ్వాసములోని పదునైదవ లీలలో 
“గహాశాంతిణజేసిన( గాల ధర్మమున 

వర్షించు గాకనివారితంబుగన్నూ 

పంచమాశ్వాసములోని ఇరువది యారవలీలలో 

“ఈ (పసంగము విని యెల్ల వారలును 

నా పురి ప్రజలును నాపాండ్య విభుడు 

అదే ఆశ్వాసములోని ఇరువది ఎనిమిదవలీలలో 
“మణీియును నారాజు మధురాపురమున 
సర్వజనమ్ముులు సంతుష్టి నుండో 

అందే ముప్పది యవలీలలో 

“వర్షముల్‌ గలుగు నీ వసుధ యంతటికి 

నరనాథపాడి పంటలు చాల( గలవు 

అదే పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ లీలలో 
'ఏకళంకము లేదు నీ బాలలందు 

నీ క్రూర పధ మీకు నేల పాటింప్యు 
సప్తమాశ్వానములోని నలువది యొకటవలీలలో 

“యా (దవ్యమంతయు నాచొక్కనాథు 

పాదాల సన్నిధి( బజిపించి మొక్కి 

ఇవి కాక [పాసదోషములుగల ద్విపదలు మజికొన్ని ఇందు లభించుచున్నవి. వాని 


నిట (కోడీకరించుచున్నాను. 
(పథమాశాసము నుండి 


1. 


RTT ITA 


అదిగాక దక్షిణమాద్యంతమెల్ల 
విశదంబుగా మీరు వేడ్క. జూచితిర్మా 


చొక్కనాథ చరిత. పుట 65. 

చొక్కనాధ చర్విత. పుట 9. 
చొక్కనాథ చర్విత. పుట 143. 
చొక్కనాథ చరిత. పుట 147. 
చొక్కనాథ చరిత. పుట 157; 
చొక్కనాథ చరిత.. పుట 165. 
చొక్కనాథ చరిత. పుట 216. 
చొక్కనాథ చర్విత. పుట 10. 


గ 


276 లాక్షణికత 


ద్వితీయాశ్వాసము నుండి 

ls కప్పముట్టిన( బాము గజచిన నతడు 
నష్ట పుతత్వము నభివృద్ధి గాంచు, 

2 శ్రీ మవోదేవుండు సష్టరక్షకుండు 
నాతటాతక జౌర్యమాత్మ ఖావించ్శా 

3. _ తిరమైన కేదార తీర్ధమ్ము[గోలి 
ముదముతోడుత నాగ మోక్తమ్ము నరసి 

4. క్రీ విశ్వనాథుని సేవసేవించి 
పురుషోత్తముని జగత్పూజ్యూనర్చించిి 

5. “తగు వేడ్కనిమ్మెయి( దరుపారులింగ 
మునుదేవ పూజగా, బూజించునపుడు్యు 

తృతీయాశ్వాసము నుండి 

1. దక్షిణంబటు-జూడ( దలలేక మొండె 
మేర్పడ. గాన్పించు నెవ్వరికేన్కో 

2. మాయా మృగంబైన మారీచు( దుంచి 
చయ్యననాపర్ణ శోలకు వచ్చి) 

3౩. కొమరొప్ప( గన్యకా కొమరి వీక్షించి 
కరమొప్ప (దోవ గోకర్ణమ్ము సూచి 

4. _ వాచామ గోచర వర్ణ రూపాయ 
కామ భస్మాంగాయ గంగాధరాయ్మ 

చతుర్థాశ్వాసము నుండి 

1. మకుట భూషణములు మహిత వస్తువులు 


దటుకున(గానక( దగనగరెల్లా 


1. చొక్కనాధ చర్విత. పుట 41. 
2. చొక్కనాథ చరిత. పుట 52. 
3,4. చొాక్కనాధ చరిత. పుట ఏ5. 
5. చొక్కనాథ చరిత. పుట 63. 
ర. చొక్కనాథ చర్విత. పుట 76. 
7. చొక్కనాథ చరిత. పుట 96. 
8. చొక్కనాథ చరిత. పుట 97. 
9. చొక్కనాథ చర్మిత. పుట 103. 
10. చొక్కనాధ చరిత. పుట 108. 


చొక్కనాథ చరిత 277 


2 నాకుమారుండును నాదొక్కనాధు( 
గోరి సర్వేశ్వరు గుడికేగుదెంచి”, 
3. వివరించెదను నీదు వెలదికి వేగ( 
గ్రమమొప్పనగ్ని సంస్కారమ్ము సేయు 
4. "రాకుండ నచ్చోటి కంతకు దూత 
లారేయిదమ మాట లాడంగ( జూచ్చి 
పంచమాశ్వాసము నుండి 
bs “ఆవార్త విని రాజునద్భుతంబంది 
శ్రీ చొక్కనాథుడాడిత కల్పతరువు 
2. "తగ వేదములకును తల్లి గాయి 
మనుజేం[ద! యిటు మహా మహిమలు చెల(గ్యు 
షష్టాశ్వాసము నుండి 
1 అది యెల్ల ముద్దగా నపుడు సేయించి 
యౌషధం బొక్కటి నందు పై( బూసి% 
2. మటీ మించినట్టి యా మధ్యార్దునమున 
వసియించె కొన్నాల్లు వరగుణ పాండ్యా 
సప్తమాశ్యాసము నుండి 
1 ఎసగి సంగీత సాహిత్య సంపదల 
మనుచుందు రెప్పుడు మధురేశు కృపను. 
2. నీ పవళ్లాళుతో నీడుగా మించి 
నీ శక్తిబాడంగ నేర్తువేయనిన్ళో 
ea పరిపూరితానంద బాష్ప పూరములు 
దొడ రంగ నతివేడ్కతో నాత్మ నలరి.ె 


చొక్కనాథ చరిత. పుట 111. 
చొక్కనాథ చరిత. పుట 132. 
చొక్కనాధ చర్విత. పుట 133. 
చొక్కనాథ చర్విత. పుట 194. 
చొక్కనాథ చరిత. పుట 156. 
చొక్కనాధ చరిత. పుట 181. 
చొక్కనాధ చరిత. పుట 200. 
చొక్కనాథ చరిత. పుట 212. 
చొక్కనాథ చరిత. పుట 222. 
. చొక్కనాథ చర్విత. పుట 228. 


అ) 


278 లాక్షణికత 


4. తానానతిచ్చునాధ్యాత్మ మంతయును 
బాయక తెలిసెనో పరికింత మనుచు 

ర. “తత్తణమ్మున వేగ దయగల్గి మజియు 
రక్షించు సౌందర్య రాజకేఖరుడు 

అ షమాశ్యాసము నుండి 

1 నయమొప్ప శ్రీ చొక్కనాథ సద్భక్తు 
లైసేవ లొప్పుంగ6 _(బణమిల్లి యెపుడు 

2. ‘తమతమ కావ్యసత్తుమ్ములు దెలిసి 
వివరింప(గా పుర విజయుండు దక్క 


3. " ఆయూర నాగుడి నాపాండ్యమునను 
నా మవాదేవుని నరసి సన్నుతుల్యు 

సవమాశ్యాసమునుండి 

|. “ఆలించి యధిక దయాళు( డైయపుడు 


లక్షోప లక్షలై లక్షణాశ్వముల్యూ 
2. మొనసి యా సానుల ముక్కులు. జెవులు 
గొఖీశలు మొదలంటం గొజికిపై కుటికి”, 
3.  “ఆరాతి వే+గంగ నామజునాండు 
భీతులై డాంగి తప్పించుకున్నట్టి 
4. “అనిన నా ముద్దియనట్లననేల 
నీకును మనను రా నెంతయు' బిట్టు” 
5.  “నీవవ్వండిట! మటిీి నీకు. బేరేమి" 
యేయూరనుందువు నెవ్వరివాండ్శి 


చొక్కనాధ చరిత. పుట 230. 
చొక్కనాథ చరిత. పుట 244. 
చొక్కనాథ చర్విత. పుట 259. 
దొక్కనాథ చర్విత. పుట 272. 
చొక్కనాథ చరిత. పుట 285. 
చొక్కనాథ చరిత. పుట 294. 
చొక్కనాథ చరిత. పుట 3౦]. 
చొక్కనాథ చరిత. పుట 301. 
చొక్కనాథ చరిత. పుట 307. 
. చొక్కనాథ చరిత. పుట 309 


౧౦6 ల ౮] ఏ (ఎ [0 లా 


OC, 


చొక్కనాథ చర్మిత 279 
6. పొమ్మని పనిచినంబొరి పారి వచ్చి 
. పట్టుక రమ్మనెం బాండీడు నిన్ను, 
7. "కడు విస్మయంబంది కడకతోనిదియు 
వరచొక్కనాథుని వాక్యమ్ములనుచ్చు 
8. దక్షిణ పార్వమ్ముుతాప జ్వరము 
తత్షణమ్మున మాౌనెదము మేము ననిన్ని 
9.  *“ఆయూరి సర్వేశు నంబికాధీశు 
సేవించి యచట వసించి రారా(తి', 
10. “ఆ వేళ ([బహ్మాోదులందటు గూడి 
యోదేవ! దేవేశ! యోచాక్కనాథ్మా 
చొక్కనాథ చర్మితమున తిరువేంగళకవి రాజ (పానములను విరివిగా 
నుపయోగించినాడు. ఇవి (పతి యాశ్వాసము నందును గలవు. “రి కారమునకు ఇ 
కారముతో [పాస గూర్చిన ద్విపదలు నలువది తొమ్మిది, 'అ' కారమునకు “రీ కారముతో 
(పాన గూర్చిన ద్విపదలు ఒక పంద మూడు మొత్తము నూటా ఏబది రెండు లభించినవి. 
వీనినన్నింటి నిట కొడీకరించుట యనవసరము. మచ్చుకు రెండుదాహరింతును. 
రాజ ప్రాసము; 1. పంచమాశ్వాసములోని ముప్పది యొకటవ లీలలో 
'కరమూల రుచులు శృంగార హస్తములు 
కఠణకంఠు(డట. జూచి కడ కంటనగిన్యో 
అ - ర (పాసము; తృతీయాశ్యాసములోని పదునైదవ లీలలో 
“కజణకంరు తలపువ్వు కలువల నవ్వు 
విరహుల తలవెచ్చ విటులుండురచ్చి, 


చొక్కనాధ చరిత. పుట 311 

బొక్కనాథ చరిత. పుట 315 
చొక్కనాథ చర్విత. పుట 3౩25 
చొక్కనాథ చరిత. పుట 350 
చొక్కనాధ చరిత. పుట 360 
చొక్కనాథ చరిత. పుట 159 
చొక్కనాథ చరిత్ర. పుట 98 


ఆఎలు౮లా ఉల సు 


సప్తమాధ్యాయము ె శైవ సంపదాయము 


చొక్కనాథ చరిత సుందరేశ్వరుని అరువది నాలుగు లీలలను వర్ణించినది గావున 
ఇది శెవ మత సంబంధ ద్వివద కావ్యమని చెప్పవచ్చును. ఇందు _పతిపాదింపబడినది_శెవ 
మతమని తెలుపుటకు ముందు మత మననేమిటో నిర్వచించి, మానవునకు మతముతో 
గల (వమేయమును చర్చించి, వివిధ శెవ స_పదాయములనుగూర్చి వివరింతును. 


మతమునగానేమి? 

మతము అను పదమునకు సూర్యరాయాంధ నిఘంటువు విశ్వసింపబడినది, అభి 
(పీతము, అకూతము, ఆశయము, ఇచ్చ, జ్ఞానము, అను నర్థ్ధముల నొసగినది., విజ్ఞాన 
సర్వస్వమున మత సంపదాయములను గూర్చి వివరించుచు మల్లంపల్లి సోమశేఖర 
శర్మగారు “ఇప్పుడు మనము మతము అని వ్యపహారించు దానిని పూర్వులు ధర్మమని, 
సమయమని వ్యవహరించి యుండిర్శి' అని (వాసినారు. 

ధర్మము అను పదమునకు లోకమును ధరించునది, లోకమును మంచి స్థితి 
యందు నిలబెట్టునది యని యర్థముల నొసంగుచు సూర్య రాయాంధ నిఘంటువు శృతి 
సృత్యాదులందు విహితమగు కృత్యమే ధర్మమని, ఇది పది విధములని ' ధృతిఃక్షమాదమో=౭ 
స్తియంశాచ మిందియ న్నిగహః ధీర్విద్యా సత్యమ్మకోధో దశకం ధర్మలక్షణం' అని 
మనుస్మృతి (6-92) లోని శ్లోకమునుట్టంకించినది. మరియు సుకర్మములు చేయుటచే, 
కలుగు అదృష్టము, పుణ్యము, న్యాయము, ఆచారము, స్వభావము, గుణము, అహాంన 
యజ్ఞము, ఉపనిషత్తు వేదాంతము, దానాదులని వివిధార్థముల నొసగినది. 

మతమనగానేమి? యని చర్చించుచు డా!! కొత్త సచ్చిదానంద మూర్తి గారు మత 
సమీక్షయను వ్యాసమున “మతము అను పదమునకు సమ్మతమైనది అని, అనగా ఇచ్చ, 
బుద్ధి (జ్ఞానము) అని అర్థములు కలవు. కాబట్టి మతమనగా ఇష్టమై నదని తెలిసికోబడినది, 
అభిపాయము అని చెప్పవచ్చును. అతీందియ విషయములను గూర్చినట్టియు, 
మనుష్యుల శ్రేయస్సు, కర్తవ్యములను గూర్చి నట్టియు (పతీతిని, శద్ధ (విశ్వాసము) ను 
మతము అనుట తెలుగులో రూఢి అయినది. కొన్ని భారతీయ భాషలలో దీనినే 
“సంపదాయ' మందురు. పరంపరచే పాప్రమగు విద్యాస్థానము, (శద్ధయు సంపదాయము 


1. సూర్యరాయాంధ్ర నిఘంటువు, ఆరవ సంపుటము. పుట 76 
2 విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 534 
3. సూర్యరాయాం[ధ నిఘంటువు, నాలుగవ సంపుటము. పుట 401 


చొక్కనాథ చరిత 


అగును. లోకమును సంఘవ్యవస్థ నుధరించునట్టిదె. న్యాయము, పుణ్యకర్మ, శిష్టాచారము. 
ఇవి ధర్మమున కర్ణములు. మనుష్యులను కట్టడిలో నుంచునది, _పాణులను పరస్పరము 
సంబద్ధము చేయునది, మనుష్యులను దేవ పితృకార్యపరులనగా చేయునది ధర్మము. 
న్యాయము తోడను, ఇతర జీవులతోడను, దేవతాపితరులతోడను, మానవునికి ఉచిత 
సంబంధముల నేర్పరచునది ధర్మము. దీనికిని అతీయ్యదియ జ్ఞాన శద్ధలు ఆధారములు. 
చాల భారతీయ భాషలలో “ధర్మము” అతీందియ విషయములను గూర్చిన సిద్దాంతములను, 
తదనుగుణ ఆచారమును సూచించును. ఇట్లు మూడు పదముల వాడుక “రెలిజియన్‌ 
అను పదముతో సమానార్థకముగ నున్నది. పైన ధర్మమునకున్నవని చెప్పబడిన 
అరములే రెలిజియన్‌ కును గలవు” అని వాసినారు. 
మతము ధర్మము సమానార్థకములా? 

పై నిర్వచనములు, జదివిన మీదట మతమునకు, ధర్మమునకు ఉన్న యర్ధములను 
పోల్సిచూడగా - ఒక్క జ్ఞానము అను పదము దప్ప - ధర్మమునకున్న విశాలార్థము 
మతమునకు లేదని ద్యోతకమగుచున్నది. శృతిస్మృత్యాదు లందు విహితమై నది, లోకమును 
మంచి స్థితియందు నిలబెట్టునది ధర్మము కాగా కేవలము ఒకనిచేతనో కొందజిచేతనో 
విశ్వసింపబడినది మతమని తెలియుచున్నది. విశ్వశేయస్సును కాంక్షించు ధర్మము 
సర్వులకు ఆచరణీయమై నజో :-షచశ్రేయస్సును కోరెడి మతము కొందటీకిని మ్మాతమే 
మొదట ఆచరణీయమై తదువ , 7 మతమే గొప్పది దీనినే ఎల్లరును అనుసరింపవలెనను 
హఠము (పబలముగా కని .. ౨” ద్‌. “మతము నందు స్వీయ ఆధార, అభ్యువ 
గమములను పరీక్షించు య ,:. ., ౨ మత సహనము, ఉదారత చాలవరకు తక్కువ. 
సంపూర్ణ సత్యము హాస్తగత.  ..సదిగాన ఇక అందరును దానిని అవశ్యమంగికరింపవలెనను 
హరఠము అందువుండున'. -::ని పొఫిసర్‌ కొత్త సచ్చిదానందమూర్తిగారు దర్శన సమీక్షలో 
దర్శన స్వరూప న్వభా .౫లను గూర్చి వాయుచు పై యభిపాయమును సమర్ధించి 
యున్నారు. కావున *ఎ: మును ధర్మమును సమానార్థకములుగా వాడుట నరికాదని నా 
అభి పాయము. 

మతవ:ంన. ధర్మమునకు పర్యాయపదముగా వాడుటకు గల కారణము “రిలీజియన్‌ 
అను ఆంగ్రపదము. ఆంగ భాషావేత్తలెవరో మొదట దీనిని ధర్మము అను పదమునకు 
సమానార్థకముగా వాడియా .ందురు. _బౌణ్య ఇంగ్లీషు తెలుగు నిఘంటువు ఈ రెలిజియన్‌ 
అను పదమున కిచ్చిన అర్థములు జూచిన నా యూహసరియని యనిపించును. ఈ 
- నిఘంటువు ఈ పదమునకు మతము, ధర్మము, పరమార్థసాధనము, ఉపాసనాకాండ, 
ఈశ్వరారాధనాదిసేవ, సమయము, మార్గము, వైదికము, ఇత్యాదులు - అని యర్థముల 





1. విజ్ఞాన సర్వస్వము. ఏడవ సంపుటము. పుట 206 
2. విజ్ఞాన సర్వస్వము. ఏడవ సంపుటము. పుట 30 


282 శైవ సపదాయము 


నిచ్చినది., సాధారణముగా నిఘంటువులు లోకమున రూఢియైన యర్థములనే పదముల 
కిచ్చుచుండును గావున ఆంగ్రభాషాభిజులు మొదట ధర్మమునకు Religion అను 
పదమును వాడి యుందురని ఊహించితిని. ధర్మమునకు కొన్ని గంధములలో 'Dharma' 
అని వాడుట కూడ ఎల్లరెరిగినదే! 

ఇక సమయమను పదమునకు ఆచారము, సిద్ధాంతము, బుద్ది, నియమములని, 
సంపదాయమను వదమునకు ఆచారము, పరంవరాగత జ్ఞానము, (పత్యేక మత బోధన 
విధానము, గురు పారంపర్యము లని అర్ధములు గలవు. ఈ యర్థములను Religion 
అను పదమునకు గల అర్హములతో పోల్చి చూచిన సమయము, సంప్రదాయము అను 
పదములను రిలీజియన్‌ అను పదమునకు పర్యాయ పదములుగ వాడవచ్చును అని 
తెల్లమగును. మతము అను పదమున కొసంగబడిన జ్ఞానము అనునర్ధము, పరంపరాగత 
జ్ఞానముగా మనము గుర్తించవచ్చును. కావున మతము, సమయము, సంపదాయము 
అను పదములు సమానార్థకములు కాని ధర్మము మతమునకు పర్యాయపదము గాదని 
నా యభిమతము. 


మతనిర్యచనములు 

పై యర్థములను మనమున నిడుకొని-మతమును నిర్వచింపబూనుకొనినచో ఈ 
(కింది విధములుగా నిర్వచనములుఎడుటకు వీలు కలదు. 
1. మానవులకు భగవంతుని ఎడగల విశ్వాసము పురియు ఉపాననాకాండ లేదా 
ఆరాధనావిధానము మతమని బెప్పపచ్చును. ఇది (పధానముగా మతావలంబులకు 
పర్తించునది. 
2. పరమార్థసాధనకై భగవంతునాశయించుట, గురుపరంపరాగతమైన జ్ఞానమును 
సిష్యులకు బోధించుట - మతమని చెప్పవచ్చును. ఇది పధానముగ మత గురువులకు 
వర్తించునది. 
మానవునకు మతముతో గల (పమేయము 

లోకమున [పతి మానవుడు విశ్వాసముపైనను, ఆ శతోడను జీవించును. నమ్మకము 
వమ్ము అయినప్పుడు ఆశ నిరాశయై నవుడు తన జీవితము తనకు దుర్భరముగా(దోచును. 
కావున (పతి మనిషి తన మనుగడ సుఖముగా, ఆనందముగా, ఒడిదొడికులు లేకుండ, 

సాగవలెననియే కోరుకొనును. తన జీవనమునకు, పయత్నమునకు ఆటంకము కలిగించు 

ఎట్టి శక్షినైనను తాను తృప్పిపణచ( జూచును. ఇట్టి సందర్భముననే మానవుడు మతము 
= 


1. టబౌణ్య ఇంగ్లీషు - తెలుగు నిఘంటువు. వుట ౪4౩ 
2. సూర్యరాయాం(ధ నిఘంటువు 


చొక్కనాథ చర్మిత 283 
క్రీకృష్ణ భగవానుడు గీతలో 

“చతుర్విధాభజంతేమాం జనాస్సుకృతినోర్దున! 

ఆరో జిజ్ఞాసు రర్జార్ధి జ్ఞానీచ భరతర్షభ”, 
అను శ్లోకమున ఆర్హులు, జిజ్ఞాసులు, అర్జార్థులు, జ్ఞానులు (మోక్షార్డులు) అని తన. 
నాశయించిన భక్తులను నాలుగు విధములుగా విభజించి చెప్పినాడు. దీనిని బట్టి 
లోకమున భగవంతున్నాశయించని మనుజుడు ఉండడు అని తెలియుచున్నది. 

“నవనాగరకులగు ఏ కొలది మందికో మతముపై విశ్వాసము సడలినదిగాని అధిక 
సంఖ్యాకులకు మతమే కనువెలుగు. జనసామాన్యమున జీవితమునందు మతమునకున్న 
(పాధాన్యము మరొక దానికి లేదు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, నైతిక సమస్యలన్నియును 
మన దేశమున మతమునకు లోబడి తదనుగుణముగ రూపుదిద్దుకొనుచు వచ్చినవ్శి 
మతము ఇంతటి _పాముఖ్యమును సంతరించుకొనుటకు గల కారణము “మనస్తత్వ శ్మ్యాస్త 
రీత్యా పరిశీలించినచో మానవునకు చిన్నతనము నుండియు దైవభక్తి యేర్పడుట 
కనుకూలమగు వాతావరణము సంఘములో నుండును. బిడ్డ బుద్ధి తెలిసిన నాటినుండియు 
తం|డికి భయపడుట, అతని యాజ్ఞకు లొంగుట, మనమెతిగిన విషయమే. తాను 
స్వతంతించి చేయుటకు వెనుకాడుట, (పతి చిన్నపనికిని తండి వద్దనుండియో దగ్గరి 
వారైన పెద్దల నుండియో సహాయసందేశములకై యెదురుచూచుట ఆ బిడ్డకు విడరాని 
విధముగా నలవడును. పెరిగి పెద్దవాడైనను రక్తము నందు జీర్హమైన యా లక్షణము 
వానిని తం్యడికి బదులుగా దైవమునకు విధేయునిగా.జీయును. దైవ భక్తికట్లు మానవునిలో 
స్థానము కల్పించుచున్నది. 

అంతేకాక దైవమును మానవుడా శయించుటలో మజీియొక బృహ్మత్పయోజనము 
కన్పించుచున్నది. జీవితమున తనకు లభ్యముకాని యంశమేదేని యున్నచో దానిని 
కేవలము తన యసమర్థత వలననే తాను పొందలేకపోయితినను జ్ఞానము మానవుని 
యహంకారమునకు (౬200) పెద్ద దెబ్బ. అట్టి సమయములందు అపజయమునకు 
కారణము తానుగాక యితరుడని నమ్ముట వానికి శాంతినిచ్చును. దైవకృతము కావుననే 
యొక కార్యము సానుకూలపడలేదనియు నట్లు జరుగకుండనడ్డుట తన శక్తిని మించిన 
దనియు సమాధానము చెప్తుకొనుట వలన వాని యహంకారము వరిరక్తింపబడి 
మనశ్శాంతి కలుగుచున్నది. జీవిత మహా సమరమున నడుగడుగున నెదురుదెబ్బలు 
తినెడి మానవుని నిస హనుండి, నైరాశ్యము నుండి రక్షించి, శాంతి కల్పించి, యాశను 
పూరించి, వాని దృష్టిని భవిష్యత్తు వైపునకు |తిప్పునది దైవ భావనయే కావున 
అతర్కితలును, విషాదకరములును చంచలములును హటా తృంభవములునగు పెక్కు 





1. భగవద్గీత. విజ్ఞాన యోగము. శ్లో 16 
2. తెలుగు జానపదగేయ సాహిత్యము. పుట 301 
3. తెలుగు జానపద గేయ గాధలు. పుట 13 


284 శవ సంపదాయము 


సంఘటనలు నిరంతరము వాటిల్లు నీ పపంచమున మనుష్యునకు నిర్భయత్వమును 
క్షేమ భావమును కలిగించుచు పెద్ద బాధ్యతను నిర్వహించు శక్తిగలది మతమొక్కటియే 
యని నిర్జారింపబడినది., 

మతము మానవుని యొక్క నైతిక స్థాయిని పెంచునది గను వాని (ప్రవర్తనను 
సరిదిద్ది సంఘమున నొక కట్టుబాటును వికాసమును కలిగించునదిగనున్నది. సాంఘికము లగు 
ననేకములగు నాచారములు నమ్మకములు క్షతిలేని స్థితిని పొంది వెలుగుటకు మతము 
కారణమగుచున్నది. దీనికిట్లు ఒక జాతి యొక్క సంస్కృతి తోడను, సాంఘిక ప్యవస్థ 
తోడను సంబంధమున్నళ్లే ఆ జాతికి సంబంధించిన రసదాయకములగు కళల తోడను 
అవినాభావ సంబంధము గలదు. సంగీతము, నృత్యము, చ్నితలేఖనము, సాహిత్యము 
మున్నగు లలిత కళల యందు మత _పధానములైన యంశముల యునికి _పాక్పార్మితక 
యుగము నుండియే కన్పించుచున్నది. 

పైన వివరించినట్లుగ మత నిర్వచనములను, పమేయమును దృష్టియందుంచుకొని 
చొక్కనాథ చర్మితమునందలి మతాంశమును పరిశీలించినచో ఈ కావ్యమున వర్ణింపబడిన 
యటయువదినాల్లు ఒొఖలో మానవులు, పశుపక్ష్యాదులు చొక్కనాథ శివుని నమ్మి, తమకు 
గల్గిన యాపదల బాజినుండి తమ్ము రక్షింపుమని యాదేవుని (పార్థించి యభీష్ట సిద్ధిని 
బొందుట గలదు. మజియు జ్ఞాన సంబంధుడను _శశెప సమయాచార్యుడు శైవ మత 
(పొధాన్యమును గూర్చి జైనులకు బోధించు టయు, శిపమతము నంగీకరించని బౌద్దులను 
ఓడించి శూలముల నెక్కించుటయు (61 వలీల). శైవమత మాహాత్మ్యమును జూపుటయు 
ఇందుకలదు. కాపున చొక్కనాధ చరి తమున (పతిపాదింపబడినదెి శిపమతమని సిద్దాంతము. 

ఇ(క యిప్పుడు విచారింపవలసినది చొక్కనాథ చర్మితమున [_పతిపాదింపబడిన 
శెవము ఏ శైవ శాఖా సంపదాయమునకు చెందిన దను విషయము. దీనిని గూర్చి 
విచారించుటకు ముందు వివిధ శెవ సపదాయములను గూర్చి తలియవల. 


శవ సంప్రదాయములు 
శవము; శెవ సం[పదాయమున ఆరాధ్యదైవము శివుడు పరమేశ్వరునకు గల 
నామములలో "శివుడు. కూడ యొకటని మహర్షి దయానంద సరస్వతి గారు సత్యార్థ 


1. తెలుగు జానపద గేయగాధలు. పుట14 డా! నాయని కృష్ణకుమారి గారు ఈ విషయమును 
Kluchon - Myths and Rituals - A general theory - Harward theological Review— 
నుండి అనువదించినట్లు అధోజ్ఞాపిక (౧౦01 Note) లో వాసియున్నారు. 

2. తెలుగు జానపద గేయగాధలు పుట 15. “ఇది Felix M. Keesing — Cultural 
Anthropology — The Science ofcustom. P.328' నుండి ఉట్టంకించినట్లు అధోజ్ఞాపికలో 
తెలిపియున్నారు. 

3౩. తెలుగు జానపద గేయగాధలు. వుట 15 


చొక్కనాథ చరిత 285 
(పకాశమున కైవల్యోపనిషత్తు నుండి ఈ (కింది మం|తము నుట్టంకించి దాని యర్థము నిట్లు 
చెప్పియున్నారు., 

మం. సబవ్మో సవిష్ణుః సర్వుదస్సశివస్సోక్షరస్స పరమః స్వరాట్‌' 

స ఇందస్స కాలాగ్నిన్స చం్యదమాః !! కైవల్య ఉపనిషత్‌ 1-8. 

అర్థము: జగత్తు నంతటిని సృష్టించుటచే గబహ్మా* సర్వత వ్యాపకుడగుటచే “విష్ణువు”, 
దుష్టులను దండించి యేడ్చించుటచే “రుదుడు', మంగల మయుడును అందజకును 
కళ్యాణకర్తయునగుటచే “వుడు, (యః సర్వమశ్నుతే నక్షరతి సవినశ్యతి తదక్షరమ్‌) 
సర్వత వ్యాపించి యవినాగి యగుటచే "నక్షరుండు, (యః స్వయం రాజతే సస్స్వరాట్‌ 
స్వయం (పకాశకు(డగుటచే “స్వరాట్టు' (యోఒగ్నిరివకాలః కలయితా (పళయకర్తా 
సకాలాగ్నిరీ శ్వరః) పల్షయమందెల్లరకును కాలు(డయి కాలమునకు కాలు, డగుటచే 
“కాలాగ్ని యని పరమేశ్వరునకు నామములు. 

కైవల్యోపనిషత్‌ మం(|తమును బట్టి శివుడు, రుదుడు పరమేశ్వరనామములని 
తెలియుచ్చుది. -. 

బుగ్వేదీయ దేవతలలో ర్నుదుండు మవో మపామాన్వితుడుగా లయకారుడుగా 
కనిపించుచున్నాడు. బుగ్వేదములో పథమ మండలమున నలువది మూడవ నూక్తమున 
ఐదు బుక్కులలో, మరియు నూట పదునాలుగవ సూక్తమున పదునొకండు బుక్కులలో, 
ద్వితీయ మండలమున ముప్పది నాలుగవ సూక్తమున పదునైదు బుక్కులలో, షష్ట 
మండలమున డెబ్బది నాలుగప సూక్తమున నాలుగు బుక్కులలో, సప్తమ మండలమున 
నలువది యాజివ సూక్రమున నాలుగా బుక్కులలో మొత్తము ముప్పది తొమ్మిది 
బుక్కులలో వరుసగా ఘోరప్వుతుడగు కణ్యునిచే, అంగిరసపుతుడగు కుత్సునిచే, 
గృత్సమదునిచే, బృహస్పతి పుతుడగు భరద్వాజునిచే, మైైతావరుణియగు వశిష్మునిచే 
రుదుడు స్తుతింపబడినాడు., ఇదియే రుద సూక్తమను పేర వ్యవహరింపబడుచున్నది. 

బుగ్వేదములో రుదుడు నిగహానుగహ సామర్థ్య సమేతుడు, సకలై శ్వర్య 
సంపన్నుడు, మహావీరుడు, మవాబలశాలి, మహాకోపభయంకరుడు, ధనుర్చాణపాణి, 
మరుద్దేవ్నతాజనకుడు, దివ్యతేజో విరాజమానుడు, ధవళాంగుడు, జటా జూట ధారి, రోగ 
శాంతి పదుడు, లోకరక్షకుడు, భక్త పియుడుగా కనిపించుచున్నాడు. ఈ బుగ్వేదీయ 
రుదుడే తరువాత బయలుదేటీన శెవమతమున కాధారభూతుడైన శివుడని చెప్పుటకు 
దగినట్లుగా నిందు వర్ణింపబడిన రుద లక్షణములన్నియు( దరువాతి గంథములలోని 
సివునికి సంయ్యకమించినవని చెప్పవచ్చును, మణియు శ్రీ మల్లాది సూర్య నారాయణ 





1. సత్యార్థ(పకాశము. (పథమోల్లానము. మం్యతము పుట 11. అర్థము వుట 12,1రెలు. 
2. సమూల డ్రీమదాం(ధ బుగ్వేద సంహిత. (పథమ, ద్వితీయ, తృతీయ సంపుటములు. 

౩. సంస్కృత వాజ్మయ చర్విత. వైదిక వాబ్బయము. (పథమ సంపుటము. పుట 135 

4. సంస్కృత వాజ్మయ చరిత, _పధమ సంపుటము. పుట 134 


286 ఇవ సంపదొాయము 


శాస్త్రిగారు 'నిరుక్త కారులును భాష్యకారులును రుద శబ్దమునకు బహు విధములైన 
వ్యుత్పత్తులు (వాసియున్నారని తెల్పుచు'నందు కొన్నిటిని పేర్కొనినారు. 

“ఉయిము కలిగించువాడు, మేఘోదరస్తుడై ధ్వని చేయుచు (దవించువాడు, 
శతువులను దుఃఖింపజేయువాడు, అంతకాలమందందటణి నేడ్పించువాడు, సంసార 
దుఃఖమును నశింపజేయు వాడు, శబ్దరూపోపనిషత్తుల వలన దెలియబడువాడు, ఉపాసకుల 
కుపనిషద్విద్య నిచ్చువాడు, అంధకారమును జీల్చువాడు ఇత్యాదికములు. ఇందలి కొన్ని 
యర్ధములిటీవలి వారు కల్పించినవైనను మొత్తము మీద బుగ్వేదరుదుడు కొందు 
తలచినట్లు కేవలము (ప్రాకృత దేవతగా భావింపబడినవాడు' గాడనియు అతడే 
బుగ్వేదమందలి విశేషణములను బట్టి తరువాత శెవమతమున కాలంబనమై నవాడుగా 
గనవచ్చుచుండెననియు విశ్వసింపవచ్చును అని (వాసినారు, 

యజుర్వేదము నందు వివిధ బుషులచే కీర్తింపబడిన రుద దేవతాపరమైన 
మంతములు కలవు. ఇందు మూడవ అధ్యాయమున ఏడు మం|తములు (57-63), 
పదునొకండవ అధ్యాయమున రెండు మం(|తములు (54,55), పదునైదవ అధ్యాయము 
నందు ఒక మంత్రము (11) పదునాఅవ అధ్యాయమున నున్న మొత్తము అరువది యారు 
మం(తములు, ఇరువది యెనిమిదవ అధ్యాయమునందు ఒక మం్యతము (4) మొత్తము 
డెబ్బది ఎడు మంతములు (పత్యేకముగ రుదుని స్తుతించినవి. ఇవిగాక ఇం్యదాది యితర 
దేవతలతో గలిపి కీర్తించినవి కూడా యజుర్వేదమున కనిపించుచున్నవ్న. 

యజుర్వేదము నందలి తైత్తిరీయ సంహితలోని చతుర్ధకాండమునగల పంచమ 
(పపాఠకము రుదాధ్యాయము లేదా రుద (పశ్నమని పిలుపబడుచున్నది. ఇందు 
పదునొకండనువాకములు కలవు. ఇందు వర్ణింపబడిన రుదుని ఘోర రూవ శరీరము, 
సివరూవశరిరము, శరీరావయవములు ధనుశ్శరాది సాధనములు దుష్ట శిక్షణము, ఇష్ట 
రక్షణము మొదలైనవి సగుణోపాసకులగు శెవుల యభీష్ట సిద్ధికాలవాలమై యుండెను. 
ఇందలి శివరూవ వర్ణనములే తరువాత (బురాణములలోని శివకథలుగాను శైవ 
పురాణములుగాను వెలసినవనుట సత్యము. మజియు నిందు పర్జింపబడిన శివుని 
విశ్వరూపత్వము విశ్వ వ్యాపకత్వము విశ్వ కారణత్వము మొదలయినవి యేకేశ్వర త్వ 
విజ్ఞానమును (గమముగా జీవేశ్వరైక్య జ్ఞానమును గలిగించునవియై యద్వైత భావమున 
కాలవాలమగుచున్నవ్ని. 
శవము వైదికము 

ఎకేవమత పరిణామము, వైదిక మత పరిణామమునకు (బత్యక్ష (పమాణముగ 
నున్నది. వైదిక మంతోపస్థితుడైన రుదుడు వేదాంతమునందు ఇివరూప పరిణామమును 


1. సంస్కృత వాజ్మయ చర్విత. వెదిక వాజ్బయము. పథమ సంపుటము. పుట 136 
2. యజుర్వేదము. దయానంద సరస్వతి కృతభాష్యము. తెనుగుసేత : అన్నే కేశవార్య శాస్తి. 
౩. సంస్కృత వాజ్మయ చరిత. ప్రథమ సంపుటము. పుట 228 


చొక్కనాథ చర్మిత 28/ 


బొందుచు శివోఒహం అను తత్త్వమును సువ్యక్తము చేయుచున్నాడు,. అను వాక్యము, 
వివేక చింతామణి కర్తయగు పరమానంద తీర్థ ద్వితియ ఖండమును (పారంభించుచు 
“ఇట్లఖిల వేదాది శాస్తార్థంబు (పధమ ఖండంబున నువన్యసించి ద్వితీయఖండంబున 
తదనుకూలంబగు శైవసిద్ధాంతంబు వివరించెద్మ నను నిత్యాది వాక్యములు శైవము 
వైదికమని తెలుపుచున్నవి. 
శెవభేదములు : 

శ్రీ వీరశైవ సిద్ధాంత శిరోమణి వీరాగమము నుండి 

“వామాః పాశుపతాశ్చెవ కాలాముఖ మహ్మావతాః 

కాపాలా ఖై రవా శాక్తాస్సావకాయోగధారణాః' అను శ్లోకమునుట్టంకించి సామాన్యముగ 
శెవులనబడు వారిలో కొన్ని భేదములు గలవు. ఆ భేదములు పాశుపతము, కాలాముఖము, 
కాపాలికము మొదలగు పేర్లు గలవి యని పేర్కొన్నది 

శైవము వామ, దక్షిణ, మ్మిశ, సిద్దాంతంబులనుచు నాలుగు విధంబులై యుండును. 
అందు శక్తివరంబినది వామంబనంబడు. భైరవ పరంబైనది దక్షిణంబనంబడు. 
సప్తమాతృపరంబై నది మిశమనంబడు. పరివపరంభబై నది సిద్దాంతమనంబడును. అని 
వివరించి మణియు నా శెవంబులందు ముఖ్యంబులగు -' మాన్య శైవ, మి( శెవ, శుద్దశెవ, 
వీర్శశెవంబులనుచు చతుర్విధంబులని పరమానండ ఊర్భ శెవమును నాల్గు శాఖలుగా 
విభజించినాడ్యు. 

వాతూలాగమమునందు ఆచార భేదము వలన శెవము నాలుగు విధములుగ 
విభజింపబడినదని త్రీ వీరెవ సిద్దాంత శిరోమణి పర్కొన్నది. 

'శెవంచతుర్విధం జ్ఞేయం సమాసాచ్చుణు షణ్ముఖ 

సామాన్యంమిశకంబై వ శుద్ధం వీరం యథ్యాకమమ్‌' 

సామాన్య, మి, శుద్ధ, వీర యని శైవము నాలుగు విధములు 


సామాన్య శెవము 
త(తాదౌసం[(పవక్ష్యామి శెవసోమాన్యలక్షణం 
సివలింగంయదా పక్యేత్తదాకుర్యాత్సమర్చనం !! 
(పదక్షిణంవా (పణతిం దర్శనం వా(తకారయేత్‌ 
భస్మధారణమ్మాతేణ శుద్ద భవతి సర్వదా 





జసవ పురాణము. కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గారి పస్తావన. పుట. 2 
వివేక చింతామణి. గద్యకావ్యము. ద్వితీయ ఖండము. పుట 54 

త్రీ వీర్షెవ సిద్దాంత శిరోమణి. పుట. 40 

వివేక చింతామణి. ద్వితీయ ఖండము. పుట 60 

శ్రీ వీర్శశెవ సిద్దాంత సిరోమణి. పుట 41 


O*OM—₹ 


288 వ సంపదాయము 


నివతీర్ణే తదాలాపె (పీతిమాంచ్చివ భక్తకె 

ఏతేషాం నియతిర్నాస్తి యధాలబ్ధం సమాచరేత్‌! 

అను లక్షణమును వాతూలాగమము నుండి యొసగి దాని యర్థము నిట్లు 
వివరించినది. 

సామాన్య శెవుడు లింగమునెప్పుడు దర్శించునో అప్పుడే పూజించును. అనగా 
లింగము లభించునప్పుడే (పదక్షిణము, నమస్కారము, దర్శనము గావించును. నియమము 
పకారము పూజించుట, లింగమును ధరించుట అతనినేమముగాదని తెలియవలయును. 
భస్మధారణ మాతనికి పాముఖ్యము. ఎల్లప్పుడు భస్మము ధరియించి తృత్పభావముననే 
శుద్ధుడగును. అనగా ఇతడు ణివకీర్రన కివవచన భక్తులయందు (పీతిగలవాడైయున్నను 
శివార్చన యందు మాతము నియమము లేని వాడని అర్థము. శ్రీ పరమానంద తీర్థ 
సామాన్య శెవ లక్షణమునిట్లు చెప్పియున్నాడు. “శ్రీ విభూతిధారణ మంతంబు వలన 
శుద్దాత్ముండై స్వయంభులింగంబునైనను దేవదానవ బుషిమానవాది (పతిష్టితంబును 
నైనను గని నమస్కార _పదక్షిణ పూజాదికంబులను యథాశక్తి సేయుచును, శివభక్తజన 
వాత్సల్యంబును, ఇవపూజారతియును, గివార్చనంబును, సివార్థంబగు వ్యాపారంబును, 
ణివకధా _శపణంబును, శివధ్యానంబును, శివానుకూలతయు పరమ సాత్వికంబులని 
యెడు అష్ట విధ భక్తియుక్తుండై యుండునతండు సామాన్య శెవుండనంబడు. 
మిశ శైవము 

క్రీ వీరశైవ సిద్ధాంత సిరోమణి వాతూలాగమము నుండి మిగశ శెపలక్షణము 
నిట్లుట్టంకించి వివరించినది. 

“సామాన్యం లక్షణం్మపోక్తం పక్ష్యమిశస్యలక్షణం 

.శైవంచ వైష్ణవం శాక్తం కౌమారం గణపత్యకం || 

సౌరంచాఖిల దైవత్యం పూజనంచ సమాచరేత్‌ 

ఏతేషూక్తేషు సర్వేశు తన్మంతేషు మ్నిశణాత్‌ || 

సమభక్తింసమాయుజ్య సర్యాన్‌లింగేషు భావయేత్‌ 

మి(శ్షశెవ మితి(పోక్తం శుద్ధశెవ మథశృణుల్న! 

ణివ విష్ణు శక్తి కుమార గణపతి సూర్య ఇత్యాద్యభిల దేవతల పూజించువాడే 
మి(్షశెవుడు. ఇట్టి మి(శెవుడు ఇపుడు సర్వోత్తముడని తెలిసియుండి కివధర్మములను 
అన్యధర్మములను సహ ఆచరించును. సమస్త దేవతలందును సమభక్తి గలిగిన 
వాడైనందున నమస్త దేవతలు శివలింగమునందు గలరని భావించి లింగమును పూజించు 
చుండును. కనుక అతడు మిృిశృ్శశెవుడనబడున్ను . మిశ్శశెవమును శ్రీ పరమానందతీర్థ 


1,3. శ్రీ వీర్షావ సిద్దాంత సిదోమణి. పుట. 41 
2. వివేక చింతామణి. ద్వితీయ ఖండము. పుట 60 
4. శ్రీ వీర్కోవ సిద్ధాంత ఇరోమబణీ. పుట. 42 


చొక్కనాథ చర్మిత 289 
ఇట్లు నిర్వచించినాడు. “పీ ఠస్థ శివలింగ పూజతోగూడ విష్ణు, అంబిక, షణ్ముఖ, విఘ్నేశ్వర, 
సూర్యులనియెడి నీ పంచపూజల వలనను తక్కిన _బహ్మేందాది దేవతారాధనలను 
నాయా మంతంబులచే జేయుచును, *వుండు సర్వాత్మకుండనియుడి బుద్ధి వలనను, 
విష్టాది దేవతలెల్లను శివభక్తులనియెడి భావన వలనను, సమాన భక్తియుక్తుండగు 
నతండు మ్మిశ్శశెవుండనంబడు,.. 

శుద్ధ శైవము 

త్రీ వీరశైవ సిద్దాంత ిరోమణి వాతూలాగమము నుండి ఈ (కింది శ్లోకము 
నుట్టంకించి శుద్ధ శెవ లక్షణమునిట్లు నుడివినది. 

“శుద్ధత్వం సివముద్దిష్టాచ్చివ జాతాత్తు శెవకం 

శుద్ధశెవ సమాయోగాచ్చుద్ధ శైవమితిస్మృతం!! 

నివుని ఒక్కనినే దేవుడుగా భావించి మిగిలిన దేవతలను అతని భక్తులు, అతనితో 
జన్మించిన వారలని తెలిసి శివునినే పూజింతురు గనుక శుద్ధ శెవులనబడుదురు. వారి 
మతమే శుద్ధశెవ మనబడును. ఇక వీరాగమమందు 

“మం(తయం[త |కియాము[దాన్యాసావాహనకాదిభిః 

ఉపచారైర్చహువిథైర్లింగం సింవాసనేయజేత్‌” 

మం[త యంత క్రియలు జేయుట, ముదలున్యానములు జేయుట, ఆవాహనము 
జేయుట, బహువిధోవచారములతో శివలింగమును సింవాసనమునందు పూజించుట, 
ఇట్టి యాచారములు గలవాడు శుద్ధ శెవుడు. ఇతడు లింగమును కరస్థలమునందు 
పూజించడు. ఇదియేగాక శుద్ధ _శెవుడైన శివద్విజుడు స్వార్థము కొరకు సాల(గామ 
లింగమును పూజించును. పరార్థము కొరకు (గామ్య లింగముల పూజించును. 

“ివావరణ దేవాంశ్చ సర్వాన్సంపూజయేద్గుహ 

పృథక్టాన స్థితాన్సుర్వాన్నా౭ర్చయే దన్యదేవతాః'” 

ఓ షణ్ముఖా! ఈ శుద్ధశెవుడయిన శివద్విజుడు శివసంబంధమ్రైన దేవతలను 
అనగా దుర్గ, పార్వతి, గణపతి, కుమార, బరభ(ద ఇత్యాదులను పూజించును. కాని 
అన్యస్థానములందు వేరుగాగల ఇవేతర దేవతలను పూజించడు. అనగ శవ, శివ 
దారాపుతాదులను విడచి ఇతర దేవతలను పూజించని వాడే శుద్ధ శెవుడని యర్థము. 

““మంతలింగ శృరీరం స్యాత్స వఏవపరమన్శివః 

శుద్ధశెవ మిదంపోక్తం వీరశైవమథ శృణు” 

గురుదత్త లింగమును బాహ్యపేీఠమునందుగాని కరపీఠము నందుగాని పూజించుచు. 
గురూపదిష్ట (వతముల నాచరించుచు, లింగ లోపమునందు _పాయనశ్చిత్తముల పొంది 
మరియొక లింగమును పొందుచు, వతాదులు లోపములైన మూలపంచాక్షర జపము చేత 





1. వివేక చింతామణి. ద్వితీయ ఖండము. పుట 60 


సంపదాయము 
290 ఇప సంపదా 


(పాయశ్చిత్తమును పొంది శుద్దుడగును. కనుక అతడు మం[తలింగ శరీరుడనబడును. 
అతడు సాక్షాత్తు వరమ శివునకు సమానుడనవచ్చునుు 

పరమానంద తీర్ధగారు శుద్ధశెవుని లక్షణము నిట్లు వివరించినారు. శుద్ధశెవుండు, 
వేదాగమ, వురాణీతివోస, సూతభాష్యాది సకల శాస్త సంపన్నుండ స్థూల నూక్ష్మ 
కారణంబులనియెడు శివ లక్షణంబులను, శుద్ధ మి|శ నంకీ ర్భంబులనియిడం 
రివస్వరూపంబులును, శివాకర్షణాది సకల దేవతా కర్షణంబులును, లింగ _(వతిష్ట 
మొదలగు సమస్త దేవతా (పతిష్టలును, లింగస్టాపనాది సర్వదేవతా స్థాపనంబులును, 
నిత్యోత్సవ, మాసోత్సవ, రథోత్సవాది కియలును, పుష్ప, గంధ, మధు, ఇక్షు, నారికేళ, కీర, 
రజనీచూర్ణ, నర్పి, తైల, జల, వనంబులనియెడు ఇవుని యేకాదశ విధోత్సాదనంబున అెస్సై 
విచారంబు సేయుచు, మజియు సూర్యుని వలన ఆరోగ్యాదులును ఇం|దుని వలన 
సౌభాగ్యాదులును, వాయివు వలన బలాదులును, దుర్గ వలన విజయాదులును, అగ్ని 
వలన నైశ్వర్యాదులును, యముని వలన పితృయాగాదులును, నరన్వతి వలన 
వాక్సిద్ద్యాదులును, లక్ష్మి వలన సంపదాదులును, షణ్ముఖుని వలన నిష్ట సిద్ద్యాదులును, 
చం్యదుని వలన కీర్తి చిత్త శుద్దాదులును, _బహ్మ వలన [(బాహ్మాణ్య శాంత్యాది 
సద్గుణంబులును, విష్ణువు వలన దేవయాన ముముక్షుత్వాదులును, విఘ్నేశ్వరుని పలన 
కార్యసిద్ధి గురుభక్యాదులును, గురువు వలన _శవణాది జ్ఞాన సాధనంబులును, పార్వతి 
పలన సంపదయు, శివుని వలన భోగజ్ఞాన మోక్షాదులెల్ల నకామ నిష్కామ (కియా 
భేదంబుల వలన సిద్ధింపు చుండునని పరామర్శసేయుచు నుండును. 
విరశైవము : 
వీరశైవ నిర్వచనము : శ్రీ వీరశైవ సిద్దాంత శిరోమణి సిద్ధాంత శిఖామణి నుండి ఈ (కింది 
నిర్వచనములిచ్చి వివరించినది. 
స “విశబ్దేనోచ్యతే విద్యా శివజీవైక్య బోధికా 

తస్యాంరమంతే యేశెవా వీరశెవాన్తుతేమతాః' !! 

ివజ్‌వైక్యమును బోధించునంతటి విద్యయందు రమించునంతటి వారలే వీర్షశెవులు. 
2. “వేదాంత జన్యం యద్దానం విద్యేతి పరికీర్తితా 

విద్యాయాం రమతేయః సవీర ఇత్యభిధీయతే * 

వేదాంత జన్యమైనట్టి ఏ విద్యగలదో అట్టి విద్యయందు ఆనందమును పొందువారే 
వీర్మశెవులు. 
3.  “విద్యాయాం శివరూపాయాం రమంతే యే విశేషతః 

తస్మాదేతే మహాభాగా వీరశెవా, ఇతిస్మృ తాః {| 

ఇవస్వరూపమైన ఏ జ్ఞానము'కలదో అట్టి జ్ఞానసంపన్నులే వీర్తణైవులు. 





1. త్రీ వీరశైవ సిద్ధాంత ఇిరోమణి. పుటలు. 42, 43 
2. వివేక చింతామణి. ద్వితీయ ఖండము. పుట 6] 


చొక్కనాథ చర్మిత 291 


మజియు వీరాగమమందు 

“విశబ్దోవా వికల్పార్జో రశబ్బ్‌ రహితార్థకః 

వికల్పరపాతం శైవం వీరశైవం _పచక్షతేి |! 

సంకల్ప వికల్పములు లేని శెవమే వీరశేవమనబడును.,. 
వీరశైవ లక్షణము వ శ్రీ వీరశైవ సిద్ధాంత శిరోమణి వాతూలాగమము నుండి వీర్తశెవ 
లక్షణమును ఈ [కింది విధముగా వివరించినది. 

“ఏక వఏవాఒయమస్మిన్‌ హిసర్వేఒస్మిన్‌ జగతీతలే 

విశేష ఈ రతే యస్మాద్విర ఇత్యభిధీయతే |! 

సివేన సహసంబంధం శెవమిత్యుదితంబుధైః 

ఉభయోస్సంపుటీ భావాట్విర్వశెవ మితిస్సృతమ్‌ |! 

నివార్థార్పిత జీవత్వాద్వీర తం్యతసముద్భవాత్‌ 

వీరశెవ సమాయోగాద్యీర్మెవ ఇతిస్కృతమ్‌' |! 

భూత లమునందంతటను ఇవు డొక్కడే యను వీరవతము గలిగినందునను, శివునితో 
ఆత్మకు నికటసంబంధము గలిగించుకొని నందునను. జీవత్వమును శివునకర్పించి 
నివజ్‌వైక్య యుక్తుడయినందునను, వీరతం[తముల ననుసరించిన ఆచారము గలిగినందునను 
ఈ మతము వీరశెవమనబడినది. ఇదియే శెవమతములందు ఉత్కృష్టమైనది. ఎవడు 
నివదీక్షాపూర్వకమైన గురుదత్త లింగమును తల, మెడ, రెట్ట, పొట్ట, ఎద, చెయ్యి 
వీటియందు ఏదో యొక స్థానమునందు ధరించి, _తికాలముల యందు హస్త పీఠమునందు 
పూజించుచు' శివపాదోదక శివ్వపసాదములను సేవించుచు, లింగలోప, వతలోపములందు 
(పాణత్యాగమె పాయక్సిత్తముగా నెంచి, గవెక్యుడగువాడె వీరెవుడనబడును. అందువలననే 
ఈతని వతము వీరవతమనబడును. 

“పాణలింగ (వతేలుప్తి పాయక్స్చిత్తంనవిద్యతే 

పాణత్యాగాత్సరం తస్మాత్సావధానేన ధారయేత్‌ |! 

పాణలింగేచ విచ్చిన్నే లింగేపాణాన్‌ పరిత్యజేత్‌ 

(పతిదీక్షాం _పాప్యతిష్టే_దౌరవం నరకం[వజేత్‌ | 

వీరశైవులు “శివలింగం కరాద్యంగే వీర్షశెవస్తుధారయేతొ' అను విధి చొప్పున 
లింగధారణము చేసికొందురు. వారు ధరించిన ఆ లింగమునకు [పాణలింగమనియు, 
ఇష్టలింగమనియు పేరు. అది లోపించెనేని పాణత్యాగము జేతురు. 

“ఇష్టలింగమి దం స్థూలం యద్బాహ్యేధార్యతే సదా 

పాణలింగంతు తత్సూక్షం యదంతర్భావననామయమ్‌ 

బాహ్యపేఠార్చనాదేతత్క్మర పీఠార్చనం పరమ్‌” 





1... శ్రీ వీరైైవ సిద్దాంత శిరోమణి. పుట. 45 


292 ఇవ సంపదాయము 


సిద్ధాంత విఖామణి యందు [పాణలింగమనగా నంతర్లింగమనియు, కరపఠార్పనము 
ఉత్తమమనియు గలదు. కనుక లింగార్బకులందరు వీరశైవులుగారు. కరపీఠమందు 
ఇష్టలింగము నర్చించి'తన శరీరముపై యెల్లప్పుడు ధరించుకొను లింగధారులే వీర్మశెవు లని 
అవగతమగుచున్నది. 

“యో హస్తపీఠే నిజలింగ మిష్టం విన్యస్యతల్లీన మనః _పచారః 

బాహ్య్య్యకియా సజ్ముల నిస్పృవోత్మా సమ్పూజయత్యజ్ఞ నసవీర్మశెవః" 

ఎవడు తన వామ హస్తమునందు ఇష్టలింగమును ధరించి, తల్లింగమునందే తన 
మనస్సులయము జేసి, మరియు తత్పూజా కాలమున బాహ్య కియాదులందు మనః 
పరివర్తనములేక ఏక్యాగచిత్తుడయి లింగ పూజ చేయుచున్నాడే అతడే వీరశెవుడని 
పీహోగమము చెప్పుచున్నది. కనుక కరపీఠమునందు లింగమును పూజించువారే వీర్మశెవులని 
సిద్ధాంతమగుచున్నది., 

వివేక చింతామణి వీరశైవ లక్షణము నిట్లుగ్గడించినది. “పరమేశ్వర నిర్మింతంబగు 
(క్రీయా బహుళంబుచే నల్ప ఫలంబులంబడయక, అల్ప క్రియచే ననంత ఫలంబులంబొందు 
నతండగుచు స్నానభోజన నిదా జాగరణ మలమూ(త విసర్జన కాలంబుల యంద శుచి 
భావంబునం బొరయక, సదాలింగాంగ సంబంధియై లింగభోగోపభోగియై తన యిష్టలింగంబు 
నందు ఆవాహన విసర్జన (కియలంజేయని యతండును, (తికాల లింగార్చనా సక్తుండును, 
లింగ లోప వతలోపంబులయందు [పాణత్యాగ పర్యంతంబేకాక వేరొక్క _పాయశ్చిత్తంబులేని 
యతండును, గురునింద, శివనింద, జంగమనింద, (పసాద పాదోదక భస్మధారణ నింద, 
నివాగమ, శివక్ష్మేత, శివాచార నిందల సైరింపని యతండును, విష్టాది దేవతల గణింపని 
యతండును, బాహ్యాంబునందు శివలింగ లాంఛనంబులేని భవులగూడి ఏకానన శయన 
యాన సంపర్కసహ భోజనాదులు లేని యతండును, అనృత, అస్థిర వాక్య, వంచన, 
పంక్తిభేద, ఉదాసీన, నిర్ణయలనియెడు నారంతరంగంబులు గల యవసంస్కారంబులు 
లేని యతండును, శివమాహేశ్వరులగనునప్పుడే లేచి యెదుర చనుటయు వారలంగూడి 
తిరుగుటయు, వారి యెడల పియవచనంబులు బల్క్కుటయు గద్దియవెట్టి అన్నపానాదులు 
సమర్పించుటయు నివి మొదలగు ముక్తి సౌపాన సప్తక కమయుక్తుండునునై; జాతసూతక, 
జనసూతక, (పీతసూతక, ఉచ్చిష్టసూతక, రజస్సూతకంబులనియెడు పంచ సూతకంబులు 
లేని యతండునునై, లింగాచార, సదాచార, భృత్యాచార, శివాచార గణాచారంబులనియెడు 
పంచాచార నిష్ణండై; దాసత్వ, వీరదాసత్వ, భృత్యత్వ, వీరభృత్యత్వ, సమయాచాడతళ్య 
సకలావస్థత్వంబులనియెడు సజ్ఞనషడ్విధ సజ్జనత్వయుక్తుండై దేశకాల కల్పిటః! 
లౌకికాచారంబుల మీరి, స్వతం్యత శీలుండై, శివాత్ములకు భేద (భాంతిలేని యతండును 


1. శ్రీ వీర్వశవ సిద్దాంత శిరోమణి. పుట. 43, 44లు 


చొక్కనాథ చర్మిత 293 


నగుచు, నుపనిషద్వాక్య జనిత విద్యయందు రమించెడు శెవులంగూడి తత్సంజ్ఞగల 
యతండునునై జగత్పూజ్యూండగునతండు వీర్షకెవుండు”, 


వీరశైవ భేదములు 

వీరశైవ సిద్ధాంత శిరోమణి వాతూలాగమమునుండి ఈ [కింది శ్లోకమునుట్టంకించి 
వీరశెవమును (తివిధములుగా విభజించి, వానిని గూర్చి వివరించినది. 

“వీరమాహేశ్వరం తం్యతం జ్ఞాతవ్యం (త్రివిధం స్మృతం 

సామాన్యంచ విశేషంచ నిరాబారం |కమాద్భవేత్‌'!' 

సామాన్యము, విశేషము, నిరాబారమునని వీరశెవము మూడు విధములు: 
సామాన్య వీర్రైవ లక్షణము 

"తతాదౌచ (పవక్ష్యామి వీరసామాన్య లక్షణం 

హస్తమస్తక సంయోగా దూతి పట్టస్య ధారణాత్‌ |! 

సివదేహేతి విజ్జేయస్సర్వపాపైః (పముచ్యతే 

గురుణాదత్తలింగంతు సావధానేన ధారయేత్‌ |! 

మూర్ద్నికంరే భుజేహాస్తే హృత్ధ్సృలే నాభిమండలే 

ఏతేషా మేకదేశేతు ధారయేచ్చివలింగకం !! 

ఏకకాలం ద్వికాలం ర్మాతికాలం వాసమర్చయేత్‌ 

గురౌలింగే సదాభక్తిం కుర్యాత్తదృసిత్యవతీ |! 

గురువు యొక్క హస్తమస్తక సంయోగమైనందు వలన అనగా దీక్షా పూర్వక 
లింగాంగ సామరస్య జ్ఞానోపదేశుడైనందున విభూతి ధరించినందున, శివదేహియగును. 
సర్వపాపముల నుండి ముక్తుడగును. ఇట్టివాడు గురుదత్త లింగమును ఎల్లప్పుడు 
తలపైనను, కంఠమునందైనను, భుజహస్తములందైనను, వక్ష స్థలమునందైనను, 
ధరించుకొనును. ఒకసారియై నను, రెండుసారునరైనను లేక మూడుసారులైనను లింగార్చ్ప్చనము 
జేయుచు గురు లింగజంగమాదుల యందు భక్తియుంచువాడే సామాన్య వీరోవుడనబడును. 
అనగా సామాన్య వీర్వెవునకు భస్మలింగధారణాదులు ముఖ్యధర్మముల్సు 
విశేష వీరశైవ లక్షణము 

“శఉషాణి సర్వకర్మాణి దీక్షాంవిద్యుక్తమాచరేత్‌ 

దేహే _పాణంసమాయోజ్య (పాణంలింగేపకల్పయేత్‌ |! 

గురువు విధియుక్షముగా దీక్షగావించి మల్లతయములు నించుటకు 
దేహ(తయములందు లింగతయ ధారణము చేయును. శిష్యుడు అట్టి పాణలింగమును 
తన ప్రాణముతో సమానము జూచుకొనును. శుద్ధ (దవ్యములచే లింగ పూజ సలుపును. 
ఇతడే విశేష వీర్షెవుడని వాతూలాగమమందు చెప్పబడినది 





1] వివేక చింతామణి. ద్వితీయ ఖండము. పుటలు 89, 90 
2. శ్రీ వీరశెవ సిద్దుంత శిరోమణి. పుట. 46 
ఆ. శ్రీ వీర్ష్వకెప సిద్దాంత శిరోమణి. పుటలు 47, 48 


294 శెవ సర్యపదాయము 


“శుద్ధదవ్యం సమాదాయ లింగానాంచ సమర్పణం 

ఇతివత సమాయుక్తో వీర్శశెవో విశిష్యతే!” 

ఈ విశేష వీర్శశెవులు దీక్షా సంపన్నులై నందున షట్‌స్థల జ్ఞాన సంపన్నులగుదురు. 
నివజీవైక్య బోధయే షట్‌ స్థల శాస్త్రము కనుక వీరికి జ్ఞాన సంపాదనము మరియు 
లింగార్పక కర్మ యనునవి రెండును _పాముఖ్య ధర్మములు, 
నిరాబార వీరశైవ లక్షణము : 

“విశేష వీరమాఖ్యాతం నిరాబారం తతశ్చృణు | 

సర్వసంసార సౌఖ్యాని త్యక్వాచిత్తం శివాలయేత్‌ !! 

దండకౌపీన కాషాయ జటావల్కల ధారకః 

ముండీవా శివచిహ్నాని ధారయేదజినాదికం |! 

భిక్షాశీ నియతాహార స్ఫుఖసంసార వర్జితః 

నిరాబారీతి విజేయస్స వఏవపరమశ్శివః |! 

నకల నంసార సౌఖ్యముల విడచి, తన చితవుును శివుని యందు 
లయింపజేయువాడు, దండ, కౌపీన, కాషాయ, జటా, వల్కల, అజినాదుల ధరించినవాడు, 
భిక్షావృత్తిచే జీవించువాడు, మితాహారము .గలవాడు, అకస్మాత్‌ లింగ లోపము గలిగిన 
(పాణమును విడు చువాడు, ఇట్టి గుణములు గలవాడే నిరాబార వీర్వశెవుడని తెలియబడును. 
అతడే సాక్షాత్‌ పరమేశ్వరుడు. అనగా సంసారమును లెక్కింపక శివునియందు లయించిన వాడే 
నిరాబారుడని అవగతమగుచున్నది. ఇదియే వీరశైవునికి అంత్యసోపానమ్ము 

వివిధ శైవ సంపదాయములను గూర్చి తెలిసికొనిన తదుపరి మనము 
పరిశీ లించవలసినది చొక్కనాథ చర్మితమునందు _పతిపాదింపబడిన శెవ సం[పదాయమేది? 
యనునది. దీనికి ముందు ఈ కావ్యమునందలి శెవ స్య్యపదాయమును గూర్చి కొందణు 
పరిశోధకులు వెలువరించిన యభిపాయముల నిట నుట్టంకింతును. 

(1) చొక్కనాథ చరిత పీఠికాకారుడు “కృతిపతులు మాధ్వమతానుయాయుకై నను; 
గవి నిటలాక్షపద భక్తినియతిబెంపాణు భటవంశజుడగుటయు, నితి వృత్త రమ్యతయు 
దీనిని వస్తువుగగైెకొనుటకు హేతువులని తోచుచున్నది. ద్విపదయు శైవ గంధము గలది. 
కాని బసవ పురాణ కథల యందలి వీరవతముగాని, ఊష్మలత గాని యిందలి కథలలో 
గానరాదు. భక్తజనముల ముంగిటి వేల్పు గిడ్డియగు శ్రీ సుందరేశ్వరుని నిర్వ్యాజ 
కృపాపరతం్యత భావమే యిందలి పతి కథయందును వెల్లి విరియుచున్నద్యి” అని 
(వాసినారు. 





1. శ్రీ వీర్తెవ సిద్దాంత సిరోమణీ. పుటలు 47, 48 
2. శ్రీ వీర్వోవ సిద్దాంత శిరోమణి. పుట. 48, 49లు 
3. చొక్కనాథ చరిత, పీఠిక పుటర్‌ 


చొక్కనాథ చరిత 295 


(2) “పరమశివుడు మీనాక్షీ దేవిని వరించి పాండ్యరాజు మలయ ధ్య్వజునకు 
ఇల్లటపుటల్లుడె మధురా (పజలను పునీతులను జేసిన పుణ్యకథనం ఇందు వర్ణింపబడి 
వుంది. శెవ సంపదాయము దృష్ట్యా దీని ప్రాశస్త్యం మాట అలా వుంచి కావ్యంగా 
(పనాదగుణ మపాతమైన రనవాపాని,” సరిగా ఇదే అభిపాయమును డా! టి. 
సుశీలగారు వెలిబుచ్చినార్ను. భారతి పత్రికల కర్తపేరు లేకపోవుట గమనార్హము. 

(3) ఇది శైవకావ్యమే యైనను వీరశైవ కవులకు సామాన్యమగు ఆవేశము ఇందు 
గన్పట్టదు ' అని రత్నాకరం శంకర నారాయణ రాజుగారు అభ్మపాయపడినార్ను 

పై యభిపాయములను గమనించిన చో చొక్కనాథ చరితము శెవకావ్యమే యైనను 
విర్శశెవ కావ్యము మాత్రము గాదని స్పష్టమగుచున్నది. కాని ఇది ఏ శైవ శాఖా 
సంపదాయమునకు చెందినదో తెలియుట లేదు. ఇందలి అఖువది రెండవ లీలలో 
మూర్తిసెట్టిని పరమ శివుడాతని వీరవతమునకు మెచ్చి వీరశైవ! అని సంబోధించినట్లున్నద్ని. 
కాని ఈ లీల చొక్కనాథ చరితమునకు మూలమైన హాలాస్య మాహాత్మ్యమున లేకపోవుట 
గమనించదగినది. కావున చొక్కనాథ చరితమునందలి శైవమత సిద్ధాంతము నరయవలెనన్న 
తెలుగు దేశము నందు విస్తరిల్లిన శవ సంపదాయములను కూడ పరికీలింపవలని 
యున్నది. 

తెలుగుదేశమునందు విస్తరిల్లిన శెవ సంపదాయములు 

పాశుపతము : శైవ సర్మపదాయములన్నిటిలోను పాశుపత శెవ సంపదాయము 
చాల పొచీనమై నది. కలియుగములో పాశుపత శెవమును వ్యాపింప జేసినవాడు లకులిశ 
సఇవాచార్యుడు. ఇతడు చార్వితక పురుషుడనియు క్రీ.శ. మొదటి శతాబ్దిలో నుండెనని 
చర్మితకారులందురు. ఒకవేళ ఇతడు దీని వ్యాప్తికి కారణభూతుడయిన కావచ్చునేమో 
కాని ఇతనికి పూర్వము నుండి పాశుపత శెవ సంపదాయముండినట్లు ఆధారములు 
కలవు. లకులీశ శివాచార్యులు లాటదేశములో నర్మదానదీ తీరమున నున్న కారోహణమను 
(గామములో జన్మించెనని చెప్పుదురు. కారోహణమున కిప్పుడు కార్వారు అని పేరు. ఇది 
అకులీశ పాశుపత శైవులకు _పధాన పీఠము. లకులీశ శివాచార్యునికి కుశిక, గార్గ్య, 
కారుష, మై(తేయులని నల్గురు శిష్యులుండిరి. వీరు నలుగురు నాల్గు శైవ మఠములను 
స్థాపించి నాల్గు శైవ శాఖలకు (సంపదాయము లకు) కర్తలైరి. కారోహణము, ఆమర్దకము, 
తెరంబి, కదంబగుహ అనునవి పాశుపత శైవుల ఆదిమ పీఠములు, మఠములు వింధ్యకు 
దక్షిణమున నున్న హిందూ దేశమునకు పాశుపత శెవమును వ్యాపింపజేసిన వారు ఈ 


భారతి. మార్చి 1955. (గంథ విమర్శనములో - 
ఆంధ ద్విపద సాహిత్య చరిత. వుట 150 

విజ్ఞాన సర్వస్వము. రెండవ సంపుటము. పుట 269 
చొక్కనాథ చరిత. పుట ౩42 

విజ్ఞాన సర్వస్వము. సంపుటము 3. పుట 553 


౮శఉటగు =~ 


296 శన సంపదాయము 


నాలుగు పీఠరములకు మఠములకు చెందిన వారే అని చెప్పుటకు ఆధారములున్నవి. 
పాశుపత శైవ సంపదాయమును అవలంబించిన వారికి మాహేశ్వరులని పెరు 

“తెలుగు దేశములో పాశుపత శెవ సంపదాయము ఎప్పటి నుండి వ్యాప్తిలోనికి 
వచ్చినదో సరిగా చార్మితకముగా నిర్ణయించి చెప్పుట కష్టము. ఇందుకు తగిన ఆధారములు 
లేవు. క్రీ.శ. ఏడవ శతాబ్దము నాటికి పాశుపత, కాలముఖ, కాపాలిక, శెవ సంపదాయములు 
తెలుగు దేశములో వ్యాపించెననుటకు ఆధారములు గలవు. కాకతీయుల కాలమున నీ 
పాశుపత శైవము (పబలముగా నున్నది 

పాశుపత శివాచార్యులు గుంటూరు జిల్లా మందడము, కర్నూలు జిల్లా 
(తిపురాంతకము, కడప జిల్లా పుష్పగిరి మొదలైన చోట్ల మఠములు సాపించిరి. వీరి 
మరఠములకు గోళకీ మఠములని, వాటి యధిపతులకు గోళకీమఠ గివాచార్యులని పేరు. 
పాశుపత శివాచార్యుల పేరులు శివ, పండిత, ముని పదములతో అంతమగున్ను. 

పాశుపత శవ లక్షణము * సమస్త జీవరాశులు పశువులు, సంసారము బంధము, 
ఈశ్వరుడు పశుపతి, వర్ణ వ్యవస్థ అంగీకార్యమే. కాని బసవని భక్తి మార్గమును 
స్వేకార్యమే. దీనిని శక్తి విగిష్టాద్వైతమని కూడా అందురు. శ్రీపతి పండితుడు తన క్రీకర 
భాష్యములో “తార్యతిక శూలడపురుక శంఖ చకాంక నిషేధ పూర్వక భస్మ ర్నుదాక్ష ధారణ 
పూర్వక నిగమాగమోభయ వేదాంత (పాతిపదిత భక్తి క్రియాజ్ఞాన కాండ (తయ విహిత స్థూల 
సూక్ష్మ చిదచిత్స పంచ (పకాశ షటస్థల పరశివ సాక్షాత్కార కారణ శరీరుతయ గీత 
మలధ్వంసక కారుణ్య కల్యాణ కైవల్య విభూతితయ (పదాయక అప్పావరణ వపంచాచార 
సద్గురు కరుణా కటాక్ష లబ్ధశక్తి పాతాద్యవచ్చిన్న' పరశివేష్ట లింగధారణాత్మక పాశుపతి 
దీక్లా' అని ఈ శాఖను నిర్వచించాడు. 

కాపాలికులు * ఒక్క పాశుపతమే కాక శెవములో కాలముఖ, కాపాలిక, తాంతికాది 
సంపదాయములును ఉన్నవి. ఇవి కూడా చాళుక్యుల కాలములో తెలుగు దేశములో 
వ్యావించెను. (క్రీ.శ. ఏడవ శతాబ్దములో నుండిన పల్లవ రాజు మహేం్యద వర్మ తన మత్త 
విలాస (పహాసనములో కాపాలిక, కాలముఖ, పాశుపతులను పేర్కొన్నాడు. చీనా బౌద్ద 
య్మాతికుడు యువాన్‌ చువాంగ్‌ తలచుట్టును మెడలోను ఎముకల దండలను ధరించి 
బిలములలోను శెల వివరములలోను సమాధులలోను నిత్య నివాసము చేయు యక్షుల 
వంటి వారిని వర్ణించి చెప్పిన వారు కాపాలిక శైవులనుటలో సందియము లేదు. నెల్లూరు 
జిల్లా భైరవ కోనలోని ఆలయములు దుర్గా జై రవులవి. భైరవుని ఆలయము వల్లనే ఈ 
కొండ కోనకు భైరవుని కోన అను పేరు వచ్చినట్లున్నది. కాపాలికులు భైరవ పూజా 


1. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 554 
2, 3. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 55ర్‌ 
4. కళ్యాణ విజయము. పుట 98 


చొక్కనాథ చర్మిత 297 


పరాయణులగుట చేత ఈ భైరవుని కోన పురా తన కాలములో కాపాలిక స్థానముగా 
నుండియుండవచ్చును, 

కాలముఖులు * కాలముఖ సంపదాయపు శివాచార్యులకు మహావతులని పెరు. 
వీరు శంఖధ్వని విరాజితులు. వీరు కూడా పాశుపతుల వలెనే చాలా పూర్వము నుండి 
యున్నప్పటికి చాళుక్య శాసనములలో ఈ సంపదాయముకు చెందిన శివాచార్యుల 
(పస్తావము రెండవ అమ్మరాజు విజయాదిత్యుని నాటి నుండి (కీ.శ. 945 నుండి (క. 
శ. 970) కనబడుచున్నది 

కాలముఖ శివాచార్యుల పేర్లు ముని, రాని, పండిత పదములతో అంతమగును. 
తెలుగు దేశమున కాలముఖ శివాచార్యుల సంఖ్య తక్కువ. వారి పీఠములు కూడా 
తక్కువే. 

కాలముఖ శెవ సంపదాయము తెలుగు దేశములో కంటె కుంతల దేశములో 
ఎక్కువగా వ్యాపించినది. దీనిని పూర్వ చాళుక్యుల కంటె ఎక్కువగా ఆదరించిన వారు 
కుంతలేశ్వరులైన పశ్చిమ చాళుక్యుల్ము 

కాలముఖ లక్షణము : శివుడు పరమ దైవము. వర్ణ వ్యవస్థ అంగీకార్యమే. 
సర్వదైవములు శివాంగ సంభవులు. శక్యారాధన కూడా వుంది. ఈ శాక్తేయము 
అహింసాత్మకము. జ్ఞానము దీనికి _పధానమ్వు 

రస్తావము : వీరికే రసేశ్వరులని వ్యవహారము. నవనాథ సిద్దేపజ్ఞమై న రస్తశైెవము 
కూడ తెలుగు దేశములో వ్యాపించెననుటకు ఆధారములు కలవు. ఈ శైవ సం(పదాయము 
తెలుగు దేశమందలి ఆయుర్వేద వైద్యమునకు (పోత్సాహమిచ్చినది. 

ఇవికాక తెలుగు దేశమునందు వ్యాపించిన శెవ సంపదాయములు మరి రెండు 
కలవు. అందు ఒకటి _దావిడ శెవము. రెండవది ఆరాధ్య శైవము. వీనిని గూర్చి ముందు 
వాసి అనంతరము బసవని వీర్మోవమును గూర్చి [వాయుదును. 

ద్రావిడ శెవము : తెలుగు దేశములో కాలముఖ, పాశుపత శైవ సంపదాయములు 
వ్యాపించిన కాలములో (దవిడ దేశములో శివభక్తులనేకులుదయించి భక్తి _పధానమైన 
శైవమతమును వ్యాపింప జేసిరి. వీరికి తమిళ భాషలో నయనారులని పేరు. తెలుగులో 
వీరికి నాయనారులని నైనారులని వ్యవహారము. వీరిలో తిరుజ్ఞాన సంబంధర్‌, అప్పర్‌ 
స్వామిగళ్‌, సుందర మూర్తి నయనారు, మాణిక్కవాశగర్‌ అనువారు ముఖ్యులు. వీరికి శైవ 
_ సమయాచార్వ్యులని పేరు. వీరిలో మొదటి మువ్వురును చేసిన శివస్తవ సంచయమునకు 
తేవార మని పేరు. తిరుజ్ఞాన సంబంధర్‌, అప్పర్‌ స్వామిగళ్‌, తిరుత్తొండర్‌, (చిరుతొండడు) 





1. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 556 
2,౮,4. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 556 
5. కళ్యాణ విజయము పుట 98 

౭, విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 559 


298 శెవ సంపదాయము 


ఈ మువ్వురును సమకాలికులు. సుందర మూర్తి నాయనారుకు నంబినాయనారని, 
ఒడయ నంబియని, అప్పరుకు తిరునావుకరశు అని నామాంతరములు. ఈ శైవ 
సమయాచార్యులు ([దవిడ దేశములో ఆవైదికములయిన బౌద్ధ, జైన, ధర్మములను 
నిరసించి శైవ మత సిద్ధాంతమును వ్యాపింపజేసిరి. ఈ శైవ సమయాచార్యుల 
పచారమువల్లను, ఇతర శైవ భక్తుల బోధల వల్లను [దవిడ దేశములో బౌద్ధ జైన 
మతములు జనాదరణమును గోల్పోయి (కమముగా క్షీణించినవి. శివభక్తులు 
అసంఖ్యాకులైరి. మహిమలు చూపిన శివ భక్తుల కధలు ఎన్నో వాడుకలోనికి వచ్చినవి. 
క్రీస్తు శకము పదునొకండవ, పం్యడెండవ శతాబ్దుల నాటికి అపూర్వ మహత్తును చూపిన 
ద్రావిడ దేశీయ మహా శివభక్తులు అరువది ముగ్గురకు సంబంధించిన కథలు ఎక్కువగా 
పచారములో నికి వచ్చినవి. తమిళ భాషలో ఈ శివ భక్తులు అరువది ముగ్గురకు 
అరువత్తు మూవరని, నాయనారులని పేరు. వీరికి సంబంధించిన కథలన్నిటిని శేక్కి లారను 
_ తమిళకవి పెరియ పురాణమను (గంథమున పొందుపఅచెను. ఈ యరువత్తు మూవురు 
సివభక్తుల చర్మితములు ఆంధ దేశమును పరిపాలించిన పూర్వ చాళుక్యులును (దవిడ 
దేశమునేలిన చోళరాజులును ఒకరితో ఒకరు వివాహ సంబంధములు కలుపుకొన్ననాటి 
నుండి ఆంయ్యధ,(దావిడ దేశములకు రాకపోకలెక్కువయై బాగుగా ఆంధ దేశములో తెలియ 
వచ్చినవి. రాజ రాజ నరేం(దుని తండ్రియైన విమలాదిత్యుని నాటి (క్రీ.శ. 1011-1018) 
నుండి (దవిడ శివభక్తుల కథలు తెలుగు దేశములో వ్యాపించి జన సొమాన్యములో 
నివభక్తినుద్దీపింపజేసి భక్తి పధానమై నశెపము తెలుగు దేశములో ఎక్కువగా వ్యాపించుటకు 
తోడ్పడినవి మరియు (పజాహృదయమున అపూర్యోత్సాహమును రేకెత్తించి భక్తి పధానమై న 
శైవము మీద జన సామాన్యమునకు గాఢ విశ్వాసమును అభిమానమును కలిగించి భక్తి 
ఉద్యమమునకు గట్టి పునాదులు వేసినవి. సగుణోపాననము హెచ్చినది. శివారాధనము 
పబలినది. శైవము భక్తి సంపదాయముగ వ్యాపించుటతో తివలీలలు పాడుట, 
అభినయించుట, శివకథలు ఆడుట వాడుకలోనికి వచ్చి నాట్య సంగీత కళలు వృద్ధి 
బెందినవి., 

ఆరాధ్య శైవము  శెవము భక్తి వధానమైన సంపదాయమై నప్పటి నుండి దేశములో 
ఎంతో గొప్పమార్పు వచ్చినది. అ(గవర్గులైన (బాహ్మాణులకు యజ్ఞయాగాదుల వలెనే 
మిగిలిన వర్ణముల వారికి భక్తి మార్గము దొరకి ఆధ్యాత్మికముగా పురోగమించుటకు వారికి 
అవకాశము కలిగినది. (క్రీస్తు శకము పదవ శతాబ్దము నుండి పదునాలుగవ శతాబ్దము 
వరకు భక్తి పధానమైన శవ సంపదాయము ఉచ్చదశలో నుండెను. ఈకాలములోనే 
బాహ్మణులలో శ్రీపతి పండిత మల్లిఖార్జున పండిత, మంచన పండితులను మువ్వురు 
ఇవాచార్యులుదయించి (బాహ్మణీతరోవజ్జమై న (దావిడాగమ శెవభక్తి సంపదాయమును 
వేద విహితమైన ఆగమ సంపదాయముగ మార్చి శివుడే పరమ దైవమని శెవులు 





|. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుటలు 556, 557 


చొక్కనాథ చర్మిత 299 


కానివారు భవులని వాదించి శివపారమ్యమును బోధించి *వధర్మమును _పచారముకావించిరి. 
వారి బోధలకు చూపిన మహిమలకు ఫలితముగా (బాహ్మణులు కొందరు శివార్చనా 
నిరతులైరి. వారికే ఇపుడు ఆరాధ్యులనిపేరు. వీరు (కతు కర్మల కధిక ప్రాధాన్య 
మీయకున్నను వైదికాచారనిరతులు. యజ్ఞోపవీతమును పరిత్యజింపరు. కాళహస్తి 
ఆనాటి (పసిద్ధ శైవ స్థలము ,. 

బసవన వీర శైవము : పం్యడెండవ శతాబ్దము ఉత్తరార్థమున కన్నడ దేశములో 
కళచురిబిజ్జ్ఞలుని _పధాని బసవన వ్యాపింప జేసిన వీరశైవ సంపదాయము తెలుగు దేశపు 
పడమటి, నైర్పతి, దక్షిణదిశలలో కొంతమేర కర్ణాటాం[ధ సీమావధుల వ్యాపించినప్పటికిని 
దేశము నడిబొడ్డులో మ్మాతమిది అసంభ్యాకాం[ధ జన ధర్మము కాలేదు. 

బసవడు వీర శేవమతోద్దారకుడే కాని వీరశైవ మత సంస్థాపకుడు కాడు గావునను, 
వీరశెవ సంపదాయమును గూర్చి, వాని భేదములను గూర్చి ముందే వివరించియుంటిని 
గానను, బసవ పురాణ పీరికలలోను, _పత్యేకముగను పలువురు పండితులు బసవనచే 
వ్యాప్తి గావించబడిన వర్లశెవమును గూర్చి వివులముగా (వాసి యుండిరి గనుకను, 
అన్నిటికి మించి బొక్కనాథ చర్మితమున (పతిపాదింపబడిన శైవము వీర్షశెవము కాదని 
పండితులు, విమర్శకులు అందరును ముక్త కంఠముతో అంగీకరించుట చేతను దీనిని 
గూర్చి (దడవుట లేదు. 

ఇంతవరకు వివరించిన వివిధ శెవ సంపదాయములను వాని లక్షణములను 
ఒకవైపు బొక్కనాథ చరితము నందలి యటువది నాలుగు లీలలలో గల శివభక్తి 
తత్పరతను మరొకవైపు దృష్టి యందుంచుకొని వానిననుసంధించి చూడగా ఈ కావ్యమునందలి 
లీలలన్నియును ఒకే ఒక భక్తి సిద్దాంతమునకు కట్టుబడియున్నవని చెప్పుటకు వీలు 
లేదు. అట్లని ఒక్కొక్క లీలలో ఒక్కొక్క భక్తి సిద్దాంతమున్నదని కూడ అర్థముకాదు. 
అసలీకావ్యమున భక్తి సిద్ధాంతమున కన్న భక్తి తత్పరతకే _పాధాన్యమధికము. 
అయినను ఇందు శైవభక్తి సంపదాయములు లేకపోలేదు. 

సప్తమాశ్వానము వరకు గల లీలలలో కేవల శివభక్తి తత్సరతయే కలదు. ఈ 
లీలలలో పేర్కొనబడిన శివభక్తులు శివలింగమును ధరించుట, ఆర్చించుట మొదలుగా 
గల మతాచారములు విధిగా పాటించిన వారు కారు. తమకు ఆపదవచ్చినప్పుడు 
చొక్కనాధథుని దర్శించుట, పూజించుట, ప్రార్థించుట. ఇత్యాది కృత్యములు నెజిపుట 
వలన సామాన్యశెవము గలదని చెప్పుటకు వీలు కలదు. మొదటి లీలలో ఇం[దుడు 
కదంబకాంతారమున శివలింగమును గాంచినంతనే పూజాదికములను నిర్వర్తించినాడు. 
ఇది సామాన్య శెవలక్షణుము. చతుర్జ్థాశ్వాసములోని ఇరువది రెండవ లీలలో వైష్ణవులింటి 
కోడలిగా వచ్చిన శివబాహ్మణి విభూతి ధరించుట సామాన్య శైవులు విభూతి ధారణకు 
పాముఖ్యమిత్తురను సామాన్య శెవ లక్షణమునకు తార్కాణము. 


1,2. విజ్ఞాన సర్వస్వము. మూడవ సంపుటము. పుట 558 


300 ఇవ సంపదాయము 


చొక్కనాథ చర్మితమునందు కేవల _ శివార్చనమె కాక జంగమార్పన లేదా 
హేశ్వరార్చనలు కూడ కలవు. షష్టాశ్వాసములోని ముప్పదియేడవ లీలలో హలదేవుడను 
భక్తుడు ఒడయలకు (పతినిత్యము అన్నదానము చేయువాడని వర్ణించుటను బట్టి ఇందు 
హేశ్వరారనకలదని తెలియుచున్నది. పాశుపత్తశెవ గురువులకు మాహా హీశ్వరులని 

పేరు. కావున ఈ లీలలో పాశుపతశెవ ఛాయలున్నవేమోనని యనిపించును. కాని కేవల 
మాహేశ్వరార్చన తప్ప పాశుపతశివతత్వ్తమేమియును ఇందు లేదు. మాహేశ్వరులను 
పదము మహేశ్వర భక్తులను నర్భమున నుపయుక్తమైనదే గాని పాశుపత మత 
గురువులను నర్ధమున కాదు. తాపన ఈ లీల పాశుపత్తశెవ సంపదాయమునకు చెందినది 
కాదు. సప్తమాశ్వానము వరకు గల లీలలలో నెచ్చటను గురువులు, దీక్షలు, బోధలు 
ఇత్యాది తతంగములేవియును లేవు. చొక్కనాథ చర్మితమందలి అష్టమాశ్వాసములోని 
ఏబదియారవ లీలలలో తిరువాదయూరునకు చొక్కనాథుడు గురురూపమున వచ్చి 
ణివయోగమును బోధించి, దీక్ష యొసగి, మాణిక్య వాచకుడని నామకరణ మొనర్చుట 
కలదు. ఈ మాణిక్య వాచకుడు తమిళ దేశమునందు భక్తి పధానమై నశెవ స్య్యపదాయమును 
పచారము గావించిన “మాణిక్క వాశగరో' అను (_దావిడ శెవ సమయాచార్యుడు. కావున 
ఈ లీలను (దావిడ శైవ సంపదాయమునకు చెందినదానిగా పేర్కొనవచ్చును. 

చొక్కనాథ చర్మితమునందలి నవమాశ్వాసములోని అరువది యపలీలలో పేర్కొనబడిన 
జ్ఞాన సంబంధుడు తమిళ దేశములో భక్తి వపధానమైన శైవ సంపదాయమును 
విస్తరింపజేసిన తిరుజ్ఞాన సంబంధర్‌ అనునాయనారు. ఇతడే అరుపది యొక్కటవ 
లీలలో శేప మత మహాత్మ్యమును జూపి జెనులను, బౌద్దును ఓడించి శైవమును 
స్వీకరించని వారిని కొజ్టులెక్కించిన శెవ సమయాచార్యుడు. ఇతని సహచరుడు 
తిరునావుకరశరను పేరుగల మరొక (ద్రావిడ శవ సమయాచార్యుడు. వీరు 
అవైదికములయిన బైద్ధ జైన ధర్మములను నిరసించి శైవమును వ్యాపింప జేసిన 
వృత్తాంతము, నెజిపిన మాహాత్మ్యములు చొక్కనాథ చర్మితమున వర్ణితములు గాన ఈ 
లీలలలో _దావిడ శైవము కలదని చెప్పవచ్చును. 

నవమాశ్వాసములోని. అయివది రెండవ లీలలో , మూర్తి సెట్టి యను శివభక్తుడు 
కరసానతో శివార్చనకు గంధము దీసిన వీరవతమును, అటువదినాలుగవే అలలో వైశ్య 
వనిత తన భర్తను _బతికించక పోయినచో గుండ్లతో తల(గొట్టుకొని చచ్చుదాననని 
' నిర్ణయించుకొనిన సందర్భమునను, వీరశైవ ఛాయలు గోచరించుచున్నవి. మణియు 
(గంథాంతమున బసపపు రాణములో పేర్కొనబడిన వీరమాహేశ్వరు లను దలచుట, చొక్కనాథ 
చర్మితముపై పాల్కురికి వీరశైవ (పభావమును స్ఫురింపజేయును. ఇవి తప్ప మొత్తముపై 
ఈ కావ్యమంతయు శివభక్తి _పధానముగా గల శైవ కావ్యమే కాని ఏదో ఒక శెవ 
సం(పదాయమునకు చెందిన కావ్యముగాదని చెప్పుట సత్యదూరము కాదు. 


|] 
4, 
5 





1. అటువది రెండవ లీల మూలమున లేకపోవుట గమనింపదగిన విషయము. 


అష్టమాధ్యాయము = సమకాలీన సాంఘిక పరిస్థితులు 


సాహిత్యము సమాజమునకు (పతిబింబము. కవి సంఘజీవి. కావున ఏ కవియై నను 
తాను జీవించిన కాలమున నుండిన సామాజిక పరిస్థితుల పభావమునకు లోబడి 
యుండును. అనగా సమాజము యొక్క (పభావము అతనిపై నుండునని యర్థము. 
కొన్ని సార్లు ఉండకపోవచ్చును. సమాజ (పభావమునకు లోబడకుండా సమాజమునే 
శాసించి తమవైపు నడిపింపగల సమర్ధులైన కవులును ఉండవచ్చును. కాని ఇట్టివారు 
అరుదుగా నుందురు. సాధారణముగా సంఘ (పభావమునకు లోబడినవారే ఎక్కువగా 
నుందురు. పచ్చ కప్పురపు తిరువేంగళకవి ఈ కోవకు చెందినవాడు. వాల్మీకి వ్యాసాదుల 
వలె లోకమును (పభావితము చేయగలుగు నంతటి (సష్టకాడు. కావున ఆనాటి 
సమజమున గల రకరకములైన స్థితిగతులు ఈయన రచన యగు చొక్కనాథ చర్మితలో 
చోటు చేసికొనినవి. 

సాధారణముగా సమకాలీన సాంఘిక పరిస్థితులు ఒక స్వతంత కావ్యమున 
_పతిబింబించి నంతగా అనువాద కావ్యమున (పతిబింబించవు. అట్లని పూర్తిగా ఆనాటి 
స్థితిగతులందుండవనియు కాదు. మూలము ననువదించుచునే కవి కొంత స్వతం్యతత 
వహించి ఆయా సందర్భములందు తాను జీవించిన కాలమునాటి, _పత్యక్షముగనో, 
పరోక్షముగనో తన అనుభవమునకు వచ్చినట్టి, సాంఘిక పరిస్థితులను తన కావ్యమున 
పతిఫలింపణజోయును. తిరువేంగళకవి తాను జీవించిన పదునాణవ శతాబ్దినాటి సామాజిక 
స్థితి గతుల నెంతవరకు తన కావ్యమున రూపొందించి నాడో ఈ అధ్యాయములో నిరూపించుటకు 
దపయత్నింతును. 

పదునారవ శతాబ్బమున మనదేశములో రాచరిక వ్యవస్థ నెలకొనియుండుట 
వలనను తాను రాజ్యాశితుడైనందునను బొక్కనాథ చర్వితలో తిరువేంగళ కవి రాజులు - 
వారి వివాహసంరంభములు, సంస్కారములు, విద్యలు, పట్టాభిషేకములు, దిగ్విజయ 
య్యాతలు, తీరయ్యాతలు, కొలువుకూటములు, వేటలు, నగరములు, అరణ్యములు, 
దుర్గములు, ఆరామములు, ఇత్యాదులను గూర్చి వర్ధించి యున్నాడు. ఇవి కాక 
(బాహ్మణుల అధ్యయనాధ్యాపన పద్ధతి, గాజుల సెట్టి, సిద్ధుల వేషములను కూడ ఈ కవి 
వర్ణించినాడు. ఆనాటి వ్యవస్థలో (బాహ్మణ, క్షతియ, వైశ్య వర్ణముల వారే కాక ఇతర 
వృత్తుల వారును కూడ కలరు. కవులు, గాయకులు, కష్టిలమ్ముకొనువారు, పిట్టమ్ముకొని 
జీవంచువారు, సానులు, సాదనయగార్లు (సాము, గరిడీలు నేర్పువారు) సామ్నుదిక శాస్త 
వేత్తలు, శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మతావలంబులు - వారి మధ్య సంఘర్షణలు - ఇందు 


302 సమకాలీన సాంఘిక పరిస్థితులు 


చితింపబడినవి. పాండ్య, చోళ రాజుల మధ్య వియ్యములు - కయ్యములు, కలువు 
కాటకములు ఇత్యాదులిందు వర్ణింపబడినవి. కావున అనువాద కావ్యమే యైనను 
చొక్కనాథ చరిత సమకాలీన సమాజమును (పతిబింబించిన కావ్యమని చెప్పుటలో 
సందియము లేదు. ముందుగా ఆనాటి రాజుల వివాహ సంరంభములెట్లుండెడివో 
చూతము. 
వివాహ సంరంభములు:ా 

తటాతక తన పెండ్లి సందర్భమున పురము శృంగారింపుమని మంతుల నాజ్ఞాపించగా 
వారు బంగారు టరటి కంబములు, మకర తోరణములు, పీతాంబరధ్వజములు, కనక 
మంటపములు కనక వేదికలు, కనక కుట్టిమములు, కనక ద్వారములు, కనక మంచకములు, 
నమర్చి పురమును శృంగారించిరి. కస్తూరి, కర్పూరము, కాక్మీరగంధము, మొదలైన 
పరిమళ _దవ్యములు, చిత భూషణములు, శోభన _దవ్యములు సమకూర్చిరి. మృదుల 
రాజాన్నములు, మేలోగిరములు, సద్యోఘృతములు, పాయ సాపూపసూపములు, భక్ష్య 
భోజ్యాహారములు సిద్ధముగా నుంచిరి. అనంతరము తటాతక రాజ సంఘములకు 
కర్పూర, తాంబూల, గంధాక్షతలను పంపించి వివాహమున కాహ్యానించెను. ఆరాజులు 
దివ్య వ్యస్తములు, భూషణములు, వస్తువులను కానుకలుగా గొనివచ్చిరి. అట్లు వచ్చిన 
వారందరికి విడుదుల నేర్పాటు చేసిరి. పురోహితులు పుణ్యాహకర్మముల దీర్చిరి. 
సైరంధులు తటాతకను పెండ్లికూతురుగా నలంకరించిరి. పాదములకు పసిడి నూపురము 
లిడిరి. వెలిపట్టు చీర గట్టిరి. నవరత్న కింకిణీ నవమూర్తికములు ఠవణిల్లు పసిడి 
యొడ్డాణము నిడిరి. జిలుగు పయ్యదనమర్చిరి. చేతులకు మాణిక్య కంకణముల 
బెట్టిరి. కంఠమున వోరముల నమర్చిరి. నాసాగమున నవ మౌక్తికమును; కర్ణముల 
తాటంకములను, నుదుట తిలకమును, ముత్యాల పాపటను ధరింపజేసిరి. కొప్పున 
పూలను ముడిచిరి. వంచముహావాద్యములు _(వూయుచుండ వుంగళాక్షతలు, 
గంధమాల్యములు, విడెములు, అంగనా మణులకు నిప్పించి కళ్యాణవేది పై బంగారు 
పీఠమున గూర్చుండజేయగా _బాహ్మణోత్తము లామెచేతికి కంకణమును గట్టిరి.. 

వివాహ సందర్భములందు నగరు శృంగారించుట, పరిమళశోభనాది వలసిన 
వస్తువులను సమకూర్చుట, ఆవ్వానములంపుట, కానుకలు దెచ్చుట, విడుదులేర్పాటు 
చేయుట, పెండ్లికుమార్తె నలంకరించుట, మంగళ వాద్యముల మధ్య పురోహితులు 
వధువుకు కళ్యాణ కంకణమును గట్టుట - ఇవి యన్నియు నానాటి వివాహ సంరంభములు 
- ఆనాడే కాదు నేడు కూడ ఇవి ఆచారములే. 

చొక్కనాథుడు శిరమున మాణిక్యమకుటమును, ఫాలమున విరిబాసికమును, 
గళమున ముక్తాహారములను, కరముల వ(జఖచిత కుండలములను ధరించి చిలుకల 
పైడాలు, చిలుక పచ్చలను, పొలుపుమించిన బాహుపురులను కీలించి, దివ్య గంథములు 





1. చొక్కనాధ చరిత. పుటలు 59, 60, 61 


చొక్కనాథ చరిత 303 


'మేనబూసికొని, దివ్యమాల్యములు ముడిచికొని, తన పరివారము కైవారములు సేయ, 
భృంగి నృత్యము సలుప, మహావృషభధ్వజ ఘటిత రథమెక్కి, అచ్చరలు వింజామరములు 
వీవ, పటహ, భేరీ, శంఖ ధ్వనులు _(బవ్మాండము నిండ, కరదీపికా కోట్లు వెలుగ, 
పుణ్యాంగనలు సేసలు చల్ల, యక్ష సారంగలోచనలు మంగళ గీతములు పాడుచుండ 
రాజమార్గమున నేగుదెంచెను. 

అట్లు వచ్చుచున్న పెండ్లికొడుకును ఆడపెండ్లివారు ఘనముగా నెదుర్కొని 
తోడితేజ 'నేతెంచి, రథమునొయ్యన దిగి, ఇం్యదుని కైదండ పట్టుకొని అల్లనల్లనలోని 
కేగుచుండగా సేనలు చల్లిరి, చిలునవ్వ్యులు చిందించుచు చొక్కనాధుడు కళ్యాణవేదిపై 
నింపొందు బంగారు పీఠమున గూర్పుండి సతులు శోభనములు పాడ, మునులు వేద 
మం(తములు చదువ, నొక శుభముహూర్తమున తటాతక పాణ్యిగహణము గావించెను. 
అనంతరము తటాతక పెండ్లికి వచ్చిన చుట్టములకు విందు వెట్టించి, కర్పూర వీడ్యము 
లిచ్చి, సువర్ణ వుస్తభూషణములిచ్చి వీడ్కోల్సినది. 

ఇందు వర్థించినట్లు పెండ్లికుమారుడు తరలివచ్చుట, ఎదురుకోలు, సేసలు 
చల్లుట, శోభనములు పాడుట - ఇవి యన్నియును ఆనాటి వివాహ సంరంభములే. 
ఈనాటికిని ఇవి నిలిచియున్నవి. 

ఉ(గపాండ్వుని వివాహ సంరంభమును వర్ణించుచు తిరువేంగళకవి మంగళ సూత 
ధారణమును కూడ తెలిపియున్నాడు. ఈ ఆచారము నేడు కూడా కలదు. 
సంస్కారములు: 

వివాహితులైన తటాతక సుందరేశ్వరులు సుఖముగా నుండ కొంతకాలమునకు 
తటాతక గర్భము ధరించినది. నసుందరేశ్వరుడామెకు పుంసవన సీమంతములు 
జరిపించినాడు. నవమాసములు నిండిన పిదప తటాతకకు ఒక కుమారుడు ఉద్భవించినాడు. 
దాదులీ వార్తను సుందరేశ్వరునకు చెప్పిరి. ఆనందముతో అతడు వారి కాభరణాంబరాదు 
లిప్పించి, భూసురుల రప్పించి, షోడశమవాదానములు చేసినాడు. పదాణు రోజులు 
గడచిన పిదప జాతసూతకములు దీర్చి, బంధువులను, పురోహితులను, మం్యతులను 
పిలిపించి గంధోక్షతవీడ్యము లిచ్చి ఉ్యగుడని నామకరణమొనర్పజేసినాడు. తదుపరి 
కొన్నాళ్లకు చౌలోపనయనములు దీర్చి, అక్షరాభ్యాసముచేయించి, విద్యావంతుడై, 
యుక్తవయస్కుడైన తన కుమారునకు పట్టాభిషేక మొనర్చినాడ్ను 

ఇందలి పుంసవన సీమంతములు జరుపుట, జాతసూతకములు దీర్చుట, 
నామకరణమొనర్చుట, చౌలోపనయనమొనర్చుట, అక్షరాభ్యాసముచేయించు ట - అనునవి 





1. చొక్కనాథ చరిత. పుటలు 61, 62,63 
2. చొక్కనాథ చరిత. పుట 82 
3. చొక్కనాధ చర్విత. పదునొకండవ లీల. పుటలు 74,75 


304 సపుకాలీన సాంఘిక పరిస్థితులు 


షోడశ నంస్కారములలోని కొన్ని సంస్కారములు. ఈ ఆచారములు తిరువేంగళకవి' 
కాలమున ఆచరణలో నున్నట్లు తెలియుచున్నది. 
విద్యావిధానము:ా 

చొక్కనాథ చర్మితమునందలి ద్వితీయాశ్వాసములోని ఐదవ లీలలో మలయకేతన 
పాండ్యుడు తన కుమార్తెయగుతటాతకకు......... 

“అప్పుడు వేడ్కతో నక్షరాభ్యాస 

మొప్పుగా జేయింప, నొజ్జల యొద్ద 

(పణవ పంచాక్షరీపఠనంబు నేర్చి 

(వణుతింప వేదముల్‌ బాగొప్ప( జదివి 

భాట్యమీమాంసా (పభావమ్ములెజిగి 

నాట్య శ్యాస్తములెల్లనయమొప్ప జూచి 

గణిత జ్యోతి శాస్త కావ్యముల్‌ గజచి 

కణగి పౌరాణిక (గంథముల్‌ దెలిసి 

శేష భాష్యమ్మును చెవికింపుజేసి 

చౌషష్టి విద్యల జాడ లెఖింగి, నదని వర్థించియుండుటను బట్టి ఆ కాలమున 
గురువులు బాలబాలికలకు అక్షరాభ్యాసమొనర్చునపుడు పణవపంచాక్షరి యనగా 
'ఓం నమశ్శివాయ' తో పారంభించెడివారని, వేదములు, భాట్యమీమాంస, నాట్య శాస్త్రములు, 
గణిత జ్యోతిశ్శాస్త్ర కావ్యములు, పురాణములు, శేష భాష్యము, చౌషష్టి విద్యలు నేర్చెడి 
వారని విశదమగుచున్నది. మజియు నానాడు మానసిక వికాసమును కలిగించు విద్యలే 
కాక శారీరకముగా దృఢత్వమును కలిగించు గజ, రథ, అశ్వారూఢ విద్యలను, కార్ముక 
విద్యను కూడ నేర్పెడి వారని తెలియుచున్నది 

తృతీయాశ్వాసవములోని పదునొకండవ లీలలో ఉగుడు గురువుల వద్ద 
నాల్మువేదములు, వేదాంగములాజు, ఆయి శ్మాస్తములు, భరత మృదంగాది విద్యలు, 
కావ్య నాటకాలంకారములు, ఆగమ శాస్త్రము లంద నంఖ్యాది యోగవాదముల 
సంయోగములు, సంగీత సాహిత్య విద్యలు నేర్చెనని, మరియు శారీరక విద్యలు 
వానితోపాటు భాషలు - లిపులు కూడ బాగుగా నెజీగి, చౌషష్టి విద్యలయందు చతురుడై 
వేలసెనని వర్ణించియుండుటను బట్టి తిరువేంగళకవి కాలము నాటి రాజుల విద్యా 
విధానమెట్లుండెడిదో మన మూహించుటకు వీలగుచున్నది. 


uu 
1. చొక్కనాథ చరిత్ర. పుట 49 


2. చొక్కనాథ చరిత. పుట 49 
౩3. చొక్కనాథ చరిత. పుట 77 


ఇన 


చొక్కనాథ చరిత 305 


పట్టాభి పషేకములు:ా 

గురువుల యొద్ద విద్యాభ్యాసమును మగించుకొని తిరిగి షల యుక్తవయస్కులైన 
రాజకుమారులకు గాని, కుమారులు లేకపోయినచో యవతులైన రాజకుమార్తెలకు గాని 
పట్టాభిషేకములు జరిపించెడివారు. సుందరపాండ్యుడు తన కుమారుడైన ఉగునకు 
(11వలీల), మలయధ్వజ పాండ్యుడు తన కుమార్తె యైన తటాతకకు పట్టాభిషేకమొనర్చుట 
పై విషయమును ధృవపణచుచున్నది. ఐదవ లీలలో మలయధ్వజుడు తనకు వార్ధక్యము 
సమీపించగనే తన కూతురైన తటాతకకు పట్ట ముగట్ట నుద్యుక్తుడై మం|తులతో గూడి, 
రత్నములు పొదుగబడిన కిరీటము నామె శిరమున నుంచి, తగు మంతులను, 
తగువారిని జూపి, నీతులన్నియు గఅపి, స్వామి, అమాత్య, సుహృత్‌, కోశ, రాష్ట, దుర్గ, 
బలములనెడి సప్తాగము లలవడజేసి, బాహంతరియోగముల గొల్వబంచి వనము లకేగెనని, 
వాసియుండుట వలన నాటి రాజ్య పట్టాభిషేకముల గూర్చి తెలియుటయే గాక ఆనాడు 
ఆ|శమ' వ్యవస్థ కూడ పాటించి యున్నారని అవగతమగుచున్నది. 

మణియు నానాడు రాజులకు పట్టమహిషియే కాక ఇచ్చా వతులు కూడా 
ఉండెడివారని, వారికొడుకులు పట్టమహిషి కుమారునకు పట్టముగట్టుట గిట్టక కిరీటములను 
దొంగిలించెడివారని పదునేడవలీలలో వర్ణింపబడిన దేవ పాండ్యుని పట్టాభిషేక ప 
వలన తెలియవచ్చుచున్నది. 
దిగిజయ య్మాతలు:- 

ఆజణవలీలలో పట్టాభిషిక్తురాకైన తటాతక దిగ్విజయ య్యాతకై బయలు దేరుచు 
మంతులతోను చతురంగ బలములతోను గూడికొని ధ్వజాయత్తమై న నవరత్న కాంతుల 
. కనక రథమెక్కి జయభేరి వేయించి, శంఖ మొత్తించి పయనమై వెడలెనని తిరువేంగళకవి 
వర్టించినాడుు ఇది ఆ కాలపు రాజుల దిగ్విజయయా[తా సన్నాహము కావచ్చును. 

దిగ్విజయ యా(తకు వెడలిన తటాతక పూర్వ, పశ్చిమ, దక్షిణముల నున్న 
శతురాజులను సంహరించి 

“అంగ వంగ కళింగ యవన సౌరాష్ట్ర 

బంగాళ మళయాళ పాంచాల చోళ 

కాళింగ నేపాళ కర్ణాట గౌళ 

మాళవ మగదాంధ మరవాట లాట 

గాంధార కాంభోజ కాక్మీర కుకురు 

సింధు కుంతల శూర సేనాదులైన 





1. చొక్కనాథ చరిత. పుట 49 
2. చొక్కనాధ చరిత్ర. పుటలు 107, 108 
3. చొక్కనాధ చర్విత. పుట 51 


306 | సమకాలీన సాంఘిక పరిస్థితులు 


ఛప్పన్న దేశ రాజన్యులబేత 

కప్పముల్‌ దెప్పించి గర్వించినట్ట 

శతుల మర్దించి శరణార్థినృపులు' తనను గొల్చి రాగా కైలాస గిరి చెంత 
(ఉత్తరదిశ) కరిగినది., 

ఇందు పేర్కొనబడిన దేశములు.ఇంచుక మార్పుతో ఈనాడును కలవు. అయితే 
ఇందు ఛప్పన్న అనగా ఏబదియారు దేశముల రాజన్యులను జయించినదని కవి 
వర్ణంచినాడు కాని విబదియారు దేశముల నిందు పేర్కొనలేదు. ఇరువది యైదింటిని 
పేర్కొనినాడు. దేశముల పేర్ల్ణెట్టున్నను ఆనాటి రాజులు దిగ్విజయయ్మాత చేయుచు 
పూర్వ, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులనున్న రాజులతో యుద్ధములు చేసెడివారని : 
లొంగని వారిని సంహరించి, లొంగిన వారిచే కప్పములు గొని మరలి వచ్చెడి వారని 
విదితమగుచున్నది. = 
J తీర్థయ్మాతలు:-ా 

దిగ్విజయ య్యాతముగించుకొని మరలివచ్చుచు తటాతక హిమవంత శెలమ్ము 
నొరసి, సాలగ్రామ పర్వతంబ రసి, కేదార తీర్థము (గోలి, ఆగమోక్తము నరసి, కాశిని జూచి, 
జాహ్నవి నోలలాడి, అష్ట విఘ్నేశులను పూజించి, అష్టభై రవుల నర్చించి, విశ్వనాధుని 
సేవించి, పురుషోత్తముని పూజించి, రజత్నాది నెక్కి, ఈశునకు మొక్కి, వీరభ[దునకు 
నమస్కరించి, అమరేశ్వర స్వామినర్చించి, శ్రీగిరి యెక్కి, మల్లికార్డును గొలిచి, స్వామి 
మలనున్న గుహుని పూజించి, పెన్నానదిలో తీర్థమాడి, జ్యోతి సిద్ధేశు సంస్తుతించి, శ్రీ 
వేంకకుశు నిలయమైన శేషాది యెక్కి, పాపవినాశినిదోగి, యాళ్వారి మునిగి, గోవింద 
రాజులసెవంచి, దక్షిణ కైలాన శిఖరి తిరుకాళహస్తికే తెంచి, సౌవర్ణముభి తీర్థమాడి, శ్రీ 
కాళహాస్తీశు గొలిచి, కాంచీపురవాసుని గాంచి దండమువెట్టి, కామాక్షిని భక్తితో పూజించి, 
అణ్ఞామలేశుని, కోరా దివాసుని, ఉణ్లామలేశుని, వృద్ధ గిరివాసుని అర్చించి, పుణ్ఞాంబ లాధ్యక్షు 
గొల్చి, వేదపురీశ్వరునకు (మొక్కి, త్యాగప్పనాత్మభావించి, మధ్యార్జ్దునుని దర్శించి, 
కుంభకోణముకేగి కుంభేశ్వరాది శంభు లింగములను సేవించి, కరియ మల్లేశ్వరు గొల్చి, 
శ్రీ రంగనాథుని సేవించి, చిరుతు నాపల్లీశుడైన చెవ్వంది నాథుని దర్శించి, అళగరి పురికేగి 
హరిని పూజించి, తన నగరమైన మధురావురికి వచ్చినది 

తృతీయాశ్వాసములోని పదునైదవ లీలలో ఉగపాండ్యుడు దిగ్విజయ య్యాత 
ముగించుకొనిన యనంతరము తీర్థ యాత స. రామేశ్వరమును దర్శించినాడని 
వర్ణించినాడు 





1. చాొక్కనాథ చరిత. పుట 51 

2. చొక్కనాథ చరి[త. పుటలు 55,56,57 
fp 

' 3. చాక్కనాథ చరిత్ర. పుట్మీ95 


చొక్కనాథ చరిత 307 

తిరువేంగళ కవి పైని పేర్కొనిన పుణ్యక్షేతములన్నింటిని దర్శించక పోయినను 
కొన్నియై నను జూచి యుండును. కొన్నిటిని గూర్చి వినియుండును. ఏది ఎట్టున్నను ఈ 
వర్ణనల ద్వారా దిగ్విజయ య్యాత గావించిన ఆనాటి రాజులు తాము చేసిన యుద్ధముల 
వలన జరిగిన జననాశము వలని పాపము బోగొట్టుకొనుటకో, లేక భగవదను(గహాము 
పొందవలయుననియో ఈ తీర్ధ యాలను చేసెడివారని ఊహింపవచ్చును. 
కొలువు కూటములు:ా 

చొక్కనాథ చర్మితమందలి అవతారికలో తిరువేంగళకవి - అమర భామల సాటి 
వచ్చు రమణులు కొందరు వింజామరములు వీచుచుండ, మరికొందరు కాంచనోజ్ఞ్వల 
కుంచ కాళంజులిడగా, భరతాది గీత (పబంధములు చెలగగా, వేత హస్తులు సందడింవ, 
కవి భట పాఠక గాయకులాది గాగల చౌషష్టి విద్యల వారు గొలుచుచుండగా చినరామ 
'పార్థివుడు భూలోక దేవేందుడనునట్లుగా కొలువు దీరియున్నాడని వర్ణించుట వలన నాటి 
రాజులు ఎంతటి వైభవోపేతముగా కొలువు దీరియుండెడివారో విశదమగుచున్నది.. 
వేటలు:ా 

తిరువేంగళకవి చొక్కనాథ చరిత లోని మొదటి లీలలో ఇం|దుడు చతురంగ 
బలములతో గూడికొని పటహ, నిస్సాణ, సురదుందుభి, మృదంగ వాద్యములు మోగుచుండగా 
వేటకు వెడలినాడని వర్ణించినాడు. ఇందు వేటకు వెడలినది ఇం(దుడని పేర్కొన్నను ఇది 
ఆనాటి రాజుల వేట సన్నాహమునకు తార్కాణమని చెప్పవచ్చును. 
ఆనాటి రాజులు వేటకు వెడలునపుడు , 

“కోర మీసములు జేగురు బొట్లు మేను 

చారలు నెల్టని చాయ చూపులును 

కావి కోకలు నీలి కాసెలు వలలు 

చేవ విండ్లును తుప్పు చెడని యంబులున్ను గలిగిన కొందరు వేటకార్యడు వారింట 
వనములకేతెంబెడివారని కూడ తిరువేంగళకవి వర్ణించినాడు. 


నగరములు * ఆరావుములువా 

మొదటి లీలలో ఇంందుడు కదంబ కాంతారమున విశ్వ కర్మచే నిర్మింపజేసిన 
మధురాపురమును వర్ణించుచు తిరువేంగళకవి ఆ పురములో బంగారు గోపురములు, 
పాకారములు, మాణిక్య కంభములు, పగడపు .కంభముల పద్మరాగములు, పచ్చల 
గవాక్షులు, మరకతో జ్వల రత్న మంటపములు, హరి నీల కుట్టిమములు, వ్యజ సోపాన 
పంక్తులు, సృటిక గేహములు, చతుర్లోపుర ద్వారములు, హేమ కవాటములు, 
వృషభకేతనములు, ముక్తాత ప్యతములు, చారు చామీకరచామరములు, రత్నాంచిత 





1. చొక్కనాథ చరి(త. అవతారిక. పుటలు 3, 4 
2. చొక్కనాథ చరిత. పుట 19 


308 సమకాలీన సాంఘిక పరిస్థితులు 


భూషణములు, సామాణి ధూపముల వాసనలు, కాంతా సహసమర్పించు నిర్మల ఘన 
సార నీరాజనములు, అప్సరనల వంటి నాట్య కత్తెల నాట్యములు, భేరి, ఘంటిక, శంఖ 
కాహళ, దుందుభి, తూర్య, మృదంగ, పటహా, నిస్సాణ, విణాది వాద్యముల రవములు 
కలవని వర్ణించినాడు., ఇందు కొంత అతిశయోక్తి యున్నను ఆనాడు గల వస్తువులు, 
వాద్యములు కూడ ఇందుండి యుండును. చొక్కనాథుని నగరు కాక అంగయ కణ్ణామ్మకు 
(పత్యేకముగా గుడి, గోపురములు, (ప్రాకారములు, మంటపములు, మణిమయ సౌధములు, 
ఉన్నత ధ్వజములు, నిర్మింపజేసినాడు. అందు వాపి, కూప, తటాక, వన సమూహములు, 
అగడిత, కోట విశ్వకర్మ నిర్మించినాడు.. విశ్వకర్మచే నిర్మింపచేసిన పై నగర వర్ణనలో 
తిరువేంగళకవి ఆనాటి కోటలను, అగడ్తలను, రాచనగరులను మనః ఫలకమున 
నిడుకొనియే వర్ణించి యుండును. 
ఆరాముములు 

విశ్వకర్మచే నిర్మితమైన మధురాపురమునగల ఆరామములో 

“కర్పూర కదళికా [కముక పున్నాగ 

మందార పనన నింబక చంపకౌఘ 

చందన ఖర్జూర సాల రసాల 

శింశుపామలక కౌసిక మాతులుంగ 

కింశుక గుడపుష్ప కేతకాశోక 

వాసంతి దంతధావన తిలక నాగ 

కేసర న్యగోథ గిరి కర్ణ భద 

ధారుణి యజ్ఞాంక దాడిమ పిప్ప 

లార కదంబ రుదాక్ష పొంతాల 

భల్లాత కేతకీ పాటలీ బిల్వ 

మల్లికా రిష్ట మన్మథ జాతి నిచుల 

శామంతి శాల్మలీ జంబు శంబీర _ 

హైమావతీ తింత్రిణా మ్లాతకాది వృక్షలతాగుల్మ వితతతులు కలవని వర్ధించినాడు. 
మణీయుా 

“కోక శారిక “టక కోకిల (కౌంచ 

కాక ఘూక చకోర కలరవ కేకి 

కారండ మధుకర గంభీర కలక 

లారావములు' కూడ వర్ణించినాడు కాన తిరువేంగళకవి ఆనాటి రాచనగరులలో 
వీనిలో నన్నింటిని కాకపోయినను కొన్నింటినైనను ఆయన తిలకించియే యుండును 





1. చొక్కనాధ చరిత. పుట 25 
2, 3, 4. చొక్కనాథ చరిత. వుట 26 


చొక్కనాథ చర్మిత 309 
ఇంకను ఆనాటి నగరములలో గజములు, అశ్వములు, ఉండెడివని, చతుర్వేద 
పారగులైన [బాహ్మణులు, శరణార్థి రక్షణ పారీణులైన క్షాతలాధిపులు, కోటికి పడగెత్తికొను 
కోమట్లు, రణములో వెన్నీని భటులు, రాహుత్తులు, ధనవంతులైన దొరలు, బృహస్పతితో 
సరితూగు బుద్ధిమంతులైన మతులు, సామంతులు, మవోకార్య దురంధరులు, పరమ 
పుణ్యాంగనలు, నిర్మాణ చతురులైన విశ్వకర్మలు మొదలగు వారుండెడి వారని, 'తిరువేంగళ 
కవిచే వర్ణితమైన విశ్వకర్మ నిర్మిత మధురాపుర వర్ణన వలన తెలియవచ్చుచున్నది. 


అరణ్యములు " దుర్గములు ఃా 

తిరువేంగళకవి చొక్కనాథ చరితతోని మొదటిలీలలో ఇందుని వేట సందర్భమున 
గావించిన వన వర్ణన వలన ఆకాలమున పాండ్య దేశము నందు ఆకాశమంటి, దిక్కుల 
నావరించి, అనేక శాఖలతో నొప్పెడు అసంఖ్యాత వృక్ష లతా గుల్మములతో గూడి, 
కొలకులతోను, వాపికూపములతోను, స్థలదుర్గ, వనదుగ్గ, జలదుర్గ, గిరిదుర్గములు 
గలిగి, మృగ పక్షి జంతు సమూహములతో నున్న వనములుండెడివని తెలియుచున్నది. 

ఇంత వరకు చొక్కనాథ చరి(తలో (పతిబింబించబడిన రాజుల జీవితమును గూర్చి 
కొంత తెలిపితిని. దీనిని బట్టి తిరువేంగళకవికి రాజులతో సన్నిహిత సంబంధముండెడిదని 
ఊహింపవచ్చును. ఇక ఇతర విషయములను కొన్నిటి నిట వాయుదును. 
(బాహ్మణులు ” అధ్యయనాధ్యాపనములు?” 

ఆనాటి (బాహ్మణులలో వేదములను పఠించువారు కొందరు, పఠించినను 
అర్థము తెలియని వారు కొందరు, అసలే పరించనివారు కొందరు, అసూయ మతిని 
విపులకు పదేశించని వారు మజికొందరునై యుండెడివారట్న తృతీయాశ్వాసములోని 
పదునాజవ లీలలో చొక్కనాథుడు ఆచార్య రూపమై వచ్చి (జాహ్మణులకు వేదార్డో 
పదేశము గావించిన వృత్తాంతమును తిరువేంగళకవి ఈ (క్రింది విధముగా వర్ణించినాడు. 

'శ్రీ చొక్కనాథు డంచిత కృపవారి 

కాచార్య| రూపమై యాశ్చర్యమెనంగ( 

దలప బుగ్యాజుపషాధర్వణ చెద 

ములు మూటికిని గమంబులు నేర్పజించి 

వరుస శిక్షా కల్ప వ్యాకరణమ్ము 

లురు నిగ్ధుక్త ఛంద మొగి జ్యోతిషమ్ము 

నంగమ్ము! లాఖును నవగతమ్ముగను 

సాంగమ్ముగా( జెప్పి సాధనమ్ముగను 

పనసలష్ట లు పన్నముల్‌ జటలు 








1. చొక్కనాథ చరిత. పుట 27 
2. చొక్కనాథ చర్విత. పుటలు 18, 19 
౩. చొక్కనాథ చర్విత. పుట 101 


శ 


310 


సమకాలీన సాంఘిక పరిస్థితులు 


మునుకొని షట్ఫ్సూతములును వర్ణములు 
ఘన శాఖ లారణ్య కాఠకమ్ములును. 
మజియును నమక చమకములు రుములు 
పరగ. బురుష సూక్త పవమాన ములును ' 
దయను దాత్తానుదాత్త స్వరిత (ప 
చయములు నాల్లును స్వరముల యందు 
విరచించి తగ సామ వేదమ్ము నకును 
నరుదుగా మంద మధ్యమ తారకముల 
సామగానమ్ముల సప్త స్వరముల ' 

నా మహాపురుషుఖ కర్ణ యుక్తముగ 

నొన రంగ నుపదేశ మొసగ వారెల్ల 

దను. జూడ( జూడ నంతర్జానమయ్యె, ఇది ఆనాటి వేదాధ్యయనాధ్యాపన పద్ధతి 


కావచ్చును. 
వివాహ సంబంధములు: 


(బాహ్మణులలో ఆనాడు శైవ వైష్ణవ భేదములుండెడివి. వ (బాహ్మణులు వైష్ణవ 


(బాహ్మాణులు పరస్పరము వివాహ సంబంధములు పాటించెడి వారు కారు పాటించినను 
అట్టి కుటుంబములలో ఆచార భేదమ్ముల వలన కలహములు జరుగుచుండెడివి. 


ఆదరానౌదరములు:ా 


ఆఅకాలమున (బాహ్మాణుల నాదరించి వారికి వోడశ మహాదానముల నొసగిన 


రాజాల్ను అట్లే (బాహ్మణ దూషకులైన రాజులు ఉండెడివారు. రాజులు తమను 
గౌరవించనిచో (బాహ్మణులారాజ్యమును విడచి పరదేశమునకు పోయెడివారు. ముప్పది 
యవ లీలలోని ఈ (క్రింది పంక్తులు ఈ విషయమును ధృవవఖచుచున్నవి. 


“ఆనృపాలకుడు (బాహ్మణ దూషియగుచు 
దానము్ము లీయకెంతయు నిందసేయ 
నావిపులెల్ల సంధ్యలు జపహోమ 
దేవతార్చాపితృదేవ తర్పణలు 

నగ్ని హో(తములు వేదా గమ।పోక్త 
విజ్ఞాన యోగ హావిర్భాగములును 

సర వని యజనాది షట్కర్మములును 
వరుసలు దప్పి తద్యతములు మాని 


1. చొక్కనాథ చరిత. పుటలు 103,104. 
2. చొక్కనాథ చర్విత. 22వ లీల. పుట 123 


3. 


_ చొక్కనాథ చర్విత. 11వ లీల పుట 75 


చొక్కనాథ చర్మిత a1 


(బాహ్మణాచార సంపదలెల్ల విడిచి 

(బాహ్మణుల రిగిరి పర భూములకును.. 
(పాయశ్శ్చిత్తములు:” 

పంచమాశ్వాసములోని ఇరువది యైదవ లీలలో మాత్సదోహి, పితృహంత యైన 
ఒక విపుడు తన శరణు వేడగా చొక్కనాథుడు అతనికి “ కపిలధేనువులకు కసవులు 
దెచ్చిమేపుము, (పతి దినము మున్నూరు దేవాలయములకు అంగ (పదక్షిణలు చేయుము, 
భక్తితో వేయి నెనిమిది మార్లు గాయ।తి ని పఠింపుము, శ్రీ రుద మెప్పుడు శుచి నిష్టతోడ 
జపింపుము, ఆపాద మస్తకము భస్మమునలదుకొనుము, మాహేశ్వరుల పాద తీర్థమును 
సేవింపుము. నిజము చెల్లింపుము. (పతి వాసరము హేమ పద్మాకరమున మిక్కిలి భక్తితో 
(ఆ సంధ్యల తీర్థమాడి భిక్షాటనము వలన ఒకమారు గడుపుము. (పతిదినము నిట్లు 
గడిపినచో నీ పాపము వాయును' అని పాయశ్సిత్తమును తెలిపెను. తిరువేంగళకవి ఇట్టి 
పాయక్సిత్తములను చూచినాడో లేదో కాని చొక్కనాథ చర్మితమునకు మూలమైన వాలాస్య 
మావాత్మ్యమున కిది భిన్నము గావున ఇట్టి పాయక్సిత్తములు ఈ కవి జీవించిన కాలమున 
నుండి యుండవచ్చునని తలంతును. 
సిద్దులు: 

చొక్కనాథ చర్మితమున పందొమ్మిదవ లీలలో చొక్కనాథుడు సిద్ధరూపమును 
ధరించెనని వాయుచు తిరువేంగళకన సిద్ధుని వేషము నీ (క్రింది విధముగ వర్ణించినాడు. 

'కులుచ కెంజడలును గుచ్చిలి కంథ 

మరు భూతియును రుండ మాలికల్‌ చెవుల, 

బసి(డి కామాక్షులు బసి(డి ప్మాతలును 

బసి(డి గోణమ్మును బాద నూపురము 

మసి బొట్టు బెత్తాము మణీ కక్షపాల 

పసిడి యొడ్డాణమ్ము పైని సరిపెణలు 

నాగ హాస్తము సింగినాదము్ము యోగ 

వాగాలు ఘన రుద బంధమ్ము వెలయ 

రనవాద ఘుటికలు రసికౌషధములు 

రసికుడై ధరియించి" - ఇట్టి వేషముతో రాజ వీధులందు' దిరుగాడు సిద్ధులను 
ఈ కవి జూచి యుండవచ్చును. 


1. చొక్కనాధథ చరిత. పుట 155 
2. చొక్కనాథ చరిత. పుట 140 
3. చొక్కనాధ చరిత. పుఖ్రలు 115, 116 


312 సమకాలీన సాంఘిక పరిస్థితులు 


గాజుల సెట్టి: 

పంచమాశ్వ్యానములోని ముప్పది యొకటవ లీలలో తిరువేంగళకవి- 

"చొక్కనాయకుడు గాజులసెట్టి యగుచు( 

జక్కగా ముతుకవేషముతోడ( జల్లి 

పట్టు సూతపు( (దాళ్లు పైెడుంగరములు' 

బెట్టు బసవని. జేసి పెట్టిన మ్యుద 

పట్టు వస్త్రము గూర్చి బాగుగా బిగియ( 

గట్టిన దేవుండు కంఠాన నమర 

నొసలను వీభూతి నునువుగా(దిర్చి 

యొసపరి పెండి కట్లారపుగాంబెట్టి 

సన్న(పు ర్నుదాక్ష సరములు వైచి 

వన్నె మీఅ(గను దోవతి కట్టు/గట్టి 

పై మంచు గజము పప్పళి పచ్చడంబు 

వామాంగమున వల్లె వాటుగా వైచి 

నెజిమించీ తలపాగ నేర్పుగా ( జుట్టి 

కరమొప్ప (వేళ్ల నుంగరములు వెట్టి ల 

బుజముపై గాజల పొదిచాల బెట్టి, - యని గాజుల సెట్టి వేషమును కన్నులకు 

గట్టినట్లు రమణీయముగా వర్ణించినాడు, నిస్సందేహాముగా తిరువేంగళకవి చూచిన నాటి, 

గాజుల సెట్టినే ఇందు వర్ణించి యుండును. 

గాజుల. రకములు: 
అదే లీలలో తిరువేంగళకవి 
“పచ్చలు బూదెలు పచ్చర(టాకు 
పచ్చలు పొన్నాకు పచ్చగాజులును 
నీలాలు మణీ తట్టు సీలాలు రంగు 
నీలాలు పచ్చల నిగ్గు గాజులును. 
ఆవ పూవన్నె రాజావర్తనములు 
గోవాళ సరములు గొమ్మనంబులును 
పువ్వగ గాజులు పొన్నపూ చింత 
పువ్వులు సంపంగి పూ చామపువ్వు 
పొగడ గాజులు జెజ్టీిపోతువన్నియలు 
చిగురాకు తేనెలు జీని గాజులున్న - అని గాజుల రకములను పేర్కొనివాడు. 

ఇవి ఆకాలపు (స్రీలు ధరించిన గాజురై యుండును. 





1. చొక్కనాధ చర్విత. పుట 161 2.చొక్కనాథ చర్విత. పుటలు 161, 162 


చొక్కనాథ చరిత 313 
సంగీత వాద్యములు:ా 
సప్తమాశ్వాసములోని నలువదియవ లీలలో చోళ దేశపు మేళము వారు 
“దండెయు పా(గ జంతము మందె మేళ 
కిన్నెర స్వరకట్ల కిన్నెర బోయ 
కిన్నెర యొకతంతుకిన్నెర రుద 
వీణ నారాయణ వీణ గాంధర్వ 
వీభయు( దగమించు వెలయంగ మజియు 
స్వరమండలమ్ము రావణ హీస్తములును 
నాజఐపుగా శృతులొక్క యొరిమగాగూర్చి; 
పాడుచు నుండిరని తిరువేంగళ కవి వర్ణించినాడు. ఇందు పేర్కొనిన వాద్యముల నీ కవి 
జూచి యుండును. ఆనాటి మేళము వారు ఇట్టి వాద్యములను ([మోయింబెడి వారేమో! . 
సమాజము విరాట్స్వరూపము. సాపాత్యము దాని (పతి రూపము, ఆ (పతి రూప 


రేఖా మాత వదర్శనమే ఈ వ్యాసము. 





1. చాక్కనాధ చరిత. పుట 207 


“1౭0౮8 
-Aeజణyg - jewniaddebeA] 
(pob) 0} pamopus sem 
110 94110 ౪౦|11౦౮ y '99౧౧ 
-016 10 spuly 1849౧96 ou} 
uo 95109069] au} Aq ‘pled 
9q 0} soxe} jo soye1 9౪] bul 
-x1} ‘Buly sy} 10 11490] au} 
10} ‘eyeAfeిత -eAA(enjeseg 
౭|09 10 ౪౦6 ‘eyeAeN 
- eddewey ౪41498 Aq 
496౭9గ౭గ| - epueAipenni] 
jo oj}dwa} ay} 0} euepeA 


‘(ome cegon gk Fg] «ggg 00"ంట gy యయంయింఇలంల sk "1 


ojdwa] ౪4949119) 
‘ereyeld 
(15114) ewes ey} u! 9౮4౪9 


-9౧ se npeueje్న - eAp 21 eq elereyeN 961 }0 ||[eM 159M 

-ueqg ejog u! wejebuewe} ‘eueAeuiusyeq 4౧11900411 || 
-ueg 802|11/ 3y1jo 116 s19} Iqwel|!్నA eleseyey ynjpe] 4౧౭6౧  . 
-sibey ‘pus su} 18 ౮6| 11100 [109 , 0971! eyes | ౭౧౭౮ ౭10449౪ | erebeueAeli్న 1౨11910 peuwey 64. 










190౭640619 


5౫490468 pue 95౭౧600697 


‘ot—s£61 499/4 au} 00611౧0 ౧916409 9401]61119506| 940])6 }0 ]191]-% 
(oz ON bed) 9౯-996! 469/4 9౪1 10} Audeibid3 ueipul ౪1౧౦9 uo 11069౪ 1౪౧౪౮67౪ 


RRR pre | cep 



























































‘Ieyye "5౭1110౧0 
-గ౭గ్మీ - eddewey 10౭58 190]0 |je 
siy Aq Bury 9u1 jo ow ౭06) pue weueped 
10} JebedrebuewejjeN 10 ueAeuJeAepei| 
ojdwos} au} 0} “yu! syueib (i) 1910049 
snoifeid 1ey}o bujpn[oxe ‘we| | oye} 
‘npeueje్న ౪506156 ejelsy 0} paseajd 
u! weuepeqg ౪45699౪10౫ z(Hipeneind SEM OUM, “390916 
see 10౧41౧౧4౪7 అ959| 100౪|1/ eAeieyewW awes ౭౪] ul! sda}s owes 
-|IA ay} jo 1115 9౪1 90140990 (oy!)eyes | eAeiernAyoy | erebeueAeli్న ay} jo apis (౪౧౦౦ ౭౪4] ౪౦ 777 
‘sjdws} 
: "1౪1౬00 owes oy} ౪| 1౧౭6049) 
‘Buty oy} } 1490 au} Aepli4 1990 9౫9 -suipeq se umouy sda}s 
10} ‘leyy(eA)}eNణy 9౪౮౭౧౧9౭౦౮ ‘eq eyejeyley ou} 10 3p!s YYON ౩౪] UO 
jo ౪౦6 ‘ueAAy rexyyeAeN ni Hewyslig | eAejrewieyg “౪౭04౮౪16 Ye 616049] 
eddewey Aq ajdwsy} su} eueAeulysyeg eAfeieyew eieas ayjeulebuew 
011116 e ౧109981 0} 99809 19౫41 | ౪౧౭9౮ 9104609౪ ynje| 4౧1౧౦00౧. 
“౧౭69౪04౭0౧ Ajsnones ((9)71 exes | edejeideisa్న | erebeueAeli్న jsig peuwey Lie 
1౦8౭6401౪9 శ | 
5౫19090 pue abenbue7 21౭0 buly. fiseuAgd uondilosu} 10 8oe|d ‘ON 





: ₹661 u! 0816409 59401]61135641| 3U01S-9 


0౧ _ 8 "అ ౧౧౧కి ఇణందై 








‘wefreyan 419041 
se 198641౧111 ye 19945 42౫0124౭0౭ 
-Sseley] au} u! way} Aq pa}oni}su09 
wedejuew au} u! poyeas 3j!yM sAep 
6011905816 au} uo senlep 19yjo pue 
jewnieqy - eiuueAiuny !lejewW US 
0} 9606119410 iped-edde 009 10 69౫౭9 








‘enobipewte} 10 49౭/౭] 
౧౮౦11 eAnjoy }0 ౪౦9 ay} SeM 
oum leyyeAeతం ౪౧౭9౭9 jo 































au} 10} 110101 5180610106 om} 99901 suosau}‘ueddewey ౭౪౮6140 ‘OV 0791-61- ౬ (11 --799 oN) 
fq pled 9194 weued-ieu 000'GL| ౧౮౭ ౪౮౭౦6౭0౮61 241496 ౧౯౯౯ OG SE 6971 2G} ON 07౮ 
తట సి “9900919191 [౭9101911 ౩1౭౧ ౪9603 5601]6141990| }0 SON Bed 


pue sweu 948౭0606 pue ౪19 eyes 486016 pue jellies 


suondilosu| 
‘ONS 








suonduosu| 10 ౧196410౧06 


eddewey euuly9 pue 
eddewwil} eAued 





"6౪ 0791-61-1౬ 





= 6 owen 910606 99910 





"50011964 4191611 pue 548౪4006 10 191] 
౧| 10/౧ suonduosul weueujseneqg 14166౧11 


దధి రబా 








ipeAnil| -eHnW 
Aeniells Aq 19919! ౮౭/౧౪ 
౭౮4 wejjoy ul! palueib 
useq pey 1 se Jouuew 
oweg'eu} u! eleieyew 
- ౭194991 961114 4245 
| epuew eyey 10 1490 
౨641101 9౫౭491| eddewey 
Aq, ‘npeu-ljjinw ౪|| 
eAepewyeiqe wepebuew 
iparineyg eleieley ul! 
Jeulfeితg-eAlepnyW es ejley 
jo ౩16691 au} 0} awoou! 
sie 4114 obell!్న ౪ 10119 








_ 65౫19098 





64 


190౭064619 
pue 8520౧064౭7] 


‘euley ౪89 
‘eboj-eueAile్న 

(esndieund 
“0 eueund 
‘feplig 


‘JWEeAEN 10 eq 
“(0919 1౮౮9౫ 
“2౮౪4౪64096 


+ exes 


౨1౭06 





‘eAeleyeyw 
eAap 

eAls ౪0౭8 
౭౮91944 eA 


bury 


9161 ul ౧916409 suondnuosu] ౪౦15-౪8 


MERLE SHO 














eiebeueAeli్న 





fiseuAg 





‘weyssp ewyeig 19 ojdwus} 
eyjeuesejley aul ul 

౨౮11415 jorqus9 ౪౪] 10 

yuo} ul! edepuew ay} Jo 
jjem 1599 sy} UO 

“ర weipnwegs eqwy 

“516 41194౧96౪1 








546 





౮0౦|161/9506| 10 9౨౪) ON 


న్‌ు 


' చొక్కనాథ చరిత 


లోని లీలల 
సంఖ్య 


1 


యా లు౮] స 


10 

11 
12 
13 
14 


15 
16 
17 
18 


19 
20 

21 
22 
23 
24 
25 
26 
27 





అనుబంధము రెండు లీలల పటిక 


హాలాస్య 
మాహాత్మ్యము నందలి 
లీలల సంఖ్య 


క స అ 


111 
12 
13 
14 


15 
16 
17 
18 
19 


20 

21 
22 
23 
24 
25 
26 
27 
28 











హాలాస్య 
మాహాత్మ్యము లోని 
అధ్యాయ సంఖ్య 


1,2,3,4,5 


13 
14 
15 
16 
17 
18 
19 


20 


21 
Do: 
23 
24 
25 


26 
27 
28 
29 
30 

31 
32 
33 
34 


వివరములు 


ఇందఎ 1,2,3 అధ్యాయవరులలో 
“అవతారిక' 4,5 అధ్యాయములలో “లీల' 
వర్ణింపబడినది. 


చొక్కనాధ చరి(తములోని మూడవ లీల 
మూలములో లేదు. 


హా.మా. సందలి7 .8. లీలలు (వరుసగా) 
1112, అధ్యాయములు) చొక్కనాథ చరిత్ర 
లో రివ లీలగా ననుపదించి యున్నది. 


“సోమవార[వపత విధి యను నీ 19వ 
అధ్యాయము హో.మా.స లీలగా గుర్తింప 
బడలేదు. చొక్కనాధ చర్మితలో అనువదింస 
బడలేదు. 

“సోమవార (పతోద్యాపసం' అను నీ 20ప 
అధ్యాయము వి.మా.న లీలగా గుర్తింప 
బడలేదు. చొక్కనాధ చర్మితలో అనుపదింప 
బడలేదు. 


హా.మా.నందలి 18,19 లీలలు (వరుసగా 
24,25 అధ్యాయములు) చొక్కనాథ 
చర్మితలో 18వ లీలగా సనువదితము 


















చొక్కనాథ చర్విత హాలాస్య హాలాస్య 
లోని లీలల మాహాత్మ్యము నందలి | మాహాత్మ్యము లోని వివరములు 
సంఖ్య లీలల సంఖ్య అధ్యాయ సంఖ్య 
28 29 35 
29 30 36 
30 31 37 
31 32 38 
32 33 39 
33 34 40 
34 35 41 
35 36 42 
36 37 43 
37 38 44 
38 39 45 
39 40 46 
40 41 47 
41 42 48 
42 43 49 
43 44 50 
44 57 ఇల. హాలాస్య మావోత్మము నందలి 57 వ 
లీల (63 వ అధ్యాయము) చొక్కనాథ 
చరితమున 44వ లీలగా 
ననువదితము. 
45 45 0] హాలాస్య మాహవాత్మ్యమునందలి4 5,46 
46 52 లీలలు వరుసగా 51,52 అధ్యాయ 
ములు) చొక్కనాధ చర్మితమున 45 వ 
లీలగా ననువదితము. 
46 47 53 
47 48 54 
48 49 55 
49 50 56 
50 51 57 
51 52 58 
52 53 59 
53 54 60 
54 55 61 
65 56 62 
56 58 64 
5/7 59 65 
58 60 66 
59 61 6/7 
60 62 68 
61 63 | 69 
62 జ : చొక్కనాధ చర్మితలోని 62,63 వ 
63 జ జ లీలలు హాలాస్య మహాత్మ్యమున లేవు. 


64 64 70 


అనుబంధము. మూడు. 


హాలాస్యమాహాత్మ్యము నందలి శ్లోకముల పట్టిక. 


అధ్యాయ అధ్యాయ అధ్యాయ 
సంఖ్య సంఖ్య haa సంఖ్య మ 


31 
5 ప 33 109 
3 121 33 47 63 61 
శ 106 34 42 64 126 
5 121 35 58 65 174 
6 77 36 88 66 71 
7 83 37 42 67 257 
8 121 38 47 68 199 
9 125 39 38 69 232 

10 101 40) 42 70 130 
11 60 41 48 71 156 
12 77 42 50 (పార్ణనా 
13 58 43 5D శ్లోకములు 009 
14 51 44 43 పుంగళ 
15 55 45 55 ' | శ్లోకములు 008 
16 79 46 87 మొత్తం 
17 54.1 47 38 | శ్లోకములు | 6,025 
18 77 48 ka 
19 105 49 39 
20 114 50 59 
21 66 51 85 
22 95 52 40 
23 _ 202 53 41 
24 56 54 53 
25 70 55 65 
26 56 56 51 
27 76 57 122 
28 82 58 77 
29 79 59 46 
30 64 60 79 


లీల సంఖ్య 


అవతారిక 


| కథాను(కమణీిక 


చతుష్పష్టిలీ లలు 


అలానే 


0౦౧౦609) ల౮4౩ (౦ గ 





148 
231 
148 
418 
165 

42 

288 
199 
412 

81 
126 
60 
65 
146 
160 
98 

233 

265 
126 
186 
129 

65 
52 


ద్విపద 
బంఖ్యూ 


74 
115 
74 

209 
82 

21 
144 
09 

206 
40 
63 
30 
32 
73 
80 
49 
116 

132 
63 
93 
64 
32 
26 


చొక్కనాథ చరితము సందలి ద్విపదల పట్టిక 


అదసప్తు చరణముల 
సంఖ్య 





ఆశ్వాసము | లీల సంఖ్య చరణ సంఖ్య ద్విపద | ఆదసపు చరణముల 
సంఖ్య సంఖ్య 
21 113 56 


33 1 


హ్‌. 22 144 Fao - 
హ్‌ 23 114 57 - 
న్‌ 24 190 95 - 
పంచమ 25 130 | 65 - 
ట్‌ 26 98 49 - 
27 98 49 - 

5 28 105 52 1 
ల 29 161 80 1 
30 110 55 - 

క్‌ 31 262 131 - 
32 135 67 1 

షష్ట 33 133 66 1 
స 34 184 92 - 
: 35 92 46 
36 ౫ 171 85 1 

37 138 69 - 

38 100 50 = 
శ్‌ 39 312 156 - 
సప్తపు 40 236 18. - 
ష్‌ 41 158 79 - 
: 42 108 54 ఆ 
య 43 308 154 = 
ష్‌ 44 283 141 1 


: 45 174 87 క 


ఆశ్వాసము లీల సంఖ్య చరణ సంఖ్య ద్విపద | అదనపు చరణముల 
సంఖ్య సంఖ్య 
46 85 42 


1 


ఇ 47 166 83 - 

ల 48 93 46 1 
అష్టమ 49 159 79 1 
50 100 50 - 

51 103 51 1 

52 125 62 1 

53 89 44 11 

క; 54 132 66 జ 

క 55 143 71 1 
56 348 7 క 

నవమ 57 304 152 _ 
58 157 78 [ 

క్‌ 59 432 216 స 

శ 59 432 216 క 
60 380 190 త 

(i 61 344 172 అ 

అ 62 146 73 అ 

: 63 “6 58 క 

( 64 581 290 1 


అనుబంధము నాలుగు పాండ్యరాజుల వంశావళి 


వాలాస్యమావోత్మ్యమునందు ఆయా లీలలలో పేర్కొనబడిన పాండ్య రాజులను 
ఈ కింది పట్టికలో చూపుచున్నాను. 


లీల(ల) సంఖ్య 


2 

3 

4-12 
13,14 ,15 
16 

1718 
19,20 21 
22 
23,24 
25,26 
27,28 
29-33 
34,35 
36,37,38 
39-42 
43-45 
46 
49-51 
52-55 
56-59 
60-64 


పాండ్యరాజు[ల) పేరు(లు) 


కులశేఖర పాండ్యుడు 
మలయధ్వజ పాండ్యుడు 
తటాతక భర్త సుందరపాండ్యుడు 
ఉగపాండ్యుడు 

వీర పాండ్యుడు 
దేవపాండ్యుడు 

అభిషేక పొండ్యుడు 
వ్నికమపాండ్యుడు 
రాజశేఖర పాండ్యుడు 
కులోత్తుంగపాండ్యుడు 
అనంతగుణపాండ్యుడు 
కులభూషణుడు లేదా కులశేఖర పాండ్యుడు 
రాజే్యదపాండ్యుడు 
సుందరేశపాదశేఖరుడు 
వరగుణపాండు్యుడు 
రాజరాజపాండ్యుడు 
సుగుణ పాండ్యుడు 
వంశశేఖ రపాండ్యుడు 
చంపకపాండు్యుడు 
పాండ్యకులేశుడు 
కుబ్దపాండ్యుడు 


మొదటి లీలలో ఇం[దుడు, 47,48 లీలలలో వరుసగా భరద్వాజ పక్షి 
కొంగకథలున్నవి. వీనిలో పాండ్యరాజుల పేర్లు లేవు. 


10. 


1. 


12: 


ఉపయుక్త [గంథములు, షతికలుు నిఘంటువులు 


ఆంధ కవి తరంగిణి- తొమ్మిదవ సంపుటము - చాగంటి శేషయ్య, 1961 
హిందూ ధర్మ శాస్త గంథ నిలయము, కపిలేశ్వరపురం, తూ.గో. జిల్లా. 
ఆంధ ద్విపద సాహిత్య చరిత (పదునెనిమిదవ శతాబ్ది వణకు గల కావ్యముల 
సమీక్ష) - డా. టి. సుశీల 

ఢిల్లీ విశ్వవిద్యాలయము వారిచే పిహెచ్‌.డి. ఒసంగబడిన సిద్ధాంత వ్యానము, 
పధమ ముదణ ఆగష్టు 1979. 

ఆంధ భాషా వికాసము; (పొఫెసర్‌ గంటి జోగిసోమయాజి. 

త్రివేణి పబ్లిషర్స్‌, ద్వితీయ ముదణము 1968 

ఆం|ధసాహిత్య చరితా డా. పింగళి లక్ష్మీకాంతం. 

ఆంధుల చరిత - సంస్కృతి. ఆచార్య ఖండవల్లి లక్ష్మీ రంజనం. బాలేందు 
శేఖరం 

(పకాశకులు: బాలసరస్వతి బుక్‌ డిపో, కర్నూలు 1965 

ఈశావాస్యోపనిషత్తు, దయానంద నరస్వతి వ్యాఖ్యానము 

తెనుగుసేత - పండిత గోపదేవ్‌, ఆర్య సమాజము: కూచిపూడి వారి పచురణ. 
కవిజనాశయము- వేములవాడ భీమకవి 

ఆంధసాపాత్య పరిష1[త్పకా?ితము-g౮ 

శ్రీపతి ముదణాలయము, కాకినాడ 1959 

కళ్యాణ విజయం," డా. ముదిగొండ ఇివ(వపసాద 

(పకాశకులు: పైదరాబాదు నగర ఎర్తశెవ సమాజము 

పథమ ముదణ 1979 

కావ్యాదర్శః - దండి. వ్యాఖ్యాత పుల్లెల శ్రీరామచందుడు 

ఆంధ్యపదెశ్‌ సాహిత్య అకాడెమీ (పచురణ. 

కావ్యాలంకార నంగహాము- రామరాజభూషణుడు. 

వివరణ కర్త: ఇరోమణి సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి 

కావ్యాలంకార చూఢామణి- విన్నకోట పెద్దన మహాకవి కృతము. 

వేదము వేంకట రాయశాస్తి చేత ముదితము (ద్వితీయ ము[దణము) 
జ్యోతిష్మతీ ముాక్షరశాల, చెన్నపురి 1909. 

కాశీఖండము శ్రీ నాధుడు. 

వావిళ్ల రామస్వామిశ్యాస్తులు అండ్‌ సన్స్‌ వారిచే [పకటితము. 


13. 


14. 


15. 


16. 
IZ: 


18. 


19. 
20. 


21, 


22. 


23. 


24. 


చొక్కనాథ చరితా పచ్చకప్పురపు తిరువేంగళ రాజ[పణీతము 

సంపాదకీయము: టి. చంద్రశేఖరన్‌, యమ్‌.ఎ.యల్‌.టి. క్యూరేటర్‌, 
(పభుత్వ _పాచ్య లిఖిత (గంధాలయము, మదరాసు 
మరియు (గంథాలయ సిబ్బంది. 

ముుదణ” పభుతః ముృుదాణాలయము, మదరాసు 1954. 

ఛభండదోదర్పణము- అనంతామాత్యుడు. 

తత్త్వదర్శినీవ్యాఖ్య: శ్రీభాష్యం వేంకట నరసింహభాష్యకారాచార్యులు. 

ఆం(ధ(వదేక్‌ పభుత్వ సమాదరమున |[బకాగితము. 

శ్రీపతి (పెన్‌, కాకినాడ 1968. 

తెలుగుజానపద గేయ సాహిత్యము - డా. బి. రామరాజు 

జానపద విజ్ఞాన _పచురణలు, హైదరాబాదు - 1978. 

తెలుగు జానపద గేయ గాధలు- డా. నాయని కృష్ణకుమారి 

బసవ పురాణము పాల్కురికి సోమనాథకవి. 

_(పకాశకులు: ఆంధ [గంథమాల 1952 (ద్వితీయ ముదణము) 

బసవ పురాణము పాల్కురికి సోమన 

సంపాదకత్యము: "డా. బండారుతమ్మయ్య 

వావిళ్ల రామస్వామి శ్మ్నాన్తులు అండ సన్స్‌ 1952 

భగవద్గీత 

యజార్వేదము- దయానంద సరస్వతి కృత భాష్యము 

తెనుగుసేత: అన్నేకేశవార్య శాస్తి 

లక్షణ శిరోమణి- పొత్తపి వేంకట రమణ కవి పణీతము. 

సంపాదకుడు: విద్వాన్‌, రావూరి దొరసామి శర్మ ఎం.ఏ.బి.ఓ.యల్‌. ఆంధపద* 

సాపాత్య అకాడెమి వారి (ప్రచురణ. 

విజ్ఞాన సర్వస్వము రెండవ సంపుటము: తెలుగు సంస్కృతి -2 

విజ్ఞాన సర్వస్వ కేందం, తెలుగు విశ్వ విద్యాలయం 1988 

విజ్ఞాన సర్వస్వము మూడవ సంపుటము 

తెలుగు సంస్కృతి - ఒకటవ భాగము 

తెలుగు భాషా సమితి - హైదరాబాదు 

విజ్ఞాన సర్వస్వము - ఏడవ సంపుటము 

దర్శనములు - మతములు 

సంపాదకుడు: [పాఫెనసర్‌ డా. కొత్త సచ్చిదానందమూర్తి, ఆంధ విశ్వకళావరిషత్తు. 

తెలుగు భాషా సమితి; పాదరాబాదు 1962. 


౪5; 


26. 


2] 


28: 


29. 


30: 


31. 


32 


33. 


34. 


ఏవేక చింతామణి; పరమానంద తీర్థ విరచితము. 

వరిష్కర్త; విఠలదెవుని సుందరశర్మ 

తంజావూరు సరస్వతీ మహల్‌ పచురణము 1962 

త్రీనాథుడు- డా. కొర్లపాటి శ్రీరామమూర్తి 

శ్రీ వీరశైవ సిద్దాంత ఇరోమణి- డా. కె. యమ్‌. రుదప్ప 
“పంచాక్షరీ పింటింగ్‌ వర్క్‌, పైదరాబాదు - 1938 

సంస్కృత వాజ్మయ చరిత (పథమ సంపుటము, వైదిక వాజ్మయము, మల్లాది 
సూర్యనారాయణ శా[స్తిగారు. 

ఆంధ నాంన్వత పంషత్తు, తిలకరోడ్డు, పైదరాబాదు - 1982 
సత్యార్థ పకాశము- మహర్షి దయానంద సరస్వతిగారు 

తెలుగు అనువాదం: ఆదిపూడి సోమనాథరావు మొదలైనవారు. 
ఆర్య (పతినిధి సభ, ఆంధ(పదేశ్‌, హైదరాబాదు -1 1981 
సమ్మగాంధ సాహిత్యం- తొమ్మిదవ సంపుటం. అరవిటి యుగం. 
ఆరు[ద యమ్‌. శేషాచలం అండ్‌ కంపెనీ 

సమూల శ్రీమదాధ బుగ్వేద సంహిత 

పథమ, ద్వితీయ, తృతీయ సంపుటములు 1981, 1982 సం.లు 
ఆంధానువాదకర్త' కావ్య తీర్థ త్రీనేమాని వేంకట నరసింహశాస్త్రి 
సంపాదకుడు” డా. వడ్లమూడి గోపాలకృష్ణయ్య 

పచురణ' తిరుమల తిరుపతి దేవస్థానములు. 

సాపొత్య దర్శనము: ఆచార్య కాకర్ల వేంకట రామనరసింహం. 
క్వాలిటీ పబ్లిషర్స్‌, విజయవాడ. 

సుకవి మనోరంజనము: కూచిమంచి వేంకట రాయపణీతము. 
పరిష్కరణ: కోవెల సంపత్కుమారాచార్య. 

పచురణ' ఆంధ్యపదేశ్‌ సాహిత్య అకాడెమీ, పైదరాబాదు -4 
తొలి కూర్పు - 1976. 

హాలాస్యమావహాత్మ్యం- తి. స్వామినాథ శ్మాస్తిణా 

శాస్త సంజీవిన్యాఖ్యయా స్వకీయ ముదాక్షర శాలాయాం, ము[దాపితం. 
బెన్నవురి- 1909. 


షృతికలు 


1. 


తెలుగులో పరిశోధన, రజతోత్సవ సంచిక 
ఆం.|[ప. సా. అకాడెమీ, కళాభవన్‌, సైఫాబాదు, పాోదరాబాదు పాటీ, 
(పథమ ముదణ: ఆగష్టు 1983. 

భారతి, జూలై 1949 . 

భారతి సాహిత్య మాసపత్రిక, మార్చి 1955. 
సంపాదకుడు: శివలెంక శంభుపసాద్‌. 


నిఘంటువులు: 


1. 


బౌణ్య ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, రెండవ ముదణ - 1983 
ఆంధ్యపదేశ్‌ సాహిత్య అకాడెమీ వారి (వపచురణలు 
సూర్యరాయాం[ధ నిఘంటువు, నాలుగవ, ఆరవ సంపుటములు 
ఆం(ధ(పదేశ్‌ సాహిత్య అకాడెమీ వారి పచురణలు. 


